ఆంధ్ర ప్రదేశ్‌ 
సాధారణ అమ్మకపు పన్ను చట్టము 
1957 









చట్టంలోని అంశాల్ని సరళంగా పరిచయం చేసే 
సంక్షిప్త వ్యాఖ్యానంతో సెకను; రూల్సు, ఫారములు 
షెడ్యూళ్ళతో సహా సమగ్రంగా తెలుగులో పరిచయ రూపం 


_నందివెలుగు ముక్తేశ్వరరావు యం.ఎ., 


ప్రచురణ: 
పొన్నూరు నాగేశ్వరరావు (ఎకౌంటెంట్‌) 


ఆలూరు (పోస్టు) : పొన్నూరు మండలం 
గుంటూరు జిల్లా : (ఆం.ప్ర.) 


మంచితనం 
మమకారానికి 
మారుపేరు 
మానాన్న 
'కశే. కాశీ విశ్వనాథు” ని 
పవిత్ర చరణాలకు 


అంకితం 





RAJ] BHAVAN 
HYDERABAD-500041. 





27th August, 1993 


wu 
GOVERNOR 
NDHRA PR ADE SH 





M త Gc జ 

1 am happy to note that Sri N.Mukteshwara 
Rao, a Government servant has taken pains to translate 
'A.P.General Sales Tax Act 1957' into Telugu for 
the benefit of the business community as also for 
use of employees of the Government in their day 
to day discharge of duties. 

1 am sure the work will be beneficial to its 


156/5. 





తు 


ట్‌ Oo 
(KRISHAN KANT) 


ఆదరిస్తున్న మికు సాదరంగా రెండవ ఎడిషన్‌ 


ఇపుడు... అ 2 
se 1957, చాలా మారిపోయింది. రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 
ఇప్పుడు se 

చట్టంలో సర్‌ చార్జి లేదు. 

అదనపు పన్నులేదు... 

టర్నోవరు పన్ను కూడా లేదు.... 

ఇవన్నీ ఎ దిశగా? 

చట్టంలోని సంక్లిష్టతను తగ్గించడానికి, చట్ట నిర్మాణంలో ఉన్న స్థూల కాయాన్ని తగ్గించడానికి, చట్టం ప్రగతి 
నీలంగా మారడానికి, 

మారుతున్న సరళీకృత ఆర్థిక రంగంలో ప్రగతిదాయకంగా చట్టాన్ని రూపకల్పన చేయాలన్న మహదాశయానికి 
ప్రతిరూపంగా 1-4-95 నుంచి అమల్లోకి వచ్చిన 22వ సవరణ ననుసరించి చట్టంలో చాలా కీలకమైన మార్పులు 
చోటు చేసుకున్నాయి. అన్నిటినీ మించి 'వ్యాట్‌' (వ్యాల్యూయాడెడ్‌ టాక్సు) ను ప్రవేశ పెట్టడం జరిగింది. 

ఈ మధ్యకాలంలో “వ్యాట్‌ వ్యాపార, అధికార యంత్రాంగంలో చాలా సంచలనాన్ని కల్గించింది. “వ్యాట్‌ ఏ 
పూర్వ రంగంలో ప్రవేశ పెట్టబడింది? 'వ్యాటో విషయంలో ఇతర ప్రాంతాల అనుభవాలేమిటి? మొదలైన 
విషయాలపై సమగ్రంగా చర్చ జరగడం అభిలషణీయం. యథార్థంగా ఈ దిశగా చర్చ జరగనే లేదు. ఆకాశం నుంచి 
“స్కైలాబ్‌” పతనాన్ని గురించి శాస్త్రవేత్తలు జోస్యం చెబితే ఎవరికనుకూలంగా వాళ్ళు 'Panic reacfion' బిల్డప్‌ 
చేసుకున్న పరిస్టితి లాంటి పరిస్థితి నెలకొని ఉంది. అటు వ్యాపార వర్గాలు, ఇటు అధికార యంత్రాంగం 
'౦pennes' తో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

చట్టంలో దాదాపు 1996 ఎప్రిల్‌ వరకు వచ్చిన ప్రధానమైన ఈ మార్పులన్నింటిని ఈ 'ఎడిషన్‌'లో పరిచయం 
చేస్తున్నాం. ముఖ్యంగా పుస్తకంలో ఒక ప్రత్యేక అనుబంధాన్ని రూపొందించాం. దానిని వ్యాపార వర్గాలకు ఇటీవలి 
కాలంలో వచ్చినమార్చుల్ని చేర్చుల్ని సవిస్తారంగా వాళ్ళలో సహజంగా తలెత్తే అనేక ఆసక్తికరమైన అంశాల్ని 
సమగ్రంగా, తేటతెల్లం చేసే రీతిలో రూపొందించడం జరిగింది ఈ అనుబంధంలో ప్రత్యేకంగా - 

వ్యాట్‌ కోసం ఒక ప్రత్యే వివరణ చేర్చబడింది. 

సమాజంలో బహుముఖ కోణాల్లో సామాజిక, వైయక్తిక జీవితాన్ని స్పృశిస్తున్న ఈ చట్టాన్ని ఓం ప్రథమంగా 
తెలుగులో అందించేందుకు శ్రీకారాన్ని చుట్టినప్పుడు, చాలా భయ సందేహాలున్నాయి. అయినా - ప్రగతికాములు, 
సహజ జిజ్ఞాసువులు అయిన సహృదయులైన తెలుగు వారందరూ దీన్ని ఆదరించారు. నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని 
కలిగించారు. 

వీలైనంత నిర్గుష్టంగా దీన్ని రాసి అందించాలన్న ప్రయత్నంలో ఎంత వరకు కృతకృతుణ్ణయిందీ మీరే 
నిర్ణయించాలి. ఇందులో ఎక్కడైనా తప్పులు దొర్లి ఉంటే - మీరిచ్చే సూచనల్ని చాలా సీరియస్‌ గా తీసుకుంటానని 
సవినయంగా మనవి చేస్తున్నాను. 

రిటర్నులు సమర్పించడం దగ్గర నుంచి అసెస్‌మెంటు దాకా ఉన్నఅన్ని దశల్లో ఇది అందరికీ చేదోడు వాదోడు 
కాగలిగితే తెలుగులో చట్టానికి రూపకల్పన చేసిన ఈ ప్రయత్నం కృతార్థమైనట్టుగా భావిస్తాను. 

ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ అభివాదాలతో 

మి 


అవసరాన్ని గురించి అంత పట్టించుకొన్నట్లు కన్పించదు. వాళ్ళకున్న సాధక బాధకాల్ని మాత్రమే చెప్తుకుంటున్నట్లు 
కన్పిస్తుంది. అన్ని రంగాల్ని అభివ్యక్తీకరించేందుకు అన్ని ఆనుపానులు ఈ భాషకు ఉన్నాయంటానికి విద్యా, ప్రత్రికా రంగాలు 
సజీవ సాక్ష్యాలుగా కన్పిస్తున్నా - గుర్తించే శక్తి లోపించడం స్పర్శ కోల్పోయిన చర్మ సదృశంగా కన్పిస్తుంది. ఇదంతా చూస్తుంటే 
మన వాదనలతో అవతలి వాడి నోరు మూయించగలమే గాని మనస్సు మూయించలేమన్న సుభాషితం గుర్తుకు రాకపోదు. 


మనకెంత వాదనా పాండిత్యం ఉందో, అంతకు అంత నిబద్దత తక్కువైంది. ఇదంతా చూసి అధికార భాషా సంఘం 
ఆ మధ్యన “తెలుగులో ఆలోచించి, తెలుగులో రాయండి” అని గొంతెత్తి అరచి చెప్పాల్సి వచ్చింది. మన మస్తిష్కాలు 
ఇప్పటికీ ఎంత బుణగ్రస్తంగా పరాయిదనం మీద నిలిచి ఉంటాయో చెప్పడానికిది మచ్చుతునక. అణు విజ్ఞానం, 
అంతరిక్షం లాటి అనల్ప విషయాల్ని ప్రకటించే శక్తి ఉన్నప్పుడు, బిన్న సాంకేతిక కారణాలతో స్వభాపా వినియోగం 
వినిమయాల్లో వెనుకబడటం మనలో నిబద్ధత (కమిట్‌మెంట్‌) లోపించడమే. రెవెన్యూ రికవగీ చట్టంలోని ఫారాలను, 
భూసేకరణ చట్టంలోని ఫారాలను గ్రామీణ జన సామాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీషు వాడంతటి వాడు తెలుగులో 
రూప కల్పన చేసి, అమలు చేస్తే మనం మాత్రం రాను రాను ఇంగ్లీషులోనే రాస్తూ పోతున్నాము. మనం పోతోంది 
ముందుకా? వెనక్కా? అన్న డైలెమ్మా కొత్తగా ఎర్పడుతోంది. 


అయితే - ఈ ఫిలాసఫీ అంతటి వెనుక నేపథ్యంలో ఒక్క నిజం మాత్రం లేక పోలేదు. చట్టాలు, చట్టాల్లో 
రూపొందించిన అధికార గణం, వాటి తాలుకు పదజాలం ఇంగ్లీషులోనే వాడాల్సి వస్తోందన్న మాట చాలా వరకు నిజం. 
అసలే బ్యూరోక్రసీకి భయభక్తులు సహజ కవచకుండలాలు. చట్టాల్లోని సాంకేతిక పదజాలాన్ని కొంచెం స్వతంత్రించి 
వాడితే న్యాయపరంగా తలెత్తే సమస్యలకు జవాబుదారీ ఎవరనే భయం ఉండటం సహజం. అందుకే మన చట్టాలు, 
మాన్యువల్స్‌ అన్నీ తెలుగులోకి వెంటనే దిగిరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటిదాకా స్వభావా వినిమయాన్ని 
గురించి ఎంత అరిచినా, ఎదురుగాలిలో పాలికేకలా వినాల్సిన వాడి చెవిన బడదు. 


ఇలాంటి తాత్విక నేపధ్యంలో వీటిని అధిగమించేందుకు నా వంతుగా చేసిన కృషికి ప్రతిబింబం ఈ చిన్న పుస్తకం. 
తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత సాహిత్యాల్లో చిన్నప్పట్నుంచి ఉన్న అంతో యింతో పరిచయం వల్ల వల్ల నాలో తెలీకుండానే. 
చోటుచేసుకున్న “అనువాద ప్రియత్వం లేదా' “అనువాద లోలుపత్యం' కూడా కొంత ఈ ప్రక్రియలో సహకరించింది. ఆంధప్రదేశ్‌ 
వాణిజ్యపన్నుల సర్వీసులో చేరిన దగ్గర్నుంచి తటస్థించిన ఆయాపదాలకు అనువాదాలు కనుక్కోవడం “హాబీ గా మారింది. 
తర్వాత చట్టం నుంచి “కోర్‌ వొకాబులరీ” తయారుచేసుకొని చట్టాన్ని మొత్తంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. 


వెనకటికీ ఒక పెద్దామె షేక్స్పియర్‌ నాటకాన్ని చూసి - ఓస్‌ ఇంతేనా! షేక్సియిర్‌ అంటే ఎమిటో అనుకున్నాను. 
ఇవన్నీ మేం రోజూ వాడుకొనే పదాలేగా అందిట. అలా అను నిత్యం జీవితాల్లో మెలిగే పదాలను వాడటం సృజనాత్మక 
కళారూపాల్లో సాధ్యమౌతుంది. కాని, శాస్తాల్లో ముఖ్యంగా చట్టాల్లో ఉండే సాంకేతిక పదజాలం అంతపటిష్టంగా, 
నిర్దుష్టంగానూ ఉండకతప్పదు కాబట్టి కొంత క్లిష్టత తప్పిందికాదు. అయినా - జన ప్రచారంలోకి వచ్చేసిన పదాల్ని మాత్రం 
ఏమాత్రం మార్చకుండా అలాగే ఉంచడం జరిగింది. దీనివల్ల పఠనీయత అంతగా కుంటుపడలేదనే అన్నిస్తోంది. చట్టంలో 
మౌలికాంశాల్ని కనీసం పరిచయం చేస్తే, వీలైనంత సాదాసీదాగా చెప్తే బహుజనోపయోగంగా ఉంటుందన్న ఆలోచన 
కారణంగా సరళంగా వ్యాఖ్యానాన్ని అందించటం జరిగింది. అధికార భాషా వినియోగాన్ని త్వరితం చేయాలన్న 
ఆంతర్యంతో పదకోశాన్ని ప్రత్యేకించి ఈ పుస్తకంలో అనుబంధంగా చేర్చడం జరిగింది. 


ననన 


III 


వరుగ నో ఖీ 


5-ఎ 
5-బి 
5-సి 


5-డి 
5-ఇ 


5-జి 
5-హెచ్‌ 


6-ఎ 


విషయ సూచిక 
వివరములు 
సంగ్రహనామము, విస్తృతి మరియు ప్రారంభము 
నిర్వచనములు. 
అప్పిలేటు ట్రిబ్యునలు 
వాణిజ్య పన్నుల కమీషనరు, వాణిజ్య పన్నుల సంయుక్త కమీషనర్లు, వాణిజ్య 


th 


పన్నుల అప్పిలేటు ఉపకమీషనర్లు, వాణిజ్యపన్నుల ఉపకమీషనర్లు వాణిజ్య 


పన్నుల సహాయ కమీషనర్లు, వాణిజ్య పన్నుల అధికార్లు మరియు ఉప వాణిజ్య 
పన్నుల అధికారుల నియామకము 
సరుకుల అమ్మకాలు లేక కొనుగోళ్ళపై పన్ను విధింపు 

తొలగించబడినది. 

కాంపానెంట్‌ భాగములకు సంబంధించి రాయితీ పన్ను రేటును విధించుట 
రెస్టారెంట్లు లేక ఆహారశాలలు లేక హోటళ్ళనందు ఆహారము లేక 
పానీయపదార్థముల సరఫరాకి సంబంధించి పన్ను 

కొన్ని సందర్భములలో అసెస్‌మెంటు మరియు రీ అసెస్‌మెంటు 
సరుకులను ఉపయోగించుకొనుటకు ఏదైనా హకుఉ్క విషయములో 
వసూలు చేయబడిన మొత్తముపై పన్ను 

వర్క్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము యందు ప్రమేయమైన సరుకుల 
రూపమైన ఆస్తియొక్క బదిలీపై పన్ను విధింపు. 


5-యఫ్‌ సెక్షను క్రింద చెల్లించవలసిన పన్ను యొక్క రాజీ. 


మూలస్థానం వద్దనే పన్ను తగ్గింపు. 

డిక్లేర్‌డ్‌ సరుకులకు సంబంధించి పన్ను 

నిర్దిష్ట సరుకుల కొనుగోళ్ళకు సంబంధించిన టర్నోవరుపై పన్ను విధింపు 
తొలగించబడినది. త్త 
ప్యాకింగు పదార్థముల పై పన్ను విధింపు 


దిగుమతి చేసుకొన్న మరియు ఎగుమతి చేసిన సరుకులకు 


సంబంధించి పన్నులను విధించే స్థానము 
పన్ను మరియు జరిమానాల చెల్లింపునకు డీలరు యొక్క 
బాధ్యత మరియు నిరూపణభారం 
కొన్ని సరుకుల సంబంధంగా పన్ను మినహాయింపు 
వడ్డీ లేక పన్ను యొక్క తగ్గింపులు మరియు మినహాయింపులను 
ప్రకటించుటకు రాష్ట ప్రభుత్వము యొక్క అధికారము 

Vv 





24 హైకోర్టుకు చేయబడిన అర్జీలు, దరఖాస్తులు మరియు అప్పీళ్ళు 69 
ఇద్దరు న్యాయమూర్తులకు తగ్గని ధర్మాసనము చేత విచారింపబడవల్తెను. 


24-ఎ కొన్ని అసెస్‌మెంట్సు లేక రీ-అసెస్‌మెంట్సు ఆదేశింపబడినపుడు కాలపరిమితి 69 
25 డీలర్లు వగైరాల చేత యదార్ధమైన మరియు సరియైన లెక్కలు మరియు 70 
రికార్డుల నిర్వహణ 
26. పడవల యజమానులు వగైరా. కొన్ని రికార్డులను స్వాధీనము 71 
నందుంచుకొనుట మరియు సమర్పించుట 

27. సరుకుల వాహనముల యజమానులు వగైరా. కొన్ని రికార్డులను 71 
స్వాధీనమునందుంచుకొనుట మరియు సమర్పించుట. 

28. లెక్కలను దాఖలు చేయమని ఆదేశించుటకు అధికారములు 71 
మరియు ప్రవేశించుటకు, తనిఖీ చేయుటకు అధికారములు వగైరా. 

29. చెక్‌పోస్టు లేక అవరోధము స్థాపించుట మరియు రవాణాలోనున్న 75 
సరులకులను తనిఖీ చేయుట. 

29-ఎ  క్యారియర్‌కు లేక బెయిలీకి బట్వాడా చేయబడిన సరుకులను తనిఖీ 78 
చేసేందుకు అధికారము. 

29-బి రాష్ట్రము గుండా రోడ్డుద్వారా సరుకుల రవాణా అగుట ట్రాన్నిస్‌ "పాస్‌ 78 
జారీ చేయుట. 

30. అపరాధములు మరియు జరిమానాలు 79 

30-ఎ యదార్ధమైన మరియు సరియైన లెక్కలను ఉంచుట మరియు 84 
నిర్వహాంచుటలో విఫలతకారణంగా జరిమానాను విధించుట 

30-బి కొన్ని కేసులలో పన్ను వసూలకు వ్యతిరేకంగా నిషేధము. 84 

30-సి కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జరిమానా విధించదు. 85 

30-డి నేర డేరకులకు జరిమానా 86 

31 అపరాధముల విచారణ 86 

32. అపరాధములను రాజీపరుచుట 86 

33. వాపసులు 87 

33-ఎ వాపసుకోసం క్లెయిము యొక్క ఫారం మరియు పరిమితి 88 

33-బి అప్పీలు వగైరాపై వాపసు 88 

33-బిబి కొన్ని సందర్భాలలో పన్ను వాపసు చేయకపోవుట 89 

33-సి కొన్ని సందర్భాలలో వాపసును నిలిపివేయుటకు అధికారము. 89 

33-డి అసెస్‌మెంటు యొక్క సరిదనము ప్రన్నింపబడరాదు 90 

33-ఇ జాప్యమైన వాపసులపై వడ్డీ 90 

33-యఫ్‌ ఎట్టి క్లెయిము చేయనవసరములేని వాపసుపై వడ్డీ 91 


i 


VII 


రారా షి రు గై 


6-2 
6-బి 


ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 

వివరములు 

రూల్సుకు నామకరణం 

రూల్సు అమలులోనికి వచ్చు తేది. 

నిర్వచనములు 

తొలగించబడినది. 

మొత్తము టర్నోవరు 

నికర టర్నోవరు 

బెల్లము డీలర్లచేత డిక్షరేషను 

వర్క్స్‌ కాంట్రాక్టులను నిర్వహించుచున్న డీలర్ల విషయమందు పన్ను రాజీ. 

ఒకటి కంటే ఎక్కువ వ్యాపార ప్రదేశములను అసెసీ 

కలిగియున్నపుడు రిటర్నుల సమర్పణ. 

తొలగించబడినది. 

ఈ చట్టము అమలులోనికి వచ్చిన తరువాత వ్యాపారమును 

ప్రారంభించిన డీలరుచేత రిటర్ను సమర్పణ. 


చెల్లించబడిన చెల్లించవలసిన, వార్షిక పన్నును తాత్కాలికముగా నిర్ధారించుట 


సమర్పించబడిన రిటర్ను సరియైనది కానపుడు లేదా ఎట్టి రిటర్నును 
సమర్పించబడనపుడు బెస్టు జడ్జిమెంటు అసెస్‌మెంటు చేయుట. 

బెస్టు జడ్జిమెంటు అసెస్‌మెంటు చెయుటకు ప్రాసీజరు. 

10వ లేక 11వ రూలు క్రింద తాత్కాలికముగా నిర్ధారించబడిన పన్నులను 


చెల్లించవలసిన నెలసరి వాయిదాలు. 


క్యాజువల్‌ ట్రేడర్సుపై పన్ను యొక్క అసెస్‌మెంటు 
సంవత్సరాంతమునందు అంతిమ అసెస్‌మెంటు కొరకు రిటర్నుల 
సమర్పణ మరియు అంతిమ అసెస్‌మెంటుకు ప్రాసీజరు. 

స్వయం అసెస్‌మెంటు 

రిటర్నుల సమర్పణ నుండి చౌక ధరల దుకాణము యొక్క 

డీలరుకు మినహాయింపు 

14-సీ సెక్షను క్రింద మొత్తం టర్నోవరుపై పన్ను చెల్లించుటకు ప్రాసీజరు. 
వర్తమాన సంవత్సరమునకు తాత్కాలిక అసెస్‌మెంటు 


పేజీ సంఖ్య 
141 
141 
141 
141 
141 
145 
149 
151 
152 


152 
152 


152 
153 


153 
153 


154 
155 


156 
157 


157 
158 


IX 


22. వ్యాపారమును నిలిపివేసిన లేక పరిసమాప్తినందున్న హిందూ అవిభక్త 182 
కుటుంబము, ఫరమ్‌, అసోసియేషనుపై అసెస్‌మెంటు, పన్ను విధింపు, 
సమిష్టిగా మరియు విడివిడిగా పన్నుకు బాధ్యత, నోటీసు యొక్క సర్వీను 


23. మరణించిన వారి చట్టబద్ధ ప్రతినిధులు లేక నిర్వహణకర్తల చేత 183 
రిటర్నుల సమర్పణ. 

24. తొలగించబడినది. . 183 

25, తొలగించబడినది. 183 

26. తొలగించబడినది. 184 

27. వివిధ పన్ను రేట్లకు బాధ్యమయ్యే వస్తువులను రిటర్ను 184 
నందు విడివిడిగా నిర్దిష్టపరుచుట. 

27-2 డిక్లేరేడ్‌ సరుకుల సంబంధంగా పన్ను యొక్క తిరిగి చెల్లింపు 184 

రిజి స్టేషను 

28. డీలరుల రిజిస్టేషను మరియు రిజిస్టేషను ధృవపత్రము యొక్క జారీ 184 

29. తొలగించబడినది. 189 

29-ఎ 'తొలగించబడినది 189 

30. తొలగించబడినది 189 

30-ఎ తయారీదారుల రిజి స్టేషను 190 

30-బి ఫారము 'జి ను పొందుట మరియు జారీ చేయుట, వివరములు 191 

31. అసెస్‌మెంటు నుండి తప్పుకున్న టర్నోవరు 193 

32. తాత్కాలిక అసెస్‌మెంటు యొక్క రివిజను 194 

అప్పీళ్ళు మరియు రివిజనులు 

33. అప్పిలేటు ఉప కమీషనరుకు అప్పీలు. 195 

33-ఎ తొలగించబడినది. 196 

33-బి పన్ను వసూలు యొక్క స్టే కు దరఖాస్తు 196 

33-సీ అప్పిలేటు ట్రిబ్యునలుకు అప్పీలుదాఖలు చేయబడినపుడు : 196 
పన్ను వసూలు యొక్క "సే .కు దరఖాస్తు. 

34 అప్పిలేటు లేక రివైజింగు అథారిటీ ఉత్తర్వు యొక్క వర్తమానము 196 

35. అప్పిలేటు లేక రివైజింగు అథారిటీ యొక్క ఉత్తర్వు ఎవరి చేత 196 
అమలు చేయబడవలసినది. 

36. అప్పిలేటు అథారిటీ చేత పన్ను నిర్ధారణ 196 

37. అ సెస్‌మెంటు రికార్డుల బదిలీ. 197 


XI 


51-ఎ 


54. 
5్‌5్‌. 


56. 


56-ఎ 


57. 


58. 


59. 


60. 


60-2) 


61. 


62 
63 


63-౨ 


64. 
65. 


ఫరమ్‌ నుండి పన్ను బాకీ అయిన సందర్భమందు ఫరమ్‌ యొక్క 
ఆస్టులపై ప్రాసీడగుట 

ఫరమ్‌ యొక్క రద్దు యొక్క రిపోర్టును రిజిష్టరింగు మరియు అసెసింగ్‌ 
అథారిటీలకు సమర్పించుట 

ఒక డీలరు చేత వ్యాపారము యొక్క అమ్మకము లేక విరమణ 
సంబంధిత అసెసింగ్‌ అథారిటీకి తెలియ పర్పబడుట 

12వ సెక్షను క్రింద రిజిస్టేషను కొరకు (పొసీజరు. 

సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ క్రింద న్యాయస్థానముయొక్క అధికారములను 
అసెసింగ్‌, అప్పిలేటు లేదా రివైజింగ్‌ అథారిటీలు వినియోగించుట 
సమనులు జారీచేయుటకు అసెసింగ్‌, అప్పిలేటు లేదా రివైజింగ్‌ 
అథారిటీల అధికారము 

రిటర్నులను సమర్పించమని బ్యాంకింగు సంస్థలను అసేకించుటకు - 
అధికారము 

సాక్ష్యము నిచ్చేందుకు పిలువబడిన వ్యక్తులకు ప్రయాణభత్యము; 
బేటాల చెల్లింపు 

ఈ చట్టము క్రింద నోటీసు, సమనులు, ఉత్తర్వు లేదా |ప్రాసీడింగులను 
డీలరుకు అందచేయుటకు ప్రాసీజరు. 

32వ సెక్షను యందు నిర్దిష్ట పర్చబడిన అధికారములను 
వినియోగించుటకు అధికారులు. 

తొలగించబడినది. 

తొలగించబడినది. 

స్టేటుమెంట్లు, రిటర్నులు, అధికారపత్రములు మొదలగు వానియందలి 
సమాచారము యొక్క వెల్లడి 

చెక్కు ద్వారా చెల్లింపు అనుమతించబడినపుడు ప్రాసీజ.రు. 

35వ సెక్షను క్రింద పేర్కొనబడిన అథారిటీల ముందు హాజరగుటకు 
హక్కుదారైన వ్యక్తి లేదా అమ్మకం పన్ను వృత్తిదారు 

35వ సెక్షను క్రింద డీలరు తరపున ఏ అథారిటీ ముందైననూ హాజరగుటకు 
హక్కుదారైన వ్యక్తి చేత దాఖలు చేయబడవలసిన ఆథరైజేషను 
తొలగించబడినది. 


సమర్పించబడవలసిన వళ మరియు ఉంచబడవలసిన. లెక్కలు 
రూల్సు చేత (ప్రైస్కైబ్‌ చేయబడిన ఫారములందుండవలెను. .' న 


213 


214 


214 


'బైగేత 


215 


215 


215 


215 


215 


216 


216 
216 


_ 216 


217 


217 


218 


218 


Wt 
క్‌ "21 | 
Rn 
క 
గ” 
ab 





జి-]1 
జి-2 
"హెచ్‌. 


ణు 


యల్‌. 

యల్‌ 1 
యమ్‌. 
శల 


Il. 
Il. 


ననన 


జమ 


I 


డీమ్హ్‌ అసెస్‌మెంటు యొక్క రద్దు మరియు పునః ప్రారంభము. 
క్లెయిమ్‌ చేయబడిన మినహాయింపు యొక్క రిటర్ను 

6వ సెక్షను నందు నిర్దిష్ట పరచబడిన సరుకుల కొనుగోళ్ళు లేక 
అమ్మకములపై చెల్లించబడిన పన్ను యొక్క వాపసుకొరకు 
క్లెయిమ్‌ యొక్క స్టేటుమెంటు. 

ధాన్యము యొక్క కొనుగోళ్ళపై చెల్లించబడిన పన్ను యొక్క 
తగ్గింపు కొరకు క్లెయిమ్‌ యొక్క స్టేటుమెంటు 

తక్షణ పూర్వ అమ్మకపు స్థానమునందు పన్ను విధింపబడిన/చెల్లింప 
బడిన ఆరవ షెడ్యూలు నందలి సరుకుల టర్శోవరు యొక్క తగ్గింపు 
కొరకు క్లైము యొక్క స్టేటుమెంటు. 

రాయితీ రేటు వద్ద కాంపోనెంట్సును కొనుగోలు చేయుచున్న 
తయారీదారుని చేత డిక్షరేషను యొక్క ఫారము 

తయారీదారునిగా షన కొరకు. దరఖాస్తు 

తయారీదారునిగా రిజి ప్ట్రషను ధృపత్రము 

డిక్షరేషనుల రిజిస్టరు వ ఎ (1) (69) రూలును చూడుము. 
బెల్లము డీలరుల కొరకు డిక్షరేషను ఫారము 

డిక్ల్షరేషనుల రిజిస్టరు (6-ఎ(5)వ రూలును చూడుము. 
గ్రహించబడిన డిక్షరేషను ఫారముల రిజిస్టరు 


డీలరుచేత చెల్లింపబడవలసిన పన్ను యొక్క రాజీకి అనుమతి కొరకు ధరఖాస్తు. 


డీలరు చేత 'చెల్లింపబడవలసిన పన్ను యొక్క రాజికి అనుమతి 
45(1గష్రువ రూల్‌ క్రింద ఫారము 

డిక్లరేషన్‌. 

19వ సెక్షను క్రింద అప్పీలు యొక్క ఫారము 

అప్పిలేటు ట్రిబ్యునలుకు అప్పీలు మెమోరాండం యొక్క ఫారం 
హైకోర్టుకు రివిజనుకు అర్జీ 

హైకోర్టుకు అప్పీలు 

హైకోర్టుకు సమీక్ష అర్జీ (22(7) సెక్షన్‌ ప 

హైకోర్టుకు సమీక్ష అర్జీ (23 (4) సెక్షను క్రింద) 

1711 మరియు */1[[1తొలగించబడినవి 

ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 క్రింద 
సమనుల యొక్క ఫారము 

రహదారి పత్రము యొక్క ఫారము 

తొలగించబడినది 

స్టేటుమెంటులను తయారు చేయుటకు మరియు సంతకము చేయుటకు 
ఆథరైజ్‌ చేయబడిన వ్యక్తులను ప్రకటించుచున్న డిక్షరేషను 


267 


268 


271 


272 


273 


275 


278 
281 
283 
283 
284 
284 
284 
285 
286 
286 
287 
288 
290 
291 
293 
294 
295 
295 


296 
298 
298 





ఆత 


1వ సెక్షను | 





1. సంగ్రహనామము, విస్తృతి మరియు ప్రారంభము ః 
(1) ఈ చట్టమును “ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపుపన్ను చట్టము, 1957” అని పేర్కొనవచ్చును. 
(2) ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము అంతటికి విస్తరించును. 


(3) ఈ సెక్షను వెంటనే అమలు లోనికి వచ్చును మరియు చట్టము యొక్క మిగత్తా భాగము, ఆంధ్రప్రదేశ్‌ రాజ పత్రము 
నందు నోటిఫికేషను ద్వారా, రాష్ట ప్రభుత్వము నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును. 


వ్యాఖ్యానము 


అమ్మకవువన్ను చట్టము 1939 లో నంయుక్త మదరాను రాష్ట్రములో మొదటి సారిగా ప్రవేశ పెట్టబడింది. మద్యపాన 
నిషేధాన్ని అమలు జరపాలని అవ్పటి ప్రభుత్వం నిర్ణయించడం కారణంగా రాష్ట వ్రభుత్వానికొచ్చే ఆదాయంలో లోటు ఏర్పడింది. 
ఆ లోటును భర్తీ చేయటం కోసం అమ్మకపు పన్నును విధిన్తూ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అప్పట్లో అది కేవలం 0.5 
శాతం మాత్రమే ఉండేది. అన్ని రకొల నరుకుల అమ్మకాలు చట్టం వరిధిలోకి తేబడ్డాయి. అయితే - వీటి నుంచి స్థిరాన్తుల 
అమ్మకాలు, చర్యాయోగ్యమైన శ్రయిములు, స్థాకులు, షేడ్లు, సెక్యూరిటీలు మినహాయించబడ్డాయి. అంతేకాక వ్యవసాయ 
నంబంధమైన, ఉద్యానవన సంబంధమైన ఉత్పత్తులు కూడ డఉతృత్తిదారు చేత అమ్మబడినట్లయితే- మినహాయింపబడ్డాయి. 


ఆ చట్టం కమీషన్‌ ఎజెంట్లను రెండు రకాలుగా వరిగణించింది. స్థానికేతర కమీషన్‌ ఏజెంట్లకు ఎలాంటి మినహాయింపు 
సౌకర్యము యివ్వబడలేదు. స్థానికులైన డీలర్ల కమీషన్‌ ఏజెంట్లకు మాత్రం లైసెన్సు తీనుకొని లైసెన్సు ప్రకారం నియమ 
నిబంధనల్ని పాటిస్తే. మినహాయింపు సౌకర్యం యివ్వబడింది. 


ఆంధ్రరాష్టం 1953 అక్టోబరు 1వ తేదీన ఏర్పడిన తరువాత అంతవరకు మద్రాను సాధారణ అమ్మకపు వన్ను చట్టములో 
మార్పులతో నవో ఆంధ్ర ర్మాషానికి కూడా అనువర్తింవ చేయటం జరిగింది. ఆంధ్రర్యాష్టము తెలంగాణాలో నవా కలిసి ఆంధ్రప్రదేశ్‌గా 
అవతరించేదాకొ చాలా మార్పులు ప్రవేశ పెట్టబడ్డాయి. వాటిని ఈ క్రీంది విధంగా పేర్కొనవచ్చు. 


(1) వూలు, గ్రుడ్డు; పండ్లు, కూరగాయలు మొదలైనవి 1954 లో మివోయించబడినాయి. 


(2) మిల్లు తయారీ వస్తాలు, విలువైన రాళ్ళ పై కూడా మొదటి అమ్మకము స్థానంలో పన్ను విధించబడింది. ముడి పొగాకు 
మీద మొదటి కొనుగోలు పైన, పొగాకు ఉత్పత్తులైన నిగరెట్టు, చుట్టలు మొదలైన వాటిపై మొదటి అమ్మకం పైన 
,1955లో పన్ను విధించడం జరిగింది. 


1955లో ఆంధ్రవ్రదేశ్‌ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ' ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను 
విధించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని నూబించేందుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ మధ్యంతర నివేదికలో 
వరిధాన్యం, బియ్యం, పనుపు, జనపనారల మీద కొనుగోలు వన్ను విధించవచ్చునని నూచించింది. ఫలితంగా ఆంధ్రవదేళ్‌ 
సాధారణ కొనుగోలు చట్టము, 1956 ఎర్చడింది. 


ఇంతేకాక - అదో కమిటీ ఈ క్రింది నూచనల్ని కూడా చేసింది. (1) ఇతర ర్మాష్టాలకు ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల 
సై'కొనుగోలు పన్నును బక స్థానంలోనే విధించడం (2) అదనవు సీంగిల్‌ పాయింట్‌ నరుకుల జాబితాను మరింత పెంచడం (3) 
భోగవస్తువుల జాబితాను గుర్తించి పెంచడం (4) గరిష్ట ఉర్నోవరును అనుసరించి పన్నుకు బాధ్యమయ్యేటట్లు చేయటం. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


2వ సెక్షను 3 
అ నాననా జ 
వరిస్థతుల్లో వ్యాపారమే కానవ్రుడు దానిని నిర్వహించే వ్య 4లరు కూడా కాడు. ఈ పరిస్థితుల నేవధ్యంలో “లాభార్హనం ' లేక పోయినా 
ప్రధాన వ్యావారానికీ నవాయకంగా డండే, ఇన్ఫిడెంటల్‌గా (ఆనుషంగికంగా) ఉండే చర్యలను కూడా వ్యాపారం” వరిధిలోకి 
తేచ్చేందుకు వీలుగా 1-4-66 నుంచి దీనిని నిర్వచించడం జరిగింది. 

వర్తకం, వాణీజ్యం, సాహనకృత్యం, తయారీ న్వభావాలున్న అన్ని విధాలైన చర్యల్ని, లావాదేవీల్ని ఈ నిర్వచనం 
అర్థవరిధిలోకి తేవడం జరిగింది. అంతేకాక ప్రదాన వ్యాపారానికి ఇని డెంటల్‌గా (ఆనుషంగికంగా), నవాయకంగా ఉండే చర్యలన్నీ 
దీని పరిధిలోనికి తేబడ్డాయి. వలితంగా తయారీలో వాడబడగా మిగిలిన వ్యర్థ వదార్థముల అమ్మకాల వంటి ఇన్సిడెంటల్‌ 
(ఆనువంగిక) చర్యలు కూడా దీని వరిధిలోనికి వచ్చాయి. 


(సి) “క్యాజువల్‌ ట్రేడరు” అనగా ప్రిన్సిపల్‌గా గాని, ఏజెంటుగా గాని, లేక మరే ఇతర అర్హత యందుగాని రొక్కము కొరకు, 
లేక వాయిదా పడిన చెల్లింపు కొరకు, లేక ప్రతిఫలము, కమీషను కొరకు గాని, లేక ఇతర విలువైన మూల్యము కొరకు 
గాని రాష్ట్రము నందు సరుకులను కొనుట, అమ్ముట, సరఫరా చేయుట లేక పంపిణీ చేయటలు ప్రమేయముగా గల 
అప్పుడప్పుడు ఉండే వ్యాపార వ్యవహారములు గల వ్యక్తి అని అర్థము, 

వ్యాఖ్యానము 
నంతలు, ప్రదర్శన కేంద్రాలు అవ్వుడవుడూ జరిగినా - అందులో జరిగే వ్యాపారం మాత్రం పెద్ద ఎత్తునే ఉంటుంది. ఇవి 
కూడా ఒక్కొక్క తరుణంలో (సీజన్‌) మాత్రమే జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే డీలర్లు తమ 
దుకాణాన్ని తెరబి -ఆకాల వ్యవధిలో మాత్రమే వ్యాపారం చేసి వెంటనే వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఇతర 


రాష్టాల నుంచి వచ్చిపోయే డీలర్లపై అదువు బాలా కష్టమౌతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వీరిని కూడా దీని పరిధిలోకి 
తెచ్చేందుకు అనువుగా ఈ నిర్షచనమేర్చడింది. 


(డి) “వాణీజ్య పన్నుల అధికారి” అనగా 4వ సెక్షను క్రింద వాణిజ్య పన్నుల అధికారిగా నియమింపబడిన ఎవరైనా వ్యక్తి అని అర్థము. 


వ్యాఖ్యానము 


ఈ అధికార వర్గం చట్టం వుట్టుక నాటి నుంచి ఉన్నారు. పాలనా నంబంధమైన, అప్పిలేటు పరమైన మరియు వున:వరిళీలన 
అధికారిగా చాలా అధికారాలు మొదట్లో దఖలు చేయబడ్డాయి. కాని వ్రస్తుతం 15 లక్షలు దాటిన డీలర్ల పై అసెన్‌మెంట చేసే 
అథారిటిగా మాత్రమే వ్యవరిన్తున్నారు. 


(డిడి) “కమీషనరు” అనగా 4వ సెక్షను క్రింద వాణిజ్య పన్నుల కమీషనరుగా నియమింపబడిన ఎవరైనా వ్యక్తి అని అర్ధము. 


(ఇ) “డీలరు” అనగా రొక్కమునకు గాని లేక వాయిదా పడిన చెల్లింపునకు గాని లేక కమీషను కొరకు గాని లేక ప్రతిఫలము 
కొరకు గాని లేక ఇతర విలువ గల మూల్యము కొరకు గాని సరుకులను కొనుట, అమ్ముట, సరఫరా చేయుట లేక సరుకులను 
పంపిణీ చేయుట లేక హైర్‌పర్చేజ్‌ లేక వాయిదాల ద్వారా చెల్లించే ఏ పద్ధతిపై నైనా సరుకులను బట్వాడా చేయుటలేదా 
ప్రత్యక్షముగా గాన్మి మరే విధముగానైనా పదార్థముల వాడకము, లేక సరఫరాతో ప్రమేయమున్న ఏదైనా వర్క్స్‌ కాంట్రాక్టును 
కొననాగించుట లేదా నిర్వహించుట చేయునట్టి వ్యాపారమును కొనసాగించునట్టి ఏ వ్యక్తియైనా అని అర్థము మరియు 
(1) అట్టి వ్యాపారమును కొనసాగించెడి లోకల్‌ అథారిటీ, కంపెనీ, హిందూ అవిభక్త కుటుంబము లేక సహకార 

సొసైటీతో సహా ఏదైనా సాసైటీ, క్లబ్‌, ఫరమ్‌ లేక అసోసియేషను, 


rT rms rrr rr rr కనపడాలని 
ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


2వ సెకను . 5 


(యఫ్‌) “డక ర్‌డ్‌ సరుకులు ” అనగా కేంద్ర అమ్మకపు పన్ను చట్టము, 1956 (1956 నందలి 74వ కేంద్ర చట్టము) యొక్క 14వ సెక్షను 
క్రింద అంతర్‌ రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్యమందు ప్రత్యేక ప్రాధాన్యమున్న సరుకులుగా డిక్లేర్‌ చేయబడిన సరుకులు అని అర్థము. 


వ్యాఖ్యానము 


కేంద అమ్మకపు పన్ను చట్టం 14వ సెక్షను కొన్ని నరుకులను అంతర్‌ రాష్ట్రీయ వర్తక వాణిజ్యాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కలవిగా 
గుర్తించింది. వాటిని డిక్లేర్‌డ్‌ గూడ్స్‌ (ప్రకటిత నరుకులు)గా పేర్కొన్నది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వన్ను విధించే అధికారం కే.అ.వ. 
చట్టం 15 వ సెక్షనులో పేర్కొన్లు షరతులు, పరిమితులకు లోబడియుంటుంది. వీటి వన్నురేటు, విధింపు, చెల్లింవు వంటి 
విశేషాలు ఆ.వ్ర.సా.అ.వ. చట్టము 6వ సెక్షను, మూడవ షెడ్యూలు, 17-డ, 27-ఎ రూల్సులోను వ్రస్తావించబడీనవి. 


(యఫ్‌ -1) 'ఉపవాణిజ్య పన్నుల అధికారి' అనగా 4 వ సెక్షను క్రింద ఉప వాత పన్నుల అధికారిగా నియమించబడిన 
ఎవరైన వ్యక్తి అని అర్ధము. 


(జి) “'ఉపకమీషనరు' అనగా 4 వ సెక్షను క్రింద వాణిజ్య పన్నుల ఉపకమీషనరుగా నియమించబడిన ఎవరైనా వ్యక్తి అని అర్థము. 


(హెచ్‌) సరుకులు అనగా చర్యాయోగ్యమైన క్లెయిములు, స్థాకులు, షేర్లు మరియు సెక్యూరిటీల కన్నా ఇతరమైన అన్ని 
రకముల చరాస్తి అని అర్థము మరియు వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము నందు సరుకులుగా గాని మరో 
రూపంగా గాని ప్రమేయము గల సరుకులు లేదా చర లేక స్థిరాస్తుల యొక్క నిర్మాణము, అమరిక, పెంపు, మరమ్మత్తు 
కొరకు వాడిన లేక వాడబడే సరుకులన్నిటితో సహా అన్ని పదార్థాములు, పరికరములు, వస్తువులు ఇందుచేరియుండును 
మరియు అమ్మకమునకు ముందుగా గాని లేక అమ్మకము ఆక క్రింద గాని విచ్చేదనమునకు అంగీకరింపబడినట్టి 
అన్ని పెరుగుతున్న పైరులు, గడ్డి మరియు భూమికి అంటుకొని యున్న లేక భూమిలో భాగముగా యున్న అన్ని 
పదార్థములు కూడా ఇందు చేరియుండును మరియు “మోటారు స్పిరిటు' కూడా ఇందు చేరియుండును. 

విశదీరణము : 'మోటారు స్పిరిటు' అనగా తనంతట తానుగాని, ఇతర పదార్థముల సమ్మిశ్రమముతో గాని 
ఆటోమోటివ్‌ లేక స్టేషనరీ ఇంటర్నల్‌ కంబష్టను ఇంజనులకు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని హేతుబద్ధముగా 
సమర్ధ ఇంధనమును సమకూర్చుటకు సాధారణముగా వాడబడు ఎదైనా పదార్థము అని అర్థము మరియుదీనియందు 
పెట్రోలు, డీజిల్‌ ఆయిల్‌ మరియు ఇతర ఇంటర్నల్‌ కంబష్టన్‌ ఆయిల్స్‌ చేరియుండును. కాని దీనియందు పవర్‌ 
ఆల్కహాల్‌, కిరోసిన్‌, ఫర్నేసు ఆయిల్‌, కోల్‌ లేక చార్‌ కోల్‌లు చేరియుండవు. 


(హెచ్‌-1) 'సరుకుల వాహనము' అనగా సరుకులను మోసుకొని పోవుటకు వీలుగా నిర్మితమైన లేక మార్పు చేయబడిన 
ఎదైన మోటారు వాహనము లేదా అట్లు నిర్మితము కాకున్ననూ లేక మార్పు చేయబడకున్నను కేవలము సరుకులను 
మోసుకొని పోవుటకు లేదా ప్రయాణీకులకు అదనముగా సరుకులను మోసుకొనిపోవుటకు స యే ఇతర 
మోటారు వాహనమైనను అని అర్థము. 


(హెచ్‌ -2) 'సంయుక్త కమీషనరు” అనగా 4వ సెక్షను క్రింద వాణిజ్య పన్నుల సంయుక్త కమీషనరుగ నియమింపబడిన 
ఎవరైనా వ్యక్తి అని అర్థము. 


(ఐ) 'లైసెన్సు' అనగా ఈ చట్టము క్రింద అనుదానము చేయబడిన లేక రెన్యూ చేయబడిన లైసెన్సు అని అర్థము. 
er 'మిల్లరు' అనగా ఏదైనా బియ్యము మిల్లు, నూనెమిల్లు, పప్పుమిల్లు, అంపపు మిల్లు, జిన్నింగ్‌ మిల్లు లేక 





ఆ.వ. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 





(ప్యెస్కైబ్‌ చేయబడిన” అన్న వదం చట్టం అంతటా వాడబడుతుంది. దేనిచేత (్యెస్కైబ్‌ చేయబడినది అన్నదానికి ఈ భాగం 
నమాధానం చెప్తోంది. చట్టము యొక్క 39వ సెక్షను ప్రకారం “రూల్సు 'ను రూపొందించేదుకు అధికారమివ్వబడింది. అట్లా సంక్రమించిన 
రూల్సు ' ద్వారా (ప్మెస్కైబ్‌ అయ్యే వాటినన్నిటినీ ఈ అర్ధపరిధిలోనికి తేవచ్చును. చట్టంలో డిండే సెక్షన్లు సాధారణంగా అధికార వరిధిని, 
నిర్వచనాలను, అమలుచేసే యంత్రాంగాన్ని, వన్ను అసెన్‌మెంటు, వన్ను విధింపు, పన్ను వనూలు, రిజిస్టేవను వంటి ముఖ్యమైన 
విషయాలను న్పష్టీకరిస్తాయి. ఈ చట్టం (క్రింద రూపొందే “రూల్సు ' మాత్రం మరింత నూక్ష్మంగా వివరాలను పేర్కొని, విధి, ని షేధాలను, 
పరిధులను న్పష్ణము చేస్తాయి. అట్లా పేర్భొన్న విషయాలను (పెస్కైబ్‌ చేయబడినట్లుగా” బట్టం' భావిస్తుంది. 


(యమ్‌) 'రిజిస్టర్ణు డీలరు’ అనగా ఈ చట్టము క్రింద రిజిస్టరయిన డీలరు అని అర్థము. 


వ్యాఖ్యానము 


పన్ను వసూలుకు సౌకర్యార్థంగా డీలర్లును గుర్తించేందుకు రిజిస్టరు చేయడం ప్రాథమికంగా ఏర్పడినా డీలర్లు. చట్టం తాలూకు 
సదుపాయాల్ని అంటే మినహాయింపులు, రాయితీలు, చట్ట విహితమైన ఫారాలు వంటి వాటిని పొంద డానికి ఎంతో వీలు ఏర్పడింది. 


(యమ్‌-యమ్‌) రిటైల్‌ డీలరు' అనగా సంబంధిత అసెస్‌మెంటు సంవత్సరము నందు డీలర్ల కన్నా భిన్నమయిన 
వ్యక్తులకు మాత్రమే సరుకుల అమ్మకము ద్వారా అయినది మరియు 10 లక్షల రూపాయిలకు మించని మొత్తము 
టర్నోవరు కలిగిన డీలరని అర్థము. 


వ్యాఖ్యానము 


రిటైల్‌ డీలరు” ను న్పష్టంగా నిల్వచించటం జరిగింది. వ్యాట్‌ క్రమంలో శిటైల్‌డీలరు' కు పన్ను బాధ్యత లేదు. రిటైలు 
డీలరు డీలర్లకు విక్రయించరాదు. అంటే అతను నరానరి వినియోగదారులకు మాత్రమే నరుకులను అమ్మాలి. రిటైల్‌ డీలరుకు 
టర్నోవరు వరిమితి కూడా విధించడం జరిగింది. అది 10 లక్షల రూపాయిలకు మించరాదు. టర్నో వరు వరిమితిని దాటినా, అతను 
నరుకులను వినియోగదారులకు కాకుండా డీలర్లకు అమ్మినా వ్యాట్‌ వరిధిలోనికి వస్తాడని భావించాల్సి ఉంటుంది. 

(యన్‌) 'అమ్మకము' అనగా వ్యాకరణాత్మకమైన వైవిధ్యములు మరియు సజాతీయత గల వ్యక్షీకరణలన్నింటితో సహా 
ఒక కాంట్రాక్టు ననుసరించి -లేక మరేవిధంగా నైనను సరుకుల రూపమైన ఆస్తిని అట్టి సరుకులుగా గాని లేక 
మరేరూపముగా నైనా గాని రొక్కము కొరకు లేశ వాయిదాపడిన చెల్లింపు కొరకు లేక ఏ ఇతర విలువైన మూల్యము 
కొరకు వర్తక లేక వ్యాపారక్రమములో ఒక న్యక్తి చేత మధొకరికి తెడా సహకాశ సంస్థతో సహా ఒక సాసైటీ, క్లబ్‌, ఫరమ్‌ 
లేక అసోసియేషన్‌ చేత తన సభ్యులకు సరుకుల సరఫరా లేక పంపిణీ యందు చేయబడే ప్రతి బదిలీ అని అర్థము. 
కాని సరుకుల మార్చిగేజ్‌, హైపోధికేషన్‌, ప్పెడ్డి లేక చార్జిలు ఇందు చేరి యుండవు. 

1వ విశదీకరణముః అమ్మకం దారుడు ధర చెల్లింపు కొరకు సెక్యూరిటీగా సరుకులందు గల స్వామ్యహక్కును 


ఉంచుకొనుట వాస్తవమే అయినప్పటికి హైర్‌ పర్చేజ్‌ లేక వాయిదాల ద్యారా చెల్లింపు యొక్క ఎ విధానముసైనైనా 
సరుకులను బట్వాడా చేయుట అమ్మకముగా భావించబడును. 


[వ విశదీకరణము : 
(ఎ) భారత సరుకుల అమ్మకపు చట్టము, 1930 (1930లో 111 వకేంద్ర చట్టము) నందు ఎమున్నప్పటికిని అమ్మకము 


లేక కొనుగోలు కాంట్రాక్టు ఎక్కడ జరిగినను సరుకులు రాష్టమందు ఉన్నట్లయితే ఈ చట్టము ప్రయోజనార్థమై 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957. 


2వ సెక్షను 9 


శతక 


వ ముప ibs ct తై సువాటాన 
వ్యక్తిచేత ఆ సరుకుల అమ్మకము చేయబడినట్లు భావించబడును. 

V1 విశదీకరణముః -ఎప్పుడైననూ ఎవైనా సరుకులు ఒక వర్క్స్‌ కాంట్రాక్టు సన నందు సరఫరా చేయబడి = 
నప్పుడు లేక వాడబడినప్పుడు, అట్టి వర్క్స్‌ కాంట్రాక్టు నిర్వహణ క్రమమునందు అట్లు సరఫరా చేయబడిన లేక 
వాడబడిన సరుకుల విలువ ప్రత్యేకముగా చూపబడినను లేకున్ననూ మరియు అట్టి సరుకులు లేక పదార్థము యొక్క 
విలువకాంట్రాక్టు ఫర్‌ సర్వీసు మరియుచేసిన వర్క్‌ నుంచి విడదీయగలిగినను లేక పోయినను అట్టి ఎరుకల 
రూపమైన ఆస్తి బదిలీ ఉన్నట్లుగానే భావింపబడును. : 


01వ విశదీకరణముః -సరుకుల అమ్మకపు చట్టం, 1930 నందు ఏమున్నప్పటికిని, “లక్కీ గిఫ్ట్‌ స్కీము'గా లేక మరే 
ఇతర పేరుతో సన | దన ఏదైనా స్కీము చ. అట్టి స్కీమును నడుపుచున్నవ్యక్తిచేత ఆ 
స్కీముకు చందాదారుగా నున్న ఏ ఇతర వ్యక్తికైననూ ఏ సరుకులైననూ బదిలీ .చేయబడినట్లయితే, ఈ చట్ట. 
ప్రయోజనార్థమై సరుకుల అమ్మకము లేక కొనుగోలు జరిగినట్లు భావించబడును. జా 


అయితే - ఆ స్కీము యొక్క యజమానిచేత అమ్మబడుటకు అంగీకరింపబడిన లేక అతని చేత నిర్వహించబడిన డ్రాలో విజేతకు 
ఇవ్వబడుటకు లేక అమ్మబడుటకు అంగీకరింపబడిన ఏదైనా వస్తువు యొక్క ధర కొరకు క్రమ వ్యవధులతో గాని లేక 
మరేవిధముగానైననూ ఒక నిర్దిష్ట మొత్తము చెల్లించుటకు ఆ స్కీము యొక్క అందరు చందా దారులు అంగీకరించబడి 
యుండవలెను మరియు డ్రాల సిరీస్‌ ముగిసే వరకూ చందా దారుని చేత బహుమతి గెలుచుకోబడనట్లయితే ఎంత మొత్తము అతని 
చేత చెల్లింపబడవలసి యుండునో ఆ మొత్తమంతయూ ఈ విశదీకరణము ప్రయోజనార్హము టర్నోవరుగా భావింపబడును. 


701వ విశదీకరణము : - కేంద్ర ప్రభుత్వము లేక రాష్ట్ర ప్రభుత్వము చేత రొక్కము కొరకు లేక వాయిదా పడిన చెల్లింపు 
కొరకు లేక మరే ఇతర విలువైన మూల్యము కొరకు వ్యాపారక్రమము నందైననూ కాకున్ననూ చేయబడు తతః సరుకుల 
రూపమైన ఆస్తియొక్క బదిలీ ఈ చట్ట ప్రయోజనార్థము అమ్మకముగా భావించబడును. 


వ్యాఖ్యానము 


బట్టం మొత్తం మీద ఇది అతికీలకమైన నిర్వచనం. మొదట్లో ఈ నిర్వచనం చాలా సాదా సీదాగా, స్పష్టంగా ఉండేది. 
“అమ్మకాన్ని ' నిర్వచించిన ప్రాథమిక చట్టం 'నరుకుల అమ్మకవు చట్టం” (సేల్‌ ఆఫ్‌ గూడ్స్‌ యాక్ట్‌) దాదావు అందు మాదిరిగానే 
నరిసమానంగా ఉండేది. కాని రెండు కారణాలవల్ల విశిష్టమైన మార్పులు వచ్చాయి. 

(1) ప్రభుత్వం తన ఆదాయ వనరులను నమీకరించుకొనేందుకు మరింత విస్తృతం చేయడం. 
(2) వివిధ తీర్పుల కారణంగా ఏర్పడిన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ప్రత్యేక సవరణలు చేయడం, ఏతావాతా మొత్తం మీద 
అర్థవిస్త్రతి పెరిగి చట్టంలోనే ఇది అతి పెద్ద నిర్వచనంగా రూపు దిద్దుకొన్నది. న జీ 
అమ్మకం నిర్వచనం మొదటిగా రోమన్‌ న్యాయశాన్తం నుంచి స్వీకరించబడింది. ఇందులో ఒక వ్యక్తీ తన ఆస్తిని ఎదైనా 
మూల్యానికి వేరొక వ్యక్తికి బదిలీ చేయడము ప్రధానం. దీనినే విస్తరించి సరుకుల అమ్మకవు చట్టం పేర్కొన్నది. 

1) అమ్మకం అనేది ఒప్పందం లేదా కాంట్రాక్టు (2) ఈ కాంట్రాక్టు నిర పేక్షంగా ఉండవచ్చు లేదా షరతులతో ఉండవచ్చు. (3) 
ఇందులో నరుకుల రూవమైన ఆస్తిని న్వంతదారు కొనుగోలు దారు అంగీకరించబడిన మూల్యానికి బదిలీ చేయడం జరుగుతుంది. (4) 
ఇందు నిమిత్తం ఉభయ పక్షాలు వ్రాతపూర్వకంగా గాని లేదా పరోక్షంగా గాని కాంట్రాక్టును కుదుర్చుకొన్నట్లు భావించబడుతుంది. మొత్తం 
మీద సారాంశ రూపంగా ఈ క్రింది అంశాలున్నట్లెతే అమ్మకం జరిగినట్లు లేదా ఉన్నట్లు భావించబడుతుంది. 





e915 వాదాల pn వను, i 0 1957 


2వ సెక్షను 11 
(iv) ఏదైనా సరుకులను వాడుకొనే హక్కును ఏ ప్రయోజనము కొరకైనను నిర్దిష్ట కాలవ్యవధి కొరకైనను కాకున్నను, 

- రొక్కము, వాయిదా పడిన చెల్లింపు లేక ఇతర విలువైన మూల్యము కొరకు బదిలీ చేయుటపై పన్ను, 

(౪) ఏదైనా అన్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ అసోసియేషన్‌ లేక వ్యక్తుల సంఘటన చేత దాని యొక్క సభ్యునికి రొక్కము, 
వాయిదా పడిన చెల్లింపు లేక ఇతర విలువైన మూల్యము కొరకు చేయు సరుకుల సరఫరాపై పన్ను, లేదా 

(౪1) ఏదైనా. సర్వీసు రూపముగా గాని 'లేక సర్వీసులో భాగంగా గాని. లేక ఏమయినప్పటికి ఏ విధానము నందైనా 

ఆహారముగా లేక మానవ వినియోగము కొరకైన ఏదైనా ఇతర పదార్థముగా సరుకుల లేదా మత్తును కలిగించు 

నదైననూ లేదా కలిగించనిదైననూ అయిన ఏ పానీయం యొక్క సరఫరాపైనైనా, అట్టి సరఫరా, లేక సర్వీసు 
రొక్కము, వాయిదా పడిన చెల్లింపు లేక ఇతర విలువైన మూల్యము కొరకై కై నపుడు సన ఇందుచేరి యుండును. 


వాఖ్యానము 

వన్ను'అనే వదం కూడా ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టంలోనే నిర్వచిం చబడింది. దీనికీ మూత్ళకగా ఉన్న మద్రాను 
చట్టంలో ఇది నిర్వచించబడలేదు. అమ్మకాల మీద లేదా కొనుగోళ్ల మీద చెల్లించదగిన దానిని వన్నుగా పేర్కొనబడాలని ఈ నిర్వచనం 
కెలియచేస్తోంది. ఎది విధించబడుతుందో అది చెల్లించ దగినది. అవుతుంది అని అర్జాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది. 45వ 
రాజ్యాంగ సవరణ, తదుపరి చట్టంలో నవరణ ఆధారంగా వర్‌ కాంట్రాక్టులు, హైర్‌ వర్సేజ్‌ అమ్మకాలు, హోటళ్ళు నర్వీనులు కూడా 
అమ్మకాల పరిధిలోకి రావడం వల్ల వాటిపై చెల్లించ దగిన వన్ను కూడా దీని అర్ధ వరిధిలోనికి వన్తుందని అర్ధం చెప్పుకోవాలి. 

(ఆర్‌) “మొత్తము టర్నోవరు” అనగా ఒక డీలరు యొక్క రాష్టమందున్న అన్ని వ్యాపార ప్రదేశములందు అ సరుకుల 
యందు టర్నోవరు వెరసి- “మొత్తము టర్నోవరు' అనబడును. అట్టి టర్నోవరు మొత్తము లేక.అందు ఏ భాగమైననూ 
పన్నుకు బాధ్యము కావచ్చును, కాకపోవచ్చును. అంతర్‌ రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్య క్రమమునందు లేదా 
భారతదేశపు సరిహద్దునకు వెలుపలకు సరుకుల ఎగుమతి క్రమం నందు లేదా భారతదేశపు సరిహద్దులోనికి సరుకుల 
దిగుమతి క్రమంనందు అమ్మకములు లేదా కొనుగోళ్ల టర్నోవరులు కూడా ఇందు చేరి యుండును. 


వ్యాఖ్యానము 


'దీనిని సాధారణంగా వావ.శా. వర్గాల్లో మొత్తము టర్మోవరుగా వ్యవవారిస్తూ ఉంటారు. మొత్తము టర్నోవరు లో ఈ 
_ ల్రీందివన్నీ చేరి ఉంటాయి. 


1) 5వ సెక్షను క్రింద పన్నుకు బాధ్యమమ్యే ప్రత 
2)6వ సెక్షను క్రింద వన్నుకు బాధ్యమయ్యే అమ్మకాలు. 
3) 42,3 షెడ్యూళ్ళలో వ్రతి అంశమునకు ఎదురుగా పేర్కొన్న స్థానం స్నా స్థానాల్లో అమ్మకాలు. 
4) 4వ. షెడ్యూలుల్లోని నరుకుల అమ్మకాలు 
5) కే.అ.వ. చట్టం తాలూకు అమ్మకాలు. 
6) అంతర్‌ రాష్ట్రీయ అమ్మకాలు. 
సాధారణంగా డీలరు ఎ మేరకు పన్నుకు బాధ్యుడౌతాడన్న ది నిర్ణయించడానికి అతని మొత్తము టర్నోవరు నిరయించబడాలి. 





na mw స నషా సలల nna + తార అక చం ఇళ భలం జరగదా గొ 


2వ సెక్షను గ 


కక సతన న 
(బి) అమ్మిన సరుకులకు సంబంధించి సరుకుల బట్వాడా సమయమున లేదా ముందుగా గాని చేయబడిన ఎ క్రియకైనను 
డీలరుచేత చార్జి చేయబడిన ఏదైనా ఇతర మొత్తము; 
(సి) డీలరు చేత చార్జి చేయబడిన ఏ ఇతర మొత్తమైనను, వాటి. వర్ణన, పేరు లేక లక్ష్యము ఏమైనప్పటికిని; మరియు 
డి) 5-సి సెక్షను క్రింద చార్జి చేయబడిన లేదా 5- ఇ సెక్షను క్రింద వసూలు చేయబిడు మొత్తముల వెరసి ఇందు చేరియుండును. 
అయితే - యజమానిగా గాని, ఫలసాయానుభవ తనఖాదారుగా గాని, కౌలుదారుగా గొని, లేక మరే 
విధముగా నైనా ఆసక్తిగల భూమియందు పెంచబడిన లేదా తన చేత స్వయముగా పెంచబడిన వ్యవసాయిక లేదా 
ఉద్యానవన ఉత్పత్తులను తాను స్వయంగా గాని లేక ఏజెంటు ద్వారా గాని అమ్మదలచిన వ్యక్తీ విషయమునందు 
అట్టి ఉత్పత్తి, వినియోగమునకు అర్హమగునట్లు చేయుటకు కేవలం శుభ్రము చేయుట, శ్రేణీకరించుట లేక రకాల 
వారిగా విడదీయుట కన్నా భిన్నమైన ఎటువంటి భౌతిక, రసాయనిక లేక ఇతర క్రియలకు లోబడకుండా ఏ. 
రూపంలో ఉత్పత్తి అయినదో ఆ రూపంలోనే అమ్మినప్పుడు, అట్టి అమ్మకమునకు సంబంధించిన మూల్యపు 
మొత్తము అతని టర్శ్నోవరు నుండి తీసివేయబడవలెను. 
విశదీకరణము : -ఇందు నిమిత్తము ప్రై(స్కైబ్‌ అయ్యే అట్టి షరతులకు మరియు పరిమితులకు, ఏవయినా 
ఉన్నట్లయితే, వానికి లోబడి 


(1) ఏదైన అమ్మకమునకు సంబంధించి ధరపై అనుమతించబడిన ఏదైనా రొక్క లేక ఇతర రూపమైన ముదరా 
మరియు ఖాతాదారుల చేత త్రిప్పి పంపబడిన సరుకులకు సంబంధించి వాపసు ఇవ్వబడిన మొత్తము టర్నోవరు 
నందు చేర్చబడరాదు. . 

(షు ఒక ప్రత్యేక భాతాదారును సర్దుబాటు చేసేందుకు వేరొక డీలరు నుండి సరుకులను పొంది మరియు ఆ డీలరు 
సదరు ఖాతాదారునకు తక్షణమే అమ్మినట్లయితే అట్టి సరుకులకు సంబంధించిన అమ్మకము అనంతర డీలరు 
యొక్క టర్నోవరు నందు చేర్చబడవలెను, కాని మొదటి వానికి సంబంధించిన టర్నోవరు నందు కాదు. 


వ్యాఖ్యానము 

టర్నోవరును నిర్థయించడమే శాఖవారు తీనుకొనే ప్రాథమిక చర్య. దీనిని బట్టే పన్ను అసెన్‌మెంట్సు, విధింపు ఉంటాయి. 
ఇక్కడ డీలరు యొక్క టర్నోవరును నిర్వచించడం జరిగింది. - | 

(సాధారణంగా డీలరు అమ్మకాల బిల్లుల్లో నూచించే మొత్తం టర్నోవరుగా భావించబడుతుంది. అయితే - ఎంత మొత్తానికి అమ్మకం 
జరిగిందీ అమ్మకం బిల్లు సరిగా చూపించనప్పుడు గాని, బిల్లే జారీ చేయనవ్వుడు గాని టర్నోవరును అ సెసింగ్‌ అథారిటీ నిర్హయిస్తాడు. 

కొన్ని సందర్భాలలో డీలరు చేత కొనుగోళ్ళు లేదా అమ్మకాలు ప్రత్యక్షంగా జరగవచ్చు లేదా మరెవరి ద్వారానైనా జరగవచ్చు 
లేదా తన ఖాతాలో గాని లేదా ఇతరుల నిమిత్తంగా గాని జరగవచ్చు. వాటన్నిటినీ డీలరు టర్నోవరుగానే వ్యవహరించు కోవాలని 
1985 నుంచి వచ్చిన నవరణ నష్టం చేస్తోంది. అయితే అసెనింగ్‌ అధారిటీ కొనుగోళ్లు లేక అమ్మకాల మూల్యాన్ని లేదా వన్తువుల 
విలువలను కూడా నిర్ణయించేందుకు అస్కా రమ్విబడింది. 1 

ఇవేకాక వర్శ కొంట్రాక్టులు, వాయిదా చెల్లింపుల ద్వారా గాని మరేవిధంగా అద్దె కొనుగోలు 'నరుకుల విలువ 
మూల్యాన్ని నికయించి టర్హోవరుగా వరిగణించవచ్చు. 


ఆ.ప్ర. సాధారణ అమ్మళవు వన్ను చట్టము, 1957 


3వ సెక్షను 
(ఘు చైర్మనుతో సహా చైర్మనుకత స్థాపించబడిన వేరొక సభ్యునితో కూడిన ధర్మాసనము చేత కాని, లేక 
(ష- ఎ) చైర్మను సెలవు కారణంగా గైరుహాజరయినప్పుడు లేదా బదిలీ అయినప్పుడు లేదా మరియే ఇతర 

కారణముల చేతనైనా చైర్మను కార్యస్థానము ఖాళీగా యున్నప్పుడు తక్కిన యిద్దరు సభ్యలతో కూడిన 
ధర్మాసనము చేత కాని, లేక 
(17) 5 లక్షలకు దాటని టర్నోవరు గల కేసులందు చైర్మనుతో స్థాపించబడిన ట్రిబ్యునలు యొక్క ఎక సభ్యునితో కాని 
నిర్వర్తింపబడవచ్చును. : 
విశదీకరణము : -(iV) వ అంశము నందు పేర్కొనబడిన ఎక సభ్యుడు స్వయముగా చైర్మను గాని లేదా యే ఇతర 
సభ్యుడు గాని కావచ్చును. ల సన . 

(బి) ఇప్పిలేటు .ట్రిబ్యునలు యొక్క ముగ్గురు సభ్యులు ఒక అప్పీలును లేదా దరఖాస్తును విచారించినప్పుడు అట్టి 
ఏ అంశము లేక అంశములపైనైనా సభ్యులు విభేదించినప్పుడు అట్టి అంశము లేక అంశములు మెజారిటీ అభి 
ప్రాయము ప్రకారము నిర్ణయించబడవలయును. 

(సి) ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనము చేత ఎదేని అప్పీలు లేక దరఖాస్తు విచారింపబడినప్పుడు - అట్టి ధర్మాసనము 
నందు చైర్మను సభ్యుడైనప్పటికి కానప్పటికీ ఏదేని ఒక అంశము లేక అంశముల పై సభ్యులు విభేదించినపుడు 
అట్టి అంశము లేక అంశములు మొత్తము ముగ్గురు సభ్యులతో కూడిన అప్పిలేటు ట్రిబ్యునలునకు పంపబడవలయును. 

(డి) చైర్మను కానట్టి ఏక సభ్యుని ముందు లేక చైర్మను సభ్యుడు కాని ధర్మాసనము ముందు కాని చట్ట పరమైనే ప్రశ్న 
ప్రమేయము గల ఏ కేసునైనా అట్టి ఎక సభ్యుడు లేక ధర్మాసనము తన విచక్షణాధికారము ననుసరించి చైర్మను 
సభ్యుడుగా గల ధర్మాసనము చేత నిర్ణయము కొరకు అట్టి కేసును రిజర్వు చేయవచ్చును. 

(ఎ) (ఎ) (1) వ సబ్‌-సెక్షను నందు ఏమున్నప్పటికినీ, ప్రభుత్వము ఏ సమయమునందైనా ఉత్తర్వు ద్వారా ఇద్దరు 
సభ్యులతో, వారిలో ఒకరు జిల్లా జడ్జి గ్రేడ్‌-1! అయ్యుండి మరియు మరియొకరు రాష్ట్రప్రభుత్వము యొక్క 
వాణిజ్యపన్నుల శాఖలో సంయుక్త కమీషనరు స్థాయికి తగ్గని అధికారి అయ్యుండవలెను. ట్రిభ్యునలు యొక్క అదనపు ' 
ధర్మాసనమును వారు దానియందే నిర్దిష్టపరచు నట్టి వ్యవధి కొరకు మరియు అట్టి ప్రదేశము వద్ద నిర్వర్తించుటకు 
స్థాపించవచ్చును. 


(బి) ఏదయినా అంశము లేక అంశములను విచారించుటలో అదనపు ధర్మాసనము యొక్క సభ్యులు సమానముగా 
విభేదించనపుడు వారు దేనిపై విభేదించుచున్నరో ఆ అంశము లేక అంశములను పేర్కొనవలెను మరియు 
స్వయముగా ఆ అంశము లేక అంశములను ఆ మీదట విచారించు చైర్మనుకు రెఫరెన్సు చేయవలెను మరియు 
చైర్మను మరియు ధర్మసనము యొక్క సభ్యులు ఆ కేసును విచారించి సదరు అంశము లేక అంశములను మెజారీటీ 
అభిప్రాయము ప్రకారం నిర్ణయించవలెను. 
(సి)(4)వ సబ్‌-సెక్షను క్రింద చేయబడిన రెగ్యులేషన్సు ఈ సెక్షను క్రింద స్థాపించబడిన ధర్మాసనమునకు కూడా 
వర్తించును. 

(4) రాష్ట ప్రభుత్వము యొక్క పూర్వానుమతితో ఈ చట్టము యొక్క నిబంధనలకు, మరియు దాని క్రింద చేయబడిన 
రూల్పుకు అనుగుణముగా అప్పిలేటు ట్రిబ్యునలు తన కార్య సరళిని మరియు తన వ్యవహార వినియోగమును 
' క్రమబద్ధం చేసే నిమిత్తము, రెగ్యులేషన్లు చేయవచ్చును. 


(5) (4) వ సబ్‌-సెక్షను క్రింద చేయబడిన రెగ్యులేషన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజపత్రము నందు ప్రకటింపబడవలయును. 





ఆవ. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 


5వ సెక్షను 1/7 


(4) ఈ చట్టము క్రింద పన్నులు పైెషప్కైబ్‌ చేయబడే అట్టి విధానమునందు అసెస్‌ చేయబడవలెను, విధించబడవలెను 
మరియు వసూలు చేయబడవలెను. 


అయితే - (1) టపెఫ్కైబ్‌ చేయబడిన అట్టి హో చేత నిర్ణయింపబడినట్లుగా ఒక వ్యవహారము సంబంధంగా 
అమ్మకం దారుడు లేక కొనుగోలుదారుడు పన్నుకు గురి కావలయును. కాని ఉభయులూ మాత్రం కోధు. 


(11) ఈ ప్రావిజో యొక్క (1)వ క్లాజునందు నిర్దేశితమైన రూల్సు ననుసరించి ఏ సరుకుల యొక్క కొనుగోలు సైనైననూ 
ఒక డీలరు పన్నుకు గురి కాబడినట్లయితే, అ్రతని చేత ప్రభావితమయ్యే సదరు సరుకుల ఎ అమ్మకము 
స తళా లలు పన్నుకు గురికారాదు. 


వ్యాఖ్యానము 


ఇది చట్టంలో అతి కీలకమైన సెక్షను. దీనిని చార్జింగ్‌ సెక్షనుగా వ్యవహరిస్తారు. దీని ఆధారంగానే డీణ వై వన్ను విధించడం 
జరుగుతుంది. ఆయా స్థానాల్లో షెడ్యూళ్లలో పేర్కొన్న రేట్ల ప్రకారం తన టర్నోవరులోని వ్రతి రూపాయికి వన్నును చెల్లించాలని 
ఈ సెక్షను ఆదేళిస్తోంది. 


ఒకటవ షెడ్యూలులోనున్న నరుకుల్ని అమ్మే డీలరు ఆ అంళము ఎదురుగా పేర్కొన్న కటు ప్రకారము టర్నోవరుతో నిమిత్తం ౦ 
లేకుండా వన్నును చెల్లించాల్సి ఉంటుంది. 


రెండవ షెడ్యూలులోనున్న సరుకులు - వాటికెదురుగా నూచించిన కొనుగోలు స్థానాన్ని, రేటు ననునరించి టర్నోవరులో 
నిమిత్త౮ లేకుండా పన్నును చెల్లించాల్సి ఊంటుంది. 


మూడవ షెడ్యూలులో ఉన్న నరుకులు - వాటికెదురుగా సూచించిన కొనుగోలు లేదా అమ్మకం స్థానం, దాని రేటుననునరించి 
టర్శ్నోవరుతో నిమిత్తం లేకుండా వన్నును చెల్లించాల్సి ఉంటుంది. 


“బెల్లం” మీద ప్రత్యేకంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐదవ షెడ్యూలు రూపొందించబడింది. 


ఆరవ షెడ్యూలులో కల్లు, సారాయి మినవో అన్ని మద్యాలపై పన్ను విధించబడింది. ఆఖరి అమ్మకం మినవో అన్ని 
అమ్మకపు స్థానాల్లో 25 శాతం బొప్పున, ఆఖరి అమ్మకంపై 5 శాతం బొప్తున వన్ను విధించబడింది. 


పైన చెప్పబడిన ఆరు షెడ్యూళ్లలోనూ లేని నరుకులు ఏడవ షెడ్యూలులోనికి చేరతాయి. వీటిని సాధారణంగా 'జనరల్‌ 
గూడ్సు’ అని పేర్కొంటారు. 1989 నుంచి 'జునరల్‌ గూడ్సు 'ను కూడా షెడ్యూళ్ళలోనికి తీసుకొని రావడం జరిగింది. జనరల్‌ గూడ్సు 
పై సాధారణంగా 5 శాతం బొవున ప్రతి దశలోనూ అనగా ఒక డీలరు నుంచి వేరొక డీలరుకు అమ్మబడినవుడల్లా వన్నును వనూలు 
చేయడం జరిగేది. ఇందువల్ల అంతిమంగా సామాన్య ప్రజానీకముపై పన్ను భారం అధికంగా ఉండేది. ఈ పన్ను భారాన్ని = 
తగ్గించేందుకు షెడ్యూళ్ళలోనికీ తీసుకురావడం వల్ల జనరల్‌ గూడ్సు పై ఒకే ఒక స్థానంలో అనగా రాష్ట్రంలోని , మొదటి అమ్మకం 
స్థానంనందు మాత్రమే వన్ను విధించబడుతుంది అని న్పష్టం చేసినట్లయింది. వన్ను రేటును 5 నుంచి 6 శాతానికి పెంచడం కూడా = 
రెవిన్యూ వ్రయోజనాలన్సుదృష్టిలో ఉంచుకొని చేయటం జరిగింది. ' 


మొట్టమొదట బవా స్థానీయంగా ఉన్న పన్ను విధింవు ఏక న్థానీయంగా. మారుతూ వచ్చింది. అధికార వర్గానికి వన్ను వసూలు 
సులభతరం కావటం వల్ల పన్ను వం మొత్తం మీద తగ్గటం వల్ల దాదాపు అన్ని నరుకులపై వన్ను విధింవు ఎక స్థానీయంగా , మారింది. 





ఆ.వ్ర. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 


5- సి సెక్షను 19 





కొనేందుకు హేతుబద్ధమైన అవకాశమిచ్చి వ్రాతపూర్వకమైన ఉత్తర్వు ద్వారా - 


(1) అట్టి డీలరును (1)వ సబ్‌-సెక్షను యొక్క ప్రోవిజో క్రింద (ప్రెస్రైబ్‌ చేయబడిన ఏ డిక్లరేషను ఫారములనై 
నను ఉపయోగించుకొనుటకు అనర్షుని చేయవచ్చును మరియు ఏవైనా డిక్షరేషను ఫారములు అతనికి జారీ 
చేయబడినట్లయితే వాటిని తక్షణమే తనకువశం చేయాల్సిందిగా కోరవచ్చును, మరియు 


(11) తన చేత వాడబడని ఫారములను। సమర్పణ చేసే తేదీవరకు (1) వ సబ్‌-సెక్షను యొక్క ప్రోవిజో క్రింద తన 
చేత సమర్పించబడిన డిక్షరేషను ఫారముల ఆధారముగా కొనుగోలుచేయబడిన సరుకుల యొక్క 
టర్నోవరుపై విధింపదగిన పన్ను మొత్తమునకు 3 రెట్లకు తగ్గకుండా, కాని 5 రెట్ల వరకు విస్తరించే 
మొత్తమును జరిమానాగా అతనిపై విధించవచ్చును. 


(సి) ఏ డీలరు విషయములో ఈ సబ్‌-సెక్షను(బి) క్లాజు క్రింద ఉత్తర్వు చేయబడిందో ఆ డీలరు జరిమానాను చెల్లించి, 
ఇందు నిమిత్తము అసెసింగ్‌ అథారిటీ తాను ఉచితమని భావించి విధించిన షరతులను పాటించినట్ల యితే 
అసెసింగ్‌ అథారిటీ తన విచక్షణానుసారము సదరు డీలరును పునరారంభముగా ప్రైస్కైబ్‌ చేయబడిన డిక్షరేషను 
ఫారములను పొందుటకు మరియు వాటిని ఉపయోగించి కకక రాయితీ యివ్వబడిన రేటుతో సరుకులను 
కొనుగోలు చేయుటకు అనుమతింపవచ్చును. 


విశదీకరణము 8 ఈ సెక్షను ప్రయోజనార్థమై 


(ఏ 'ముడిసరుకులు' అను మాటకు తనంతట తనదిదా కాని లేదా ఇతరముడి పదార్థాముల సంయోగముతో గాని 
తయారీ ప్రక్రియ ద్వారా వేరొక ఉత్పత్తిని చేయుటకు వీలయినది ఏ ఎ పదార్థమైననూ అని అర్థము. 


(11) 'కాంపొనెంట్‌ పార్టు''సబ్‌ - అసెంబ్లీ భాగము' మరియు ఇంటర్మీడియట్‌ భాగము’ అనుమాటలకు అంతిమ ఉత్పత్తి యొక్క 
గుర్తింపదగిన భాగమై యుండి మరియు ఇతర సరుకులతో కూడి అంతిమ ఉత్పత్తిని నిర్మించు పరికరము అని అర్థము. 


వ్యాఖ్యానము 


తయారీదారులు తమ ఉత్పత్తులను తయారు చేనుకొనేందుకు విడిభాగాల్ని, నంభఘటక (కాంపానెంట్స్‌) భాగాల్ని, 
ఇంటర్మీడియట్‌లను వాడతారు. ఆ భాగాల పై పై వన్ను రేటు అధికంగా ఉండటం వల్ల వాటిని ఇతర ర్యాష్టాలనుంబి ఆ భాగాలను 
కొనుగోలు చేస్తారు. కేంద్ర అమ్మకవు వను రేటు ర్మాష్టానికి నంబంధించిన స్థానిక రేటు కన్నా తక్కు వగా యుండటంలో ఇతర 
ర్యామ్టాల నుంచి ఆ భాగాలను కొనుగోలు చేసీనవుడు పన్ను భారం, రవాణా మొదలైన ఖర్చులు కలిపినా కూడా రాష్ట్రంలోని స్వా సానిక 
వన్ను భారం కన్నా తక్కువగా యుండటంతో ఇతర ర్మాజ్ఞాల నుంచి ఆయా భాగాలను కొనుగోలుచేసి, దిగుమతి చేనుకోవటం 
ఆరంభమయింది. భూతలింగం కమిటీ ఈ విషయాన్ని క్షుణ్ణంగా వరిళీలించి దీనిని అరికట్టేందుకు పన్ను. క రాయితీని ఇవ్వాలని 
నీఫార్సు చేసింది. చాని ఫలితంగానే 5-బి సెక్షను రూవుదిద్దుకుంది. 


ర-సి. రెస్టారెంట్లు లేక ఆహారశాలలు లేక హోటళ్లు నందు ఆహారము అక పానీయ పదార్థముల ఎరఖలా! 
సంబంధించి పన్ను :- న క 


ఎ పేరుతో వ్యవహరింపబడినప్పటికిని, సంతో రెస్టారెంటు లేక భోజనశాల లేక హోటలును నడుపుతున్న ప్రతి 
డీలరు ఏదైనా సర్వీసు రూపముగా గాని లేక సర్వీసులో భాగంగా గాని లేదా మరేరూపముగానైనా సరుకులను అనగా 
పలల 


అ.ప్ర. సాధారణ మ వను చట్టము, 1957 


_క5-ఇసెకను Fr 21 





వాదించడం నబబు కాదు. అందువల్ల రవ నెక్షనుకు జరిగిన నవరణ ఇంతకుముందే జరిగిన లావాదేవీలన్నింటికి మాన్యత కల్గిస్తోంది. 
శ్రీకృష్ణా ఎంటర్‌ (పైజెన్‌ మరియు ఇతరులు వర్సెన్‌ ఆంధ్ర వ్రదేశ్‌' కేసు నందు నుప్రీం కోర్టు దీనిని మరింతగా న్పష్టం చేస్తూ పేర్పొన్నది. 
46వ రాజ్యాంగ నవరణ' వల్ల భావించబడీన ప్రయోజనాన్ని ఈ నవరణ జరిగేంత వరకూ డన్న కొల వ్యవధికి రూడా- 
ఎన్త్రరించబడినట్లయింది. 


5 -డ. కొన్ని సందర్భములలో అసెస్‌మెంటు మరియు రీ - అసెస్‌ మెంటు: 


1 a ఎదైనా న్యాయస్థానము లేక ఏ ఇతర అధారిటీ యొక్క తీర్పు, డిక్రీ లేక ఉత్తర్వునందు ఏమున్నప్పటికిని, ఆహారము 
.... లేక మానవ వినియోగమునకైన ఎ ఇతర పదార్థము లేదా మత్తును కలిగించెడి లేదా కలిగించని ఏ పానీయము 
యొక్క, సరఫరాకి సంబంధించిన తన యొక్క టర్నోవరు పై ప్రధాన చట్టమునకు ఆంధ్ర ప్రదేశ్‌ సాధారణ అమ్మకపు 
పన్ను (సవరణ) చట్టము, 1985 సవరణ ననుసరించి 
... (ఎ) 1978 సెష్టెంబరు 7వ రోజున ఆ తరువాత మరియు 1983 ఫిబ్రవరి 2వ రోజుకు ముందు వరకు గల ఏ 
సమయమునందైనను తన వ్యాపార క్రమములో ఏ పేరుతో పిలువబడినప్పటికి రెస్తారెంటు లేక భోజనశాల లేక 
 హోటలును నిర్వహించిన ఏ ఏ డీలరు చేతనైనను; లేక 


(బి) 1972 జనవరి 4వ రోజున ఆ తరువా త మరియు 1983 ఫిబ్రవరి 2వ రోజుకు ముందు వరకు ఏ సమయము 
నందైనను ఏ పేరుతో పిలవబడిన్పటికి రెస్టారెంటు లేక భోజనశాల లేక హోటలు కానట్టి ఎస్తాబ్లిష్‌మెంటును 
నడుపుతున్న ఏ డీలరు చేతనైనను 


చెల్లించబడవలసిన పన్నును అసెసింగ్‌ అథారిటీ అసెస్‌ చేయవచ్చును లేక రీ - అసెస్‌ చేయవచ్చును. 
(2) 14వ సెక్షను లేక 24-ఎ సెక్షను నందు నిర్దిష్టపరచబడిన ఏకాల వ్యవధికి సంబంధించిన పరిమితి ముగింపుతో 


- నిమిత్తం లేకుండా 1983 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 4 సంవత్సరముల వ్యవధి లోపు (1)వ సబ్‌-సెక్షను క్రింద 
అసెస్‌మెంటు లేక రీ- అసెస్‌మెంటు చేయబడవచ్చును. 


5 -ఇ. సరుకులను ఉపయోగించు కొనుటకు ఏదైనా హక్కు విషయములో వసూలు చేయబడిన మొత్తము "పై పన్నుః- 
ఈ చట్టము నందు ఎమున్నప్పటికినీ - ల 
(ఎ) ఎవరయినా లెస్సీ లేక లైసెన్సుదారునకు రొక్కము కొరకుగాని వాయిదా చెల్లింపుకు గాని లేదా ఇతర విలువయిన 
. మూల్యము కొరకు గాని, ఏదయినా నిర్దిష్ట వ్యవధికైననూ కాకున్ననూ, ఏమయినప్పటికి, అతని వ్యాపార క్రమములో 
= ఏవయినా సరుకులను ఏప్రయోజనము కొరకయిననూ ఉపయోగించుకొను హక్కును బదిలీ చేయు ప్రతి డీలరు అట్టి 
సరుకులను ఉపయోగించుకొను హక్కు యొక్క బదిలీ లేక బదిలీల" పై రొక్కరూపమునగాని లేక మరే రూపముగా 
నయినా గాని లెస్సీ లేక లైసెన్స్‌ దారునుండి తన చేత వసూలు చేయబడిన లేక చేయదగిన వెరసి మొత్తముపై, తమ 


సంవత్సరక్రమము నందు అతని చేత వసూలు చేయబడిన లేక చేయదగిన అట్టి వెరసి మొత్తము యొక్క 
ప్రతిరూపాయి నందు 5. పైసలు రేటు చొప్పున పన్ను చెల్లింపవలెను. 


శా) ఏ డీలరు చేతనయిననూ ఏవైనా అట్టి సరుకులను ఉపయోగించుకొనుటకు హక్కు యొక్క బదిలీ, ఆ సరుకులు 
అ.ప్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


ర్‌-జి సెక్షను 23 


ప 


క్రమంనందు అమ్మకము ఎర్పాటు చేసినట్లయితే, కాని ఇతర రాష్టముల నుండి పొందబడిన లేక కొనుగోలు చేయబడిన 
మరియు వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క ' నిర్వహణ యందు ఉపయోగించబడిన సరుకులు ఇందు చేరియుండరాదు. 

అయితే మొత్తంగా లేక భాగంగా వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము కొరకు మూల్యముగా సబ్‌-కాం ట్రాక్టరుకు 

- చెల్లించబడిన మొత్తములకు సంబంధించిన టర్నోవరుపై ఈ సెక్షను క్రింద ఎట్టి పన్ను, అట్టి సబ్‌-కాంట్రాక్టరు ఈ చట్టం 

క్రింద పన్నుకు బాధ్యమయ్యే ఒక రిజిస్టరు డీలరని మరియు అట్టి చేత దాఖలు చేయబడిన టర్నోవరు యొక్క రిటర్ను నందు 

అట్టి మొత్తము యొక్క టర్నోవరు చేర్చ బడినది. అనుటకు ఆధారమును సమర్పించుటకు లోబడి, చెల్లింపబడనవసరం లేదు. 


వ్యాఖ్యానము 


__ వాణీజ్యరంగం విస్త్రతం కావటం వల్ల వర్‌ కొంటార్టుల్లో భారీ ఎత్తున లావాదేవీలు బోటు చేనుకొన్నాయి. రాజ్యాంగ 
సవరణ కారణంగా 'అమ్మకం' ప్రాతివదిక విస్త్రృతమయింది. అన్ని తరహాల .వర్స్స్‌ కాంట్రాక్టుల్లో రకరకాల వస్తువులు 
ఎనియోగమవుతున్నాయి. వాటన్నిటిని వన్ను వరిధిలోనికి తీసుకొనిరావటానికి ఈ సెక్షను ద్వారా వ్రయత్నం జరిగింది. వర్‌ 


కాంటాక్టునందు జరిగే నరుకుల బదిలీ అన్నింటిని దీని'వరిధిలోనికి తీనుకొని వచ్చి, 6 శాతము వన్ను విధించడం జరుగుతుంది. 
అ 
డక్లోద్దు సరుకుల విషయంలో ఈ క్రింది రెండు పరిస్ధితులలో వన్ను చెల్లించనవనరం లేదు. 
1. అంతకు ముందే సదరు సరుకులు ,వన్ను విధింవబడినవై యుండాలి. 


2. సదరు సరుకులు కాంట్రాక్టరు నుండి కాంట్రాక్టీకి బదిలీ చేయబడేటవ్వుడు కొనుగోలు చేసేనవ్వటి రూవంలోనే ఉండాలి. 
మిగతా నందర్భాల్లో మాత్రం 4 శాతం వన్ను విధించాలి. అన్ని టీకి రశాతం సాధారణ లెవీ ఉండటం వల్ల, డిక్లేర్‌ సరుకుల 
_ విషయంలో మాత్రము 4 శాతం మాత్రమే బెల్లించాలని ఈ ప్రొవిజో ప్రత్యేకంగా పేర్కొంటుంది. © 
4వ షెడ్యూలు లోని నరుకుల విషయంలో రాంట్రాత్లును నుండి కాంబ్రాళ్టీకి బదిలీ చే సేటవ్వుడు కొనుగోలు చేసీనవ్పటి 

_ లూవంలోనే నరుకులు ఉన్నట్లయితే ఎటువంటి వన్ను చెల్లించనవనరం లేదు. 
కేంద్ర అమ్మకపు పన్ను చట్టంలోని 3, 4, 5 సెక్షనుల (కంద వచ్చే అమ్మకాలపై పన్ను ఎధించరాదని కూడా నష్టం 
చేయటం జరిగింది. ఇతర రొజ్ఞాల నుంచి కొని రాష్ట్రము నందు వల్భ్స్‌ కొట్రాక్టులో వాడితే మాత్రం పన్ను చెల్లించక తప్పదు. 
ఇ కాంట్రాక్టరు మొత్తం వనులన్ఫీ తానే స్వయంగా చేయకుండా, అనేక రకాల ఆవరేవన్సును నబ్‌ -కాంట్రాక్టరు కు 
ఇవ్వటం జరుగుతోంది. అయితే మొత్తాలపై వన్ను విధింవు కొంటట్రార్ధరు మీదనా? లేదా నబ్‌-కొంట్రాక్టరు మీదనా? అనే 
పళ్లకు కూడా ఈ సెక్షను వివరణ ఇస్తోంది. సబ్‌-కాం(ట్రూక్టరు రిజిస్టర్‌ డీలరై యుండి, అతని రిటర్శు నదరు టర్హోవరును 
చూవీంచిన వక్షంలో ఆ మేరకు కాంట్రాక్టరు ఆధారము చూవించినట్టయితే అంత మొత్తానికి కాంట్రాక్టరు వన్ను 


యి 


బెల్లించనవనరం లేదు. అది సబ్‌-కాంట్రాక్టరు వన్ను మదింవులో వరిశీలించబడుతుంది. 
ర్‌ - జి; 5 - యఫ్‌ సెక్షను క్రింద చెల్లించ వలసిన పన్ను యొక్క రాజీః 
(1) 5 - యఫ్‌ సెకను క్రింద పన్ను చెల్లించుటకు బాధ్యమయ్యే ఒక డీలరు, ఆ ప్రదేశం యొకు అసెసింగ్‌ అధారిటీ 
పను ర ్న చెల్లి SIS స SE ముక్క 
" ఢుఫ్కైబ్‌ చేయబడే అట్టి పరిస్థితులు మరియు అట్టి షరతులకు లోబడి, సంవత్సర క్రమం నందు చెప్పబడిన సెక్షను 
క్రింద అతని చేత చెల్లింపబడవలసిన పన్ను యొక్క మొత్తమునకు బదులుగా, అట్లు కోరుకున్నట్లయితే రాజీ 
మార్గంలో అతని మొత్తం టర్నోవరుపై నాలుగు శాతము రేటు చొప్పున ఒక మొత్తాన్ని అంగీకరించవచ్చు.; ' 





ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వను బట్టము, 1957 





6వ సెక్షను : ప. ల 25 


నందు నిర్దిష్ట పరచబడిన వడ్డీ రేట్ల చొప్పున, ఉపేక్షించిన తేదీ నుండి అట్టి మొత్తము చెల్లించిన తేదీవరకు, వడ్డన 
వప్రంబుతకు భాద్యమగును. 


(5) (2) వ సబ్‌-సెక్షను ననుసరించి మినహాయింపు ద్వారా చెల్లింపు, వర్క్స్‌ అ నిర్వహించుచున్న డీలరు నుండి 
ఈ చట్టము క్రింద బాకీ అయిన పన్ను యొక్క ఏ ఇతర విధమైన వసూలు పద్ధతికి భంగం కాదు. 


(6) (2) వ సబ్‌-సెక్షను క్రింద వర్క్స్‌ కాంట్రాక్టు సంబంధంగా పన్ను చెల్లించ బడినపుడు, అట్టి వర్క్స్‌ కాంట్రాక్టు 
సంబంధంగా డీలరు చేత చెల్లించ బడవలసిన పన్నునుండి చెప్పబడిన సబ్‌-సెక్షను, క్రింద ఇంతకు ముందే 
చెల్లింపబడిన పన్ను.మొత్తము తగ్గించబడవలెను. 


అయితే-అట్టి వర్క్స్‌ కాంట్రాక్టు పై పన్ను ఇంతకు ముందే చెల్లింపబడినదని నిరూపించుకొను మరియు అట్లు చెల్లింప 
బడిన పన్ను యొక్క పరిమాణమును నిరూపణ చేయు భారము తగ్గింపును కోరుచున్న డీలరు పైననే ఉంటుంది. 


వ్యాఖ్యానము 

ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, వబ్లిక్‌ రంగ నంస్థలు, చట్టపరమైన నంస్థలు, స్థానిక నంస్థలు టెండర్లు 
రూపకంగా అనేక వర్స్స్‌ కాంట్రాక్టులను ఇన్తున్నాయి. వాటిపై పన్నును వీలైనంత నరళంగానూ, వటిష్టంగా వనూలు చేసేందుకు 
ఈ సెక్షను రూపొందించటం జరిగింది. దీని ప్రకారం 4 శాతం బొప్పున పన్నును లెక్క గట్టీ చెల్లించాల్సిన మొత్తం నుంచి, నదరు 
పన్నును మినవోాయించుకొని దానిని వారం రోజుల లోపు సేల్సు టాక్సు హెడ్డు క్రింద జమ చేయాలి. ఆ మేరకు నదరు కాంగ్రూక్టరుకు 
నర్జిఫికెట్‌ను ఇవ్వాలి. అయితే అట్లా మినహాయించడంలో సంబంధిత ప్రభుత్య శాఖలు. వగైరా విఫలమైతే ఏమౌతుంది? 
 విఫలమయిన తేదీనుంచి ఆ మొత్తం వన్ను + 16వ సెక్షను క్రింద పేర్కొన్న వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. పన్నును 
మినవోయించుకొనే బాధ్యత మూలస్థానంలో ఉన్న ప్రభుత్వ శాఖలదే గాని నాకేం నంబంధం లేదని కొం ట్రాక్టరు వాదించటానికి వీలు 
లేకుండా (5)వ నబ్‌-సెక్టను వివరంగా పేర్కొంటుంది. నంబంధిత శాఖల మీద చర్యే కాకుండా, డీలరు నుంచి కూడా అన్ని రూపాల్లో వన్ను 
వనూలు చేయటానికి బీలుంటుందని ఈ (౯వ నబ్‌- సెక్టను స్పష్టం చేస్తోంది, 


. అయితే - (2) వ నబ్‌-సెక్షను క్రింద వన్ను మినవోయించబడీ, చెల్లించబడిందని ఎంత మొత్తం చెల్లించబడిందనే 
అంశాలను నిరూపణ చేయాల్సిన బాధ్యత డీలరుదే. 


6. డిక్లేర్‌డ్‌ సరుకులకు సంబంధించి పన్ను :- 


5వ సెక్షను నందు ఏమున్నప్పటికీ, డిక్లేర్‌డ్‌ సరుకులలో డీలరుచేత చేయబడిన అమ్మకాలు లేక కొనుగోళ్ళు అట్టి 
సరుకులందు అతని టర్నోవరు యొక్క పరిమాణంతో నిమిత్తం లేకుండా ప్రతి సంవత్సరం అట్టి అమ్మకాలు లేక 
కొనుగోళ్ళును మూడవ షెడ్యూలు నందు ప్రతిదాని ఎదురుగా నిర్దిష్టమైన రేటు చొప్పున మరియు అమ్మకపు లేక కొనుగోలు 
స్థానం నందు మాత్రమే తన టర్నోవరుపై పన్నుకు బాధ్యమగును మరియు ప్రెప్రైబ్‌ చేయబడిన విధానముతో పన్నును 
అసెన్‌ చేయుట, విధించుట, వసూలు చేయుట చేయవలెను. 


17-డి మరియు 27-ఎ రూల్సును ఫారము -యఫ్‌ మరియు ఎ యఫ్‌- 1లను చూడుము 





: అయితే అట్లు పన్ను విధింపబడిన సరుకులు అంతర్‌ రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్య క్రమములో అమ్మబడినప్పుడు 
అ.ప్ర. సాధారణ అమ్మకవు వను చట్టము, 1957 





6-సి సెక్షను. " 27 


(స) అంతర్‌-రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్య క్రమంలో అమ్మకం లేక కొనుగోలు యొక్క ప్రత్యక్ష ఫలితంగా .కాక మరే 
_ విధంగానైనా రాష్ట్రము వెలుపలి ప్రదేశమునకు పంపినట్లయితే. క 
పైన పేర్కొన్న పరిస్థితులు నెలకొనడం వల్ల తప్పితే పైన చెప్పిన కొనుగోలుకు సంబంధించిన టర్నోవరుపై 5వ లేక 
6వ సెక్షనుల క్రింద ఏ రేటు ప్రకారం సదరు సరుకుల పై పన్ను విధింపబడునో అట్టి పన్నును ప్రతి డీలరు చెల్లించవలెను. . 


వ్యాఖ్యానము 


అన్ని విధాల వన్ను చెల్లింపునకు అర్హమైనప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వన్ను విధింపు, వనూలు కష్టతరమౌతుంది. 
_ బన్న వ్యాపారులు చేసే అమ్మకాలు, ఉదా పాలు మొదలైనవి, రిజిష్టరు కాని డీలర్ల అమ్మకాలు పన్నుల నుంచి తప్పుకొంటాయి. 
అట్లాంటి వాటి విషయాల్లో పన్నును కొనుగోలు స్థానంలో విధించేందుకు అనువుగా దీనిని రూపొందించడం జరిగింది. 

ఈ సెక్షను కొనుగోలు పన్ను విధించబడటానికి 5 పరిస్థితుల్ని పేర్కొంటోంది. 


1) 5వ సెక్షను క్రీందగాని, రవ సెక్షను క్రింద గాని | వన్నును చెల్లించాల్సి న బాధ్యత లేనట్టి ఒర రిజిష్టర్డు డీలరు నుండి కొనుగోలు 
చేసీనవుడు. 

2) వన్నుకు బాధ్యమయ్యే నరుకుల్ని ఒక రిజిష్టరు కాని డీలరు నుంచి కొనుగోలు చేసీనవ్పుడు. 

3) అట్టి సరుకులను అమ్మకము నిమిత్తమైన ఇతర వస్తువుల తయారీలో వాడేసినప్పుడు లేక మరే విధంగానైనా వోడినప్పుడు 

4) అమ్మకము రూపంగా కాకుండా మరే విధంగానైనా వాడినప్పుడు. 

5) ఇతర ర్యాష్ర్రానికి అమ్మకం లేదా కొనుగోలు రూవంగా కాకుండా వరపబడినప్పుడు. 

దీనిని బట్టి అన్ని స్థానాల్లో పన్ను మినహాయించబడినట్లయితే ఈ సెక్షను వర్తించదు. డీలరు కన్నా భిన్నమైన వ్యక్తి కొనుగోలు 

చేసినప్పుడు కూడా ఇది వర్తించదు. కొన్ని తరగతులకు చెందిన డీలర్లకు మాత్రమే వర్తించే మినహాయింవు కొనుగోలు చేస్తున్న. 
డీలరుకు కూడా వర్తించాలని లేదు కాబట్టి పన్నుకు బాధ్యుడౌతాడు. . 


6-బి - తొలగించబడినది 

6 - సి ?- ప్యాకింగు పదార్థముల పై పన్ను విధింపుః . 
5 వ సెక్షను, 5-యఫ్‌ సెక్షను, 6వ సెక్షను, 6-ఎ సెక్షనులందు ఏమున్నప్పటికినీ, ప్యాకింగు పదార్థములకు 

. మరియు ప్యాక్‌ చేయబడిన లేదా నింపబడిన సరుకుల' కొరకు ప్రత్యేకముగా అమ్మకము లేదా అమ్మకము కొరకు 

ఒప్పందం ఉన్నప్పటికీ లేకున్నప్పటికి, సరుకులతో పాటు అమ్మబడిన ప్యాకింగ్‌ పదార్థముల మీద, ప్యాక్‌ చేయబడిన 

వేదా నింపబడిన సరుకులకున్న రేటు ప్రకారమే పన్ను రేటు ఉంటుంది. , 


క్టే 


ఈ సెక్షను ప్రకారము వదార్జాల్ని ప్యాక్‌ చేసేందుకు వాడే వదార్జాలపై ప్యాక్‌ చేయబడిన వస్తువుకు ఎ రేటు వర్తిస్తుందో 
ఆ రేటే వర్తిస్తుంది. దీనిని 1983 నుంచి ప్రవేశ పెట్టారు. అయితే 1983 కన్నా ముందు జరిగిన. అమ్మకాల్లో స్పష్టంగా, 
అంతర్నిహితంగా వస్తువుతో పాటు ప్యాకింగ్‌ పదార్థాల్ని అమ్మేందుకు ఒప్పందం ఉందా? లేదా కేవలం ప్యాకింగ్‌ మెటీరియల్‌ 


చైకబారుగా లభించగల రవాణా సాధనం మాత్రమేనా? అన్నది పరిశీలించి మాత్రమే అసెన్‌మెంటు చేయాలని కోర్టులు తీర్పు 





ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను చట్టము, 1957 






29 


ఆ ఆర్టికల్‌ ఆధారంగా ఎగుమతి అమ్మకం మీద గాని దిగుమతి కొనుగోలు మీదగాని రాష్ట క ధభుత్వమునకు వన్ను విధించే 
అధికారం లేదు. 

అందువల్ల రాష్ట్రము వెలుపలికి ఎగుమతి కావటానికి ముందు ఎది ఆఖరి అమ్మకం అవుతుందో లేదా రాష్ట్రంలోకి దిగుమతి 
అయ్యే నరుకులందు ఏది మొదటి కొనుగోలు అవుతుంది అనేది నిర్జారించబడితే కాని రాష్ట ప్రభుత్వానికి అట్టి వ్యవహారములపై 
. పన్ను విధించుటకు వీలు కాదు. అందువల్ల ఈ చట్టంలో దీనిని వివరించేందుకు 7వ సెక్షను ప్రత్యేకించి రూపొందించబడింది. 

sa [వ నబ్‌- సెక్షను యొక్క (ఎ) కాజా ఆంధ్ర ప్రదేశ్‌లోకి దిగునుతి అయ్యే నరుకులకు నంబంధించి ఎది మొదటి అమ్మకము 
లేదా కొనుగోలు అవుతుందో వివరిస్తోంది. 

అమ్మకవు స్థానమునందు పన్నుకు బాధ్యమయ్యే దిగుమతి అయ్యే సరుకుల విషయంలో దిగుమతి దాగుతు సరుకులను దిగుమతి 
చేసుకొనిన అనంతరము దిగుమతి దారుని చేతిలో జరిగే అమ్మకము మొదటి అమ్మకం గాను, కొనుగోలు స్థానము నందు వన్నుకు బాధ్యమయ్యే 
సరుకుల విషయంలో దిగుమతి దారుని నుండి కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి 'కొనుగోలు' ను మొదటి కొనుగోలుగాను నిర్జారించవలెను. 

అట్లాగే ఎగుమతి దారునకు చేయబడిన అమ్మకము ఆఖరి అమ్మకంగాను, ఎగుమతి దారుని చేత చేయబడిన కొనుగోలు - 
ఆఖరి కొనుగోలు గాను భావించబడుతుంది. కేంద్ర అమ్మకపు పన్ను చట్టము నందు 5వ సెక్షనులోని తవ నబ్‌- సెక్షను నందు 
చేయబడిన నవరణ దృష్ట్యా ఈ సెక్షనుని కూడా మార్చవలసిన అవసరమున్నది. 


7-ఎ. పన్ను మరియు జరిమానాల చెల్లింపుకు డీలరు యొక్క బాధ్యత మరియు నిరూపణ భారం?- 
(1) 5వ సెక్షను యొక్క (2)వ సబ్‌- సెక్షను క్రిందగాని, 6వ సెక్షను క్రిందగాని లేక 9వ సెక్షను క్రింద జారీ చేయబడిన నోటిఫికేషను 
క్రిందగాని అసెస్‌మెంటు చేయబడిన సందర్భమునందు డీలరు చేత చేయబడిన ఏదైనా అమ్మకము లేక కొనుగోలు పన్నుకు 
బాధ్యముకాదని లేక తగ్గింపు రేటు వద్ద పన్నుకు బాధ్యమని నిరూపించుకోవలసిన భారం డీలరుపైననే యున్నది. 


ఫారము - XI1l1ను చూడుము 


(1- ఎ) ౩ ఈ చట్టములోగాని లేదా ఏ ఇతర చట్టములో గాని ఏ మున్నప్పటికినీ రాష్ట్రము నందు అమ్మకం లేదా 
కొనుగోలునకు సంబంధించి పన్నుకు బాధ్యమయ్యే ఎ సరుకుల డీలరయిననూ అట్టి సరుకులకు, అమ్మకం దారుడు 
లేక కొనుగోలుదారుడుగా, సందర్భామసారంగా ఏదయితే అది, భావించబడతాడు. మరియు అట్టి సరుకులకు 
సంబంధించి అమ్మకాలు లేక కొనుగోళ్ళ అతని టర్నోవరుపై తదనుసారంగా పన్ను చెల్లించుటకు, అమ్మబడిన లేదా 
కొనబడిన సరుకులు, సందర్భానుసారంగా ఏదయితే అది, ఈ చట్టము క్రింద పన్నుకు ఇంతకు క్రితమే గురి 
అయ్యాయని అసెసింగ్‌ అథారిటీ సంతృప్తి చెందేటట్లు నిరూపించితే తప్ప, బాధ్యుడగును. 


(2) ఏ ఇతర డీలరు చేత లేక తన చేత చేయబడిన అమ్మకము లేక కొనుగోలు వ్యవహారము పన్నుకు బాధ్యముకాదని లేక 

తగ్గించిన రేటు ప్రకారం పన్నుకు బాధ్యమని ఏదైనా క్లెయిమ్‌ చేయు లేక మద్దతునిచ్చే దృష్టితో ఒక తప్పుడు బిల్లు, వోచరు, 
డిక్షరేషను, ధృవపత్రము లేక ఇతర పత్రాన్ని కాని ఒక డీలరు జారీ చేసిన లేక సమర్పించిన, అసెసింగ్‌ అథారిటీ అట్టి జారీ 
లేక సమర్పణను కనుగొనిన తరత, ఆట్టి పత్రమును జారీచేసిన లేక సమర్పించిన డీలరును జరిమానా రూపంగా 


థు మొదటి సారిగా అట్లు కనుగొన్నవ్యుడు ఆ వ్యవహారానికి సంబంధించిన పన్ను బాకీకి 3 రెట్లు; మరియు . 


య రెండవ సారి లేక తదనంతరము కనుగొన్నప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించిన పన్ను బాకీకి 5 రెట్లు 
_ చెల్లించమని ఆదేశించవలెను. 









'ఆ.వ్ర. సాధారణ అమ్మకు వు వన్ను చట్టము, 1957 


12వ సెక్షను 4 31 


అడడ రచనా చానా చనా వాననుతనననతనతతనతకటనక నటనను నకుకుకుకు కనన నానన నులు తాచనబనననననపానననాసనన డా డానాతారడానాపనసనాటట పబ డపనపసాసజాతుననసవమసననపసడసనమసమడానననంాాయాాంతాడాత నర సవసాడ సానా ంసమమనానసానడాడాడనతాసతాకనప తస తడానారతాంనన నాడా సనాతనం 


(ఘు తమ టర్నోవరు యొక్క భాగము లేక మొత్తము సంబంధంగా ఎదైనా నిర్దిష్ట వర్గము యొక్క వ్యక్తుల చేత 
ఈ చట్టము క్రింద చెల్లించబడవల్సిన ఎ పన్ను లేక వడ్డీని మినహాయించుట లేక రేటును తగ్గించుట కాని చేయవచ్చును. 
(2) (1)వ సబ్‌ - సెక్షను క్రింద నోటిపై చేయబడిన ఎ పన్ను లేక వడ్డీ మినహాయింపు గాని లేదా పన్ను రేటు తగ్గింపు గాని 
(ఎ) రాష్టమంతటికి గాని లేదా దానియందు ఏదైనా ప్రదేశము లేక ప్రదేశాలకు గాని విస్తరించవచ్చును. 


(బి) లైసెన్సులు మరియు లె లైసెన్సు రుసుములకు సంబంధించిన షరతులతో సహా నోటిఫికేషను నందు నిరిష్టమయేః 
పరిమితులకు మరియు షరతులకు లోబడియుండవచ్చును. 
వ్యాఖ్యానము 

ఇది నిరిషమెన మినవోయింప్రులను ఇచ్చుటకు ఉద్దేశింపబడింది. ఈ సెక్షను ద్వారా రాష్ట ప్రభుత్వమునకు ఎదైనా 


యర యు 


అమ్మకము లేదా కొనుగోలును పన్ను విధింవు నుండి మినవోయించుటకు అధికార మివ్వబడినది. ఏదైనా నిల్హిష్ట వర్గమునకు 
చెందిన సరుకులను అన్ని స్థానములలో లేదా ఏవైనా నిర్ధిష్ట స్థానములలో మినహాయించుటకు లేదా ఏదైనా ఒక ప్రత్యేక తరగతికి 
చెందిన వ్యక్తుల 'మొత్తపు' లేక ఎదైనా 'భాగవు ” టర్మోవరును మినహాయించుటకు రాష్ట ప్రభుత్వము నోటిఫికేషను జారీ 
చేయవచ్చును. ఈ సెక్షను వ్రకారము వన్ను రేటును తగ్గించుటకు కూడా రాష్ట ప్రభుత్వమునకు అధికారము కలదు. ఈ విధంగా 
చేసే మినహాయింవు, వన్ను రేటు తగింవు రాష్ట్రములోని ఎ భాగాన్నికైనా లేక రాష్ట్రమంతట్టికైనా వర్తించవచ్చు. 

దీని ప్రకారము రాష్ట ప్రభుత్వానికి మినహాయింవును గాని లేక వన్ను రేటు తగ్గింవును గాని ప్రకటించేందుకు మాత్రమే 
అధికారమున్నది. దాన్ని రద్దు. చేసేందుకు అధికారము లేదు అని కొందరు డీలర్లు అభ్యంతరాన్ని లేవనెత్తగా మినహాయింవును 
అనుదానము చేసే ప్రభుత్వానికి మినహాయింపును రద్దు చేసే అదికారము కూడా యుంటుందని కోర్టులు తీర్పు చెప్పాయి. 


10. తొలగించబడినది. 
11. తొలగించబడినది. 
12. డీలరుల రిజిగ్రేషనుః- 
(1) క్యాజువల్‌ ట్రేడరు కన్నా భిన్నమైనట్టి, ఏ సంవత్సరము నందైననూ మొత్తము టర్నోవరు 5 50,000 రూపాయలకు తగ్గని 
ప్రతి డీలరు విధిగాను మరియు ఏ ఇతర డీలరైనను ఐచ్చికముగాను ఈ చట్టము క్రింద రిజిస్టరు చేయించుకొనవలెను. 





క, 9, 28 మరియు 54 రూల్నును ఫారములు ఎ, ఎ-1, డి, డి-1, ౫1] మరియు 30 లను చూడుము 
(2) () వ సబ్‌- సెక్షను నందు ఏమున్నప్పటికి - సో 


(ఫో ఒకటవ, రెండవ, మూడవ, ఐదవ మరియు ఆరవ షడ్యూళ్ళ నందున్న అన్ని లేక ఎ సరుకులతో నైనా 
వ్యాపారము. కొనసాగించునట్టి; 


(బి) ఎ వర్క్స్‌ కాంట్రాక్టలనై ననూ కొనసాగించునట్టి లేక నిర్వహించునట్టి; 


(సి) ఎవరైనా ఇతర వ్యక్తికి తన వ్యాపార క్రమములో స్ట్‌ ప్రయోజనార్థమైననూ (నిర్దిష్ట వ్యవధికైననూ మ. 
'సరుకునైననూ ఉపయోగించుకొనేందుకు హక్కును బదిలీ చేయునట్టి; 





ఆ.వ్ర. సాధారణ అమ్మకం వు వన్ను చట్టము, 1957 





నిర్దిష్టమయ్యే అట్టి సెక్యూరిటీని డీలరు సమకూర్చవలెనను రిక్రైర్‌మెంటును రిజిస్టేషను ధృవపత్రము యొక్క జారీ 
కొరకు షరతుగా విధించవచ్చును. 
(8) (6)వ సబ్‌-సెక్షను క్రింద ఎవరికైతే దరఖాస్తు చేయబడినదో ఆ అథారిటి దరఖాస్తు సదుద్దేశ్య పూర్వకమయినదని 
మరియు సక్రమముగా నున్నదని మరియు ఈ చట్టము యొక్క నిబంధనలు మరియు దాని క్రింద చేయబడిన రూల్సు... 
కనుగుణంగా యున్నదని మరియు (7)వ సబ్‌-సెక్షను క్రింద విధించబడిన షరతులు, ఏవయినా విధించబడితే, 
పాటింపబడినవని సంతృప్తి చెందినట్లయితే, ఆ దరఖాస్తుదారును రిజిస్టరు చేయవలెను - మరియు డ్రైమ్కైబ్‌ 
చేయబడిన ఫారము నందు అతనికి రిజిస్టేషను ధృవ పత్రమును అనుదానము చేయవలయును. 


(9) ఏ అట్టి డీలరైనను ఒకటి కన్నా ఎక్కువ దుకాణములను లేక వ్యాపార ప్రదేశములను (కేవలము సరుకులను నిల్వ 

స్‌ స్థలం వినా) కలిగియున్నట్లయితే అతడు అట్టి ప్రతి దుకాణానికి లేక వ్యాపార ప్రదేశానికి ఇరవై రూపాయల 
మొత్తము యొక్క చెల్లింపు పై రిజిస్టెషను కొరకు దరఖాస్తు చేసి మరియు అట్టి ప్రతి దుకాణము లేక వ్యాపార 
ప్రదేశానికి విడి విడిగా రిజిస్ట్రేషను ధృవ పత్రాన్ని పాందవలయును. 


(10) ఈ సెక్షను క్రింద రిజ్నిస్టేషను ధృవపత్రాన్ని అనుదానము చేసే అథారిటి, ఈ చట్టము క్రింద చెల్లించవలసిన పన్ను 
లేక ఇతరబాకీల సముచిత వసూలు కొరకు లేక (7) వ సబ్‌; సెక్షను నందు నిర్దేశితమైన ఫారముల సముచిత సంరక్షణ 
మరియు వాడకము కొరకు అట్లు చేయుట అవసరమనిపించినపుడు, అట్టి ధృవ పత్రము అమలులో యున్నట్లయితే 

. ఎప్పుడయినను, వ్రాత పూర్వకమైన ఉత్తర్వు ద్యారా మరియు దాని యందు రికార్డు చేయదగిన కారణముల కొరకు, 
రిజ్నిస్టేషను ధృవపత్రము ఎవరికి జారీ చేయబడినదో ఆ డీలరును ఆ ఉత్తర్వు నందు నిర్దిష్టమైన అట్టి సమయము 
లోపల మరియు ప్రెమ్క్మైబ్‌ చేయబడిన విధానమునందు అట్టి సెక్యూరిటీ లేదా ఈ సెక్షను క్రింద లేక (7) వ సబ్‌- 
సెక్షను క్రింద ఉత్తర్వును అనుసరించి ఎదయినా సెక్యూరిటీని డీలరు అప్పటికే సమకూర్చినట్లయితే అట్టి అదనపు 
సెక్యూరిటీని ఉత్తర్వులో నిర్దిష్టముయ్యే పైన పేర్కొనబడిన ఏదైనా లేక అన్ని, ప్రయోజనాల నిమిత్తము. 
సమకూర్చవథసిందిగా కోరవచ్చును. = న 


(11) డీలరుకు తన వాదనను వినిపించుకొనేందుకు అవకాశమివ్వబడితే తే (7)వ సబ్‌-సెక్షను క్రింద ఏ సెక్యూరిటీ 

గాని లేక (10)వ సబ్‌-సెక్షను క్రింద ఏ సెక్యూరిటీ లేక అదనపు సెక్యూరిటీగాని సమకూర్చమని అ 'పేక్షింపబడరాదు 

మరియు అట్లు అపేక్రింపబడిన సెక్యూరిటీ లేక అదనపు సెక్యూరిటీ, యొక్క మొత్తము, ఏ సంవత్సరంలో సదరు 

సెక్యూరిటీ లేక అదనపు సెక్యూరిటీ, సందర్భానుసారముగా ఎదైతే అది, సమకూర్చబడవలసినదిగా అ పేక్షింపబడినదో 

ఆ సంవత్సరం సదరు డీలరు యొక్క టర్నోవరుపై సదరు అథారిటీ యొక్క అంచనా ననుసరించి ఈ చట్టము క్రింద 
చెల్లింపవలసిన పన్నుకు సమానమైన మొత్తమును మించరాదు. 


(12) (7)వ సబ్‌-సెక్షన్‌ క్రింద లేక (10)వ సబ్‌ సెక్షను క్రింద సమకూర్చబడిన సెక్యూరిటీ హామీపత్రము రూపములో 
ఉన్నపుడు సదరు హామీదారుడు మరణించినను లేక దివాళా తీసినను, డీలరు అట్టి సంఘటన సంభవించిన 
ముపె ప్రైరోజులలోపు పై(స్కైబ్‌ చేయబడిన అథారిటీకి తెలియచేయవలయును మరియు సదరు సంఘటన 
సంభవించిన తొంభై రోజుల లోపు పత్రము లోని మొత్తానికి కొత్త హామీ పత్రమును ఇవ్యవలేను. 


(13) ఈ సెక్షను క్రింద. రిజి(స్టేషను ధృవపత్రాన్ని అనుదానము చేసే అథారిటీ ఉత్తర్వుద్వారా మరియు యోగ్యమైన 






ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957. 


12వ సెక్షను ఫట | 35 
1) సాలీనా 50, 0006. తగ్గని మొత్తవు టర్మోవరు కలిగిన వ్రతి డీలరు. 
2) ఏఐ డీలరైనా స్వూచృందంగా రిజ్యిస్టేషను చేయించుకొనగోరితే ఆ డీలరు. 
3) బీకటవ, రెండవ, మూడవ, ఐదవ, ఆరవ షెడ్యూళ్ళనందు పేర్కొనబడిన నరుకులందు వ్యాపారము చేయు చున్న ప్రతి డీలరు. 
4) వర్స్స్‌ కాం ట్రాక్టర్లు. 
ర) సరుకులను వాడుకొనోందుకు వాక్కును బదిలీ చేసే ప్రతి డీలరు. 
6) కే.అ.ప. చట్టము క్రింద రిజ్యిస్టేషను పొందునట్టీ వ్రతి డీలరు. 
7) రాష్ట్రము నందు స్థానీయేతర ప్రినివలుకు ఏజెంటుగా వ్యవవారించే వ్రతి వ్యక్తి. 
8) అన్నిరకాల ' ఎజెంట్లు (ఉదాః కమీషను ఏజెంటు, బ్రోకరు, డెల్‌కెడరు ఏజెంటు, వేలంపాటదారు, మరే విధమైన 
మర్కె రిటైల్‌ ఎజెంటు). 
9) వ్రతి మిల్లరు. 
ఎవరు రిజి(స్టేవను చేస్తారు? 
సాధారణంగా ప్రధాన వ్యాపార వ్రదేశము ఉండే ప్రదేశము మీద అధికార వరిధిగల నవోాయ వాణిజ్య వన్నుల అధికారి 
రిజ్యిస్టేషను అధారిటీగా వ్యవహరిస్తాడు. 


అయితే - కొన్ని నందర్భాలలో డీలరు ర్యాజ్జానికీ వెలుపల ఉండి, రాష్టంలో ఇది అని నిర్ధిష్టంగా ఒక బోటీ స్థిరంగా ఉండకుండా 
అమ్మకాలను నరఫరాలను చేయటం కాని చేస్తుంటాడు లేదా రాష్టంలో వర్క్స్‌ కాంట్రాక్టు చేస్తుంటాడు లేదా రాష్ట్రం లో తన ప్రతినిధి. 
ద్వారా లేక ఉద్యోగి ద్వారా నరుకులు వంపీణీ చేస్తుండవచ్చు. అలాంటి సందర్భాల్లో “ఇది' అని నిర్ధిష్టంగా ఒక ప్రదేశం లేదు కాబట్టీ న 
రిజ్యిస్టేషను నిమిత్తం దరఖాస్తును కమీషనరుకు గాని అతని చేత అధికార మివ్వాబడిన ఇతర అధికారికి గాని నమర్ప్చించాలి. 


రిజిస్టేషను ఎలా జరుగుతుంది? 


ఫారము డి” అనేది రిజ్యిస్టేషను కోనం నిర్ధిష్టంగా పేర్భొనబడిన నమూనా ఫారము. నింపబడిన ఫారముతో బాటు ఈ క్రింది 
వాటిని కూడా జత చేయాలి. 


1) ప్రధాన వ్యాపార వ్రదేశానికి రూ. 100/- మరియు ఇతర ప్రతి వ్యాపార ప్రదేశానికి రూ.20/- బొప్పున, చెల్లించి నదరు చలానాను. 

2) ఫారము శ (రిటర్నులపై నంతకము చేయటానికి అధికారమివ్వబడిన వ్యక్తుల వివరాలు) 

3) ఫారము మగ” ( లెక్కలను నిర్వహించడం, దాఖలు చేయడం వగైరా చేసేందుకు అధికార మివ్వబడిన వ్యక్తులు) 

4) ఫారము ౫౫7% (నోటీనులు వగైరాను అందుకొనేందుకు అధికారమివ్వబడిన వ్యక్తులు) 

5) 'ఎ' రిటర్ను 

రిజ్యస్టేషను చేసే అథారిటీ పై దరఖాస్తును అందుకొన్న అనంతరము విచారణ జరవవలసీ ఉంటుంది. దరఖూన్తు 

నంవూర్ధంగ్కా యదార్ధంగా ఉందని నంతృప్త చెందాల్సి ఉంటుంది. అనంతరం 'డీ-7” ఫారమునందు రిసస్టేషను ధృవవత్ర 
మివ్వాబడుతుంది. చట్టంలో రూపొందించిన కొత్త నవరణ కారణంగా దరఖాస్తునందుకున్న 30 రోజులలోపు దరఖాస్తును 


తిరస్కరించడం గాని, ధృవవత్రాన్ని ఇవ్వడంగాని చేయాలి. డీలర్ల సాధక బాదకాలను దృష్టిలో ఉంచుకొని కాల నియమాన్ని 
వ్రత్యేకించి నిబంధించడం జరిగింది. దరఖాస్తును తిరన్మ రించవలసీ వస్తే డీలరుకు కారణాలను పేర్కొంటూ నోటీనును ఇవ్వాల్సి 


అ సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


13వ సెక్షను 37 


బి) బహుస్థానీయ వన్ను నుంచి వికస్థానీయ వన్నుకు మారడమనేది ఈ చట్టంలో వచ్చిన ప్రధానమైన మార్పు. మినవోయింవును 
కోరే డీలరు తన స్థానాన్ని నిరూపించుకోవడం ఈ విధానంలోనే సాధ్యం. 


న చట్టరీత్యా కొన్ని ఫారములు, రాయితీలను పౌందోలంటే విధిగా రిజిస్టేషను ఉండి తీరాలి. 
12-ఎ. తొలగింపబడినది. 
12-బి. తొలగింపబడినది. 
13. డీలరు చేత టర్నోవరు యొక్క రిటర్ను సమర్పణ; ఫు. 
ఈ చట్టము యొక్క 12వ సెక్షను క్రింధ తనను రిజిష్టరు చేయించుకొనవలసిన బాధ్యత గల ప్రతి డీలర్లు ప్రెప్కైబ్‌ 


చేయబడినట్టి విధానము నందు, అట్టి కాల వ్యవధి లోపల మరియు అట్టి అథారిటీకి తన టర్నోవరునకు సంబంధించిన 
అట్టి. రిటర్ను లేక రిటర్నులను సమర్పించ వలెను. 





17, 17-బి, 17-సి, 17-యఫ్‌, 18, 19-ఎ, 19-బి, 36, 37, 50, 54, 58 రూల్పును, 
[ఫారములు ఎ-2, ఎ-5, బి-2, బి-3, సి ఇ, యమ్‌ మరియు 3రైవిగలను చూడుము. 


ఈ సెక్షను రిజ్మస్టేషనుకు గాని, వన్నుకుగాని, బాధ్యుడయ్యే ప్రతి డీలరు తన టర్నోవరునకు నంబంధించి రిటర్నులను 
దాఖలు చేయాల్సి యుంటుందని ఆదేళిస్తోంది. ఇది కర్తవ్యాదేశమైన (మాండెటరీ) నిబంధన కావడం వల్లడీలరు విధిగా పాటించి 
తీరాల్సి యుంట్లుంది. ప్రతి రిటర్నును (1) (పెస్కైబ్‌ చేయబడినవిధానముతో (2) నదరు వ్యవధిలో (పీరియడ్స్‌)' (3) (పెట్రైబ్‌ 
' చేయబడిన అధారిటీలకు నమర్పించాల్సి యుంటుంది. వియే రిటర్నులను దాఖలు చేయాలో పరిశీలిద్దాము. 


ఫారము ఏ : అంచనా వేయబడిన టర్నోవరు యొక్క రిటర్ను : 


7వ రూలు మరియు 9 (1) మరియు (2) రూల్సు దీనిని గురించి పే పేర్కొ ంటున్నాయి. ప్రధాన వ్యాపార ప్రదేశము మీద అధికార 
పరిధి కల అ సెనింగ్‌ అథారిటీకి. తన వ్యాపారమును ప్రారంభించిన 30 రోజుల లోవల ప్రతి డీలరు (క్యాజువల్‌ ట్రేడరు మినవో) 
ఈ రిటర్నును దాఖలు చేయవలనీ యుంటుంది. 


ఫొరము ఎఎ” : క్వొజువల్‌ ట్రేడరు చేత, అంచనా వేయబడిన టర్నోవరు యొక్క రిటర్ను : 


దీనిని 14వ రూలు వివరిస్తోంది. రౌష్టంలోకి. క్యాజువల్‌ టేడరు ప్రవేశించిన 24 గంటలలోపు ఈ కరు, క్యాజువల్‌ 
ట్రేడరు దాఖలు చేయవలనీ యుంటుంది. 


ఫారము ఎ-7 : వార్షిక టర్శోవరును నూబించే రిటర్ను : 


దీనిని 7 మరియు 75వ రూల్సు వివరిన్తున్నాయి. దీనిని ఎ” రటర్నును దాఖలు చేనిన ప్రతి డీలరు మరియు షెడ్యూళ్ళలో 
పేర్కొనబడిన నరుకులందు .వ్యాపారము చేయుచున్న ప్రతి డీలరు (టర్న్మోవరుతో నిమిత్తము లేదు) స్థానీయేతర డీలరుకు 
ఏజెంటుగా వ్యవహరించుచున్న బ్రతి వ్యక్తి (టర్నోవరుతో నిమిత్తము లేదు) సోధారణ నరుకులందు 50 వేలు టర్మోవరు దాటిన 
ప్రతి డీలరు ఈ 'రిటర్నును దాఖలు చేయవలసి యుంటుంది. 


ఫారము ఎ-2 : నెలవారీ ఉర్నోవరు యొక్క రిటర్ను : 
దీనిని. 7వ, 17వ రూల్సు వివరిస్తున్నాయి, 
| అ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 






14వ సెక్షను 39 


ఎ బ్యాంకింగు సంస్థ అయినా ప్రతి నెల తత్‌ పూర్వ నెలలో ముదరా ఇవ్వబడిన, క్లియర్‌ చేయబడిన లేక బదిలీ చేయబడిన 
సరుకులకు సంబంధించిన బిల్లులు మరియు తన చేత లేక తన ద్వారా వ్యాపారం జరుపబడిన సరుకుల కొనుగోలు'లేక 
అమ్మకముకు సంబంధించిన వసూళ్ళు మరియు చెల్లింపుల రిటర్నును ప్రెస్కైబ్‌ చేయబడినట్టి విధానమునందు 
మరియు అట్టి వ్యవధిలోపల ప్రెస్కైబ్‌ చేయబడిన ఫారమునందు సమర్పించవలెను. 


వ్యాఖ్యానము 


కాలక్రమంలో వ్యాపార వ్యవవోరాలు బహుముఖంగా విన్తరించాయి. ఇందులో బెల్లీంవులు, చెల్లింపులను స్వీకరించడం 
వంటి అంశాలే కాక డీలరు యొక్స ఆర్థికపరమైన లావాదేవీలను కూడా డీలరు తరపున బ్యాంకులే నిర్గ హించడం ఆరంభించాయి. 
వాణిజ్య వన్నుల శాఖలో నమర్సించబడిన రిటర్నుల యదారత్వాన్ని వరిళీలిం చేటవుడు ఒక నిర్ధిష్ట వాస్తవము వూర్తిగా యదార్థమా 
కాదా? అన్నది తెలునుకోవాల్సి వచ్చినవుడు నమాచారవు భోగట్టాకోనం వివిధ ఏజెన్సీలపై ఆధారవడాల్సి వన్తుంది. అయితే -వాణీజ్య 
బ్యాంకులు వ్యావార నంబందమైన కారణాల వల్ల, కొన్ని వరిమితుల వల్ల తమ దగ్గరనున్న నమాచారాన్ని అంసంచటానికి నుముఖంగా 
యుండవు. అందువల్ల వాణిజ్య బ్యాంకులకు ఆదేశాత్మకంగా యుండేటట్లుగా ఈ సెక్షను రూపొందించబడింది. 


13 - సి. బిల్లులను జారీ చేయుట; 

(1) సంవత్సరానికి లక్షరూపాయలకు తక్కువ కానట్టి మొత్తము టర్నోవరు కలిగిన ప్రతి డీలరు వందరూపాయలకు 
తక్కువ కానట్టి మొత్తమును ప్రమేయము కల్గినట్టి ప్రతి అమ్మకానికి సంబంధించి మరియు వంద రూపాయల కంటే 
తక్కువ మొత్తం ప్రమేయమున్న అమ్మకానికి సంబంధించి కొనుగోలు దారుని చేత అభ్యర్థించ బడినప్పుడు గాని ప్రైస్కైబ్‌ 
చేయబడిన బిల్లును లేదా నగదు మెమోరాండంను జారీచేయాలి. కొనుగోలు దారునికి జారీచేయబడిన అట్టి ప్రతి బిల్లు 
యందును సరుకుల యొక్క విలువ మరియు దానిపై వసూలు చేయబడిన పన్ను మొత్తము ప్రత్యేకముగా 
(2) (1)వ సబ్‌-సెక్షను యొక్క నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి డీలరు అట్టి ప్రతి లోపానికి వెయ్యిరూపాయిల మొత్తము 

లేదా ప్రతి బిల్లులోని పన్ను బాకీకి అయిదురెట్లకు సమానమైన జరిమానా, ఏది ఎక్కువయితే దానికి, బాధ్యుడగును. 


14. పన్ను యొక్క అసెస్‌మెంటు ;- 

(1) అసెసింగ్‌ అథారిటీ 13వ సెక్షను క్రింద సమర్పించబడిన ఎ రిటర్ను అయిననూ సరియైనది మరియు సంపూర్ణమైనది 
అని సంతృప్తిచెందినట్లయితే దాని ఆధారముగా డీలరు చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని అసెస్‌ చేయవచ్చును. 
కాని ఆ రిటర్ను సరియైనది కానట్లు లేక అసంపూర్ణముగా నున్నట్లు కనిపించినట్లయితే అతని చేత సమర్పించబడిన 
రిటర్ను యొక్క సరిదనాన్ని మరియు సంపూర్ణత్వాన్ని నిరూపించుకొనేందుకు డీలరుకు హేతుబద్ధమైన అవకాశమును 
ఇచ్చిన తర్వాత మరియు తాను అవసరమని భావించునట్టి విచారణను చేసిన అనంతరము, డీలరు నుండి బాకీయైన 
పన్ను మొత్తమును తన యొక్క బెస్టు జడ్డిమెంటు రీత్యా అసెన్‌చేయవలెను. ఈ సెక్షను క్రింద అసెన్‌మెంటు, ఆ. 
ఆసెస్‌మెంటు దేనికి చెందినదో ఆ సంవత్సర సమాప్తి నుండి మూడు సంవత్సరముల వ్యవధిలోపు చేయబడవలెను. 


అ.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


14వ సెక్షను 41 





(సిసి) ఎ తగ్గింపు లేక మినహాయింపైననూ తప్పుగా అనుమతించబడిన సందర్భములలో చెల్లించాల్సిన సరైన పన్ను 
మొత్తమును అసెస్‌ చేయవలెను; 

(డి) లైసెన్సు రుసుము చెల్లింపవల్సిన టర్నోవరును తనయొక్క బెస్టు జడ్జిమెంటు రీత్తా నిర్ణయించిన తర్వాత అట్టి 

లైసెస్సు రుసుమును శిధింపవలెను; 

(ఇ) విధింపు నుండి తప్పుకొన్న రిజిగ్టేషను రుసుమున్లు విధించవలెను; 

(యఫ్‌) రిజిష్టషను రుసుముగాని లేక తె లైసెన్సు రుసుము గాని సరైన రేటు కన్నా తక్కువ రేటు చొప్పున విధింపబడిన 
సందర్భాలలో అట్టి రుసుము యొక్క సరియైన మొత్తమును విధించవలెను; 
ఈ సబ్‌-సెక్షను "క్రింద అసెస్‌ చేయబడిన పన్ను లేక విధింపబడిన రుసుముకు అదనంగా (8)వ సబ్‌- సెక్షను 
క్రింద నిర్జిష్టపర్చబడినట్టి జరిమానాను కూడా చెల్లించవలసినదిగా అసెసిగ్‌ అథారిటీ డీలరును ఆదేశించవచ్చును. 


(4-ఎ) అసెస్‌మెంటు లేక విధింపు యొక్క ఏ ఉత్తర్వు అయినా డీలరుకు అందచేయబడిన తేదీ నుండి నాలుగు 
సంవత్సరముల వ్యవధి లోపు (4)వ సబ్‌- సెక్షను క్రింద ఎ అసెస్‌మెంటు లేక విధింపు యైనా చేయబడవలెను. 


(4-బి) (2)వ సబ్‌-సెక్షను 93)వ సబ్‌-సెక్షను లేక (4)వ సబ్‌ సెక్షను క్రింద ఏ జరిమానా నైననూ చెల్లించమని ఏ ఆదేశము 

నైనా జారీ చేసే ముందు అసెసింగ్‌ అథారిటీ టర్నోవరును వెల్లడి చేయుటలో గాని, లేక ఏ వివరములనైననూ సరిగా 

సమకూర్చుటలోగాని గల కార్యలోపమును వివరించుటకు డీలరుకు హేతుబద్దమైన అవకాశమును ఇవ్వవలెను 
మరియు తాను అవసరమని పరిగణించునట్టి విచారణను చేయవలెను. 


(4-సి) (4)వ సబ్‌-సెక్షను కింద అసెసింగ్‌ అథారిటీకి దత్తము చేయబడిన అధికారములు, అట్టి అథారిటీ విషయమందు 
వర్తించునట్టి అవే షరుతులకు లోబడి సహాయ కమీషనరు (ఇంటలిజెన్స్‌), ఉపకమీషనరు మరియు సంయుక్త 
కమిషనరుతో సహా అసెసింగ్‌ అధారిటీ కంటే ఉన్నత అధారిటీల చేత కూడా వినియోగింపబడవచ్చును. 


(5) ఎ కేసునందైనను హైకోర్టు చేత అనుదానము చేయబడిన ఏ “స్టే” ఉత్తర్వు కారణంగా గాని, లేక ప్రసక్తములో నున్న 
అసెస్‌మెంటుపై ప్రత్యక్ష ప్రభావము కలిగినట్టి చట్టపరమైన ప్రశ్నతో ప్రమేయమైన అప్పీలు లేక ఇతర ప్రాసీడింగ్సు 
హైకోర్టు లేక సుప్రీం కోర్టు ముందు పెండింగులో నుండిన వాస్తవం కారణంగా గాని, ఈ సెక్షను కింద ఒక అసెస్‌ 
మెంటు వాయిదావేయబడినపుడు అసెస్‌మెంటు చేయు నిమిత్తము ఈ సెక్షను నందు నిర్దిష్టపరచబడిన నాలుగు 
సంవత్సరములు లేక ఆరు సంవత్సరముల, సందర్భానుసారముగా ఎదయితే అది, కాలవ్యవధిని లెక్కించేటప్పుడు, 
అట్టి స్టే ఉత్తర్వు అమలులోనున్నట్టి లేదా అట్టి అప్పీలు లేదా ప్రాసీడింగు పెండింగులో నున్నట్టి వ్యవధి 
మినహాయించబడవలెను. 


(6) వాణిజ్య పన్నుల కమీషనరు తనకు నిర్దేశితమైన ఏదైనా ప్రశ్నను పెండింగులో నుంచుతూ అట్టి ప్రశ్న అసెస్‌మెంటుపై 
ప్రత్యక్ష ప్రభావము కల్గియున్నప్పుడు అసెసింగ్‌ అథారిటీని సామాన్య లేక విశేష ఆదేశము ద్వారా ఏదైనా సరుకుల 
వర్గానికి సంబంధించి గాని లేక ఏదేని డీలర్ల వర్గానికి సంబంధించి గాని అసెస్‌మెంటును వాయిదా వేయమని 
ఆదేశించుట చట్ట రీత్యా యోగ్యమైనదే. అసెస్‌మెంటు కొరకు ఈ సెక్షను క్రింద నిర్దిష్టమయ్యే నాలుగు సంవత్సరాల 
లేక ఆరు సంవత్సరాల కావ్యవధిని, సందర్భానుసారముగా ఏదైతే అది, లెక్కించేటప్పుడు సదరు ఆదేశము ఇవ్వ 





ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


/ ళ్‌? 
14వ సెక్షను = 43 


అద మనలన తతత నావకు బంనపనసబనామారానానయనబడానాన నకుతా ెనావుగానతకానననకను రన తపెపజంశదడససాో తొడని పాడిడానననడానతయా నాడాను నడ ననంాయనా డడం 


వ్యవవారించబడుతుంది. ఈ అ సెస్‌మెంటు అనేది చట్టంలో చాలా ప్రాముఖ్యాన్ని వహిన్తుంది. ఎందువల్లనంటే అసెన్‌మెంటు' ' 
జరగని వన్ను ఏ ప్రమాణంలో ఉంటుందో తెలియదు కాబట్టి పన్ను విధింవు కష్టమౌతుంది. “వన్ను విధించబడనిదో వనూలు 
చేయబడరాదనేది” స్థీరవడిన సూత్రం. అందువల్ల వన్ను వనూలు చేయబడదు. అంతిమంగా చట్టం పరమార్థమైన రాష్ట రెవిన్యూ 
ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టే 'అ సెన్‌మెంటు' అతి కీలకమైన సాంకేతికాంశంగా భావించడం జరుగుతోంది. 


(1) వ నబ్‌-సెక్తను అసెన్‌మెంటు జరిగే కార్వ్యనరలిని (ప్రాసీజరును) వివరిస్తోంది. డీలరు 13వ సెక్షను క్రింద రిటర్నులను 
నమర్చిస్తాడు. అట్లా నమర్సించబడిన రిటర్నులను రెండు అంశాల ఆధారంగా అ సెనింగ్‌ అధారిటీ వరిశీలించ వలని యుంటుంది. 


1) నమర్సించిన రిటర్ను నరైన దేనా? 

2) నమర్సించిన రిటర్ను సంపూర్ధమైనదేనా? 

ఈ రెండు విషయాల పై నదరు అధారిటీ నంతృప్రి చెందిత్మేఆ రిటర్నును అంగీకరించి వన్నును నిర్ణయించవచ్చు, రాని 
వక్షంలో తనకు ఉచితమన్ఫించిన బెన్టు జడ్డీమెంటు రీత్యా వన్నును అసెన్‌ చేయవచ్చును. అయితే ఇలా బెన్టు జడ్డిమెంటు రీత్యా 
అసెన్‌ చేసేటవుడు విధిగా ఈ క్రింది విషయాలను పాటించాలి. 
4) నమర్పించిన రిటర్నులు నరైనవేనా అనేది వరిళీలించేందుకు వీలుగా విచారణ చేయాలి. 


2) డీలరును తాను సమర్పించిన రిటర్ను సరైనదని, నంవూర్హమైనదని నిరూపించుకోమని కోరాలి. ప్రతి అసెన్‌మెంటు అది 
ఎ సంవత్సరానికి చెందిందో దాని నుంచి మూడు నంవత్సరాల లోవు జరగాలి. అయితే ఈ నందర్భంలో కొన్ని క్లాజుల పై పక 
తీర్పులు చాలా ఆన్తక్తి దాయకంగా ఉన్నాయి. 


'అన్పించినవ్వుడు” అన్న మాటకు కేవలం అనుమానం గాని నందేహం గాని అని అర్ధం కాదు. న హేతుకమైన షే 
అని చెప్పుకోవాలి. అంటే ఒక విషయాన్ని నమ్మడానికి కావల్సిన నమాచారంగాని, భోగట్టాగాని తనవద్ద ఉండాలి. 

హేతుబద్ధమైన అవకొళం : ఇది అ సెనీింగ్‌ అధారిటీ ఇష్టాయిషాల మీద ఆధారపడి యుండదు. న్యాయ నమ్మతంగా 
యోగ్యంగా ఉండే అవకాశమని భావించాలి. 


బెన్గు జడ్జీమెంటు అంటే ఎమిటి? 


తన ముందున్న సమాచారం, భోగట్టా ఆధారంగా అ సెసింగ్‌ ais టర్నోవరు గురించి ఊపొస్తాడు. అది కేవలం 
ఊహాజనితం కారాదు. తన ముందున్న సమాచారాన్ని నిజాయితీతో కూడిన వాస్త వికమైన అంచనా చేసీనప్పుడు మాత్రమే అది బెస్టు 
జడ్జీిమెంటు అన్ఫించుకుంటుంది. ఇలా న్యాయ నిర్ధారణ చేసేటపుడు వక్షపాత రహితంగ్యా. వేధించే ఉద్దేశ్యం లేకుండా, 
దురుద్దేశ్యము ఎదీ లేకుండానే చేయాలి. ఇలా న్యాయ నిర్థారణ ఫలానా (ప్రకారంగానే చేయాలని కూడా నిరయించలేమని కోర్టులు 
తీర్పునిచ్చాయి. తన మానసిక, బుద్ధిపరమైన శక్తులను వన వినియోగిస్తూ తన ముందున్న నమాచారాన్ని, వాస్తవాలను 
సతచ యల పకా టర్మోవరును నిిర్ణయించవలసి యుంటుంది. 

' కొన్ని సందర్భాలలో అధికార యంత్రాంగం ఆకస్మిక తనిఖీలను, జరిపి కొంత టర్మోవరు లెక్కల్లో చూవబడనట్లు కనుగొనవచ్చు. 
అలాంటి నందర్భాలలో డీలరు రిటర్నును సరిచేసి, మార్చి దాఖలు చేసినట్లయితే అట్లా సమర్పించబడిన రిటర్ను సరైనది కాదని, 
నంపూర్ణమైనదికాదని అసెసింగ్‌ అథారిటీ నిర్ణయించవచ్చు. అయితే ఇందుకు ముందుగా డీలరుకు  అవకాళమిచ్చి తీరాలి. 

'(2) వ నబ్‌- సెక్షను జరిమానా విధించేందుకు అవకాళమిస్తోంది. దేనికీ ఎ రూపంగా జాల్మానా విధించాలో (8)వ నబ్‌- 
సెక్తను వివరిస్తోంది. ఇది వన్ను గాక అదనంగా చెల్లించబడే మొత్తము, డీలరు తన రిటర్నులో యదార్ధంగా చూపాల్సిన టర్నోవరును 
చూవనవుడే ఇది తలెత్తుతుంది. జరిమానా విధించేముందు తప్పనిసరిగా తన వాదనను విన్చించుకొనేందుకు డీలరుకు 
వ ల అయితే - జరిమానా విధించేటవ్పుడు ఖండం? ఈ క్రింది నూత్రాలు పాటించబడతాయి. , 





ఆ.వ్ర. సాధారణ క ఫు వన్ను అత 1957 


14- ఎ సెక్షను 45 





(6)వ సబ్‌ - సెక్షను కూడా కాలపరిమితిని మరొక సందర్భంలో విస్తృతి వరుస్తోంది. ఇది ఈ క్రింది సందర్భాలలో తలెత్తుతుంది. 


శాఖవారి యోబనా విధానం స్పష్టీకరించమని కమీషనరును నిర్జిష్టంగా ఎవరైనా కోరినట్రైతే దానితో ప్రభావితమయ్యే 
అసెన్‌మెంటులనన్ని టినీ వాయిదా వేయమని కమీషనరు కోరవచ్చును. అలాంటి సందర్భాలలో న్పష్టీకరణ వెలువడే దాకా ఉన్న 
వ్యవధిని సాధారణ కాలవరిమితి నుంచి తసీవేయవచ్చును. 


కొన్ని నందర్భాల్లో అంతకు ముందు చేయబడిన అసెన్‌మెంటులను కోర్టులు రద్దు వరచవచ్చు. అలాంటి సందర్భాలలో 
కూడా స్వతహాగా మొటి పర్యాయం అసెన్‌మెంటు జరిగినప్పటి నుంచి కోర్టు రద్దు పరచే పర్యంతము ఉన్న కాల వ్యవధిని కాల 
వరిమితి గణనం నుంచి మినహాయించాలి. ఈ విషయాన్ని (7)వ నబ్‌ - సెక్షను నృష్టం చేస్తుంది. 

' డీలరుకు నోటీను నివ్వుగానే కొన్ని సందర్భాల్లో డీలరు తన రిజిన్హడ్లు వగైరా సమర్పించడంలో ఆలన్యం చేసినందువల్ల 
నకాలంలో అసెన్‌మెంటు పూర్తిగాక కాలం చెల్లివోవడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాలలో డీలర్లు తమ నంజాయిషీలను 
నమర్పించడంలో కూడా ఆలన్యం చేయడం వల్ల కూడా ఈ ఇబ్బంది కల్గుతోంది. అలాంటి నమయాల్ల్‌ అధికార వర్గం జవాబు 

దారీగా మారే ప్రమాదముంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే (7-ఎ) నబ్‌ - సెక్షను రూపొందించబడింది. 


దీని వకారం లెక్కల్ని అసెన్‌మెంటు నిమిత్తం దాఖలు చేయమని అధికారి కోరినవుటి నుంచి డీలరు వాస్తవంగా లెక్కల్ని 
దాఖలు చేసే వర్యంతం ఉన్న వ్యవధిని మినహాయించి కాల వరిమితిని గణం చాలి. 


అసెన్‌మెంటు నోటీను జారీ అయినవుటి నుంచి వాస్తవంగా అభ్యంతరాలను దాఖలు బేసీన తేదీ వరకు ఉన్న వ్యవధిని 
కూడా మినహోయించవచ్చు. 


(శవ నబ్‌- సెకనులో అవరాధాలు (1) ఉద్దేశ్యపూర్వకంగా ఉండేవి (2) ఉద్దేశ్య వూర్వకం కానివి అని రెండు తరగతులుగా 
విభజించబడ్డాయి. నబ్‌- సెక్షను (2) (3) (4) నందున్న అవరాధాలు లేదా వైఫల్యాలు ఉద్దేశ్య పూర్వకంగా జరిగాయని అ సెసింగ్‌ 
ఆడార్‌టీ నమ్మితే విధించదగిన వన్ను లేదా రునుముకు ౩ రెట్లు జరిమానాను విధించవచ్చు. నదరు లం లేదా అపళ్ళీభక 
ఉద్దేళ్ళవూర్వకం కానట్రైతే వన్ను లేదా రునుములో నగభాగాన్ని మాత్రమే విధించవచ్చు. 


ఖ 


14 - ఎ ధరల మార్పుల సందర్భము నందు అసెస్‌మెంటు :- 


(1) 14వ సెక్షను నందు ఎమున్నప్పటికినీ, . 
(ఎ) ధరల Mo ఏ సంవత్సరమునందైననూ, తత్‌పూర్వ సంవత్సరము నందు అతని చేత స్వీకరించబడినట్లయితే 
ఆ సంవత్సరపు అతని టర్నోవరు నందు చేర్చదగినట్టిదైన, ఏదైనా మొత్తమును డీలరు స్వీకరించినట్లయితే, 
దేనియందు అట్టి మొత్తము స్వకరింపబడినదో ఆ సంవత్సరాంతము నుండి ముప్పై రోజుల లోపు అతను (పైస్రైబ్‌ 
చేయబడినట్టి ఫారము నందు అసెసింగ్‌ అథారిటీకి ఒక రిటర్నును సమర్పించవలెను మరియు ఆ మీదట అసెసింగ్‌ 
అథారిటి అట్టి మొత్తము పై చెల్లింపదగిన పన్నును అసెస్‌ చేయుటకు ష్‌ 


(బి) క్లాజు (ఎ) క్రింద సమర్పించబడిన 3 రిటర్ను అయిననూ సరియెనది మరియు సంపూర్ణమైనది అని అసెసింగ్‌ 
అధారిటీ సంతృప్తి చెందినట్లయితే అతడు దాని యొక్క ఆధారముపై ఆ డీలరుచేత చెల్లింపబడవలసిన పన్ను 
మొత్తమును అసెస్‌ చేయవచ్చును. కాని అట్టి రిటర్ను సరియైనది కానిదిగా మరియు సంపూర్ణమైనది కానిదిగా 
ఆతనికి కస్పించినట్లయితే, తనచేత సమర్పించబడిన రిటర్ను యొక్క సంపూర్ణత్యము మరియు సరిదనమును 


ననా కాలాక 


ఆ.వ. సాధారణ కలు వన్ను చట్టము, 1957 


14-సి సెక్షను . న స టం ల 


వ్యాఖ్యానము 

వన్నును. ఎగవేసే ఉద్దేశ్యంతో కొన్ని సందర్భాల్లో కొందరు డీలర్లు వాస్తవానికన్నా చాలా తక్కువ ధరల్ని తమ లెక్కల్లో 
చూపించవచ్చు. ఇట్టి విషయం అసెనింగ్‌ అథారిటి దృష్టికి వస్తే అప్పటికే అసెస్‌మెంట్‌ పూర్తి అయినవుటికీ తిరిగి 
అ సెన్‌మెంటును అసెన్‌మెంటు ఆదేశాలందిన 3 నంవతృరములలోవు ఎవ్రుడైనా చేయవచ్చు. తిరిగి చేసే అసెన్‌మెంటును 
ప్రాసీజరునంతా పాటించిన తర్వాత బెస్టు జద్దీమెంటు రీత్యా చేయవచ్చును. చాలా సంస్థలు తమ అమ్మకాల బిల్లులలో తక్కువ 
ధరను సూచించడం వల్ల వ్రభుత్వాదాయానికీ పెద్ద ఎత్తున గండి పడింది. దీనిని నివారించేందుకు ఈ ప్రతేక సెక్షనును ఎర్హరబడం 
జరిగింది. అయితే- ఈ సెక్షను ద్వారా దత్తం చేయబడిన అధికారాలను అదుపు లేని విధంగా, నిరంకుశంగా కూడా అసెన్‌ చేసే 
అధికారులు వినియోగించవచ్చా? అలాంటి వరిస్థితి డతృన్నమవుతుందనే హైకోర్టు “డీలక్సు వైన్సు, హైదరాబాదు వర్సెన్‌ ఆంధ్ర 
ప్రదేశ్‌” కేసులో తీర్పు చెప్పింది. వర్తమాన మార్కెట్టు విలువను నిర్ణయించేందుకు శానన నభ మార్గదర్శక నూత్రాలను కూడా 
రూపొందించి ఉంటే బాగుండేదని అబిపాయవడింది. 





4-సి : మొత్తము టర్నోవరుపై పన్ను చెల్లించుటకు ప్రత్యేక నిబంధన : 


(1) ఈ సెక్షను యొక్క (1) (2) నుంచి (5) వరకు గల సబ్‌ - సెక్షనులందు నిర్దిష్ట పర్పబడిన షరతులకు లోబడి క్యాజువల్‌ 
ట్రేడర్‌ లేదా స్థానికేతర డీలరు యొక్క ఏజెంటు లేదా కేంద్ర అమ్మకపు పన్ను చట్టము, 1956 యొక్క 7వ సెక్షను 
క్రింద రిజిస్టరైన, డీలరు కంటే స సం సంబంధిత అసెస్‌మెంటు సంవత్సరానికి అయిదులక్షల 
రూపాయిలు దాటనట్టి టర్నోవరు కలిగిన ఏ డీలరయిననూ మొత్తము టర్నోవరుపై రెండు శాతము రేటు చొప్పున 
సన్ను మొత్తాన్ని ఈ చట్టము యొక్క ఇతర నిబంధనల క్రింద చెల్లించ వలసిన పన్నుకు బదులుగా తన ఇచ్చా 

- పూర్వకంగా చెల్లించ వచ్చు. 15-సి రూలును, ఫారము ఎ-9, డి-2, డి-3, బి-7 లను చూడుము. 





(2) 2) ప్రభుత్వము చేత ఆయా సమయాల్లో నోటిపై చేయబడునట్టి వస్తువులందు వ్యాపారము చేస్తు న్న హ్‌ ఈ సెక్షను 
యొక్క, నిబంధనలు వర్తించవు. 


(3) ఏ డీలరయిననూ ఈ చట్టము క్రింద రిజిగ్తేషను తేదీ నుంచి మూడు సంవత్సరముల పాటు (1)వ సబ్‌ - సెక్షను 
క్రింద పన్ను చెల్లించేందుకు ఎంపిక చేసుకొనుటకు అర్హుడు కాదు. 


(4) అంతకు ముందున్న మూడు సంవత్సరాలలో ఎ సంవత్సరమునందైనా డీలరు యొక్క మొత్తము టర్నోవరు ప్రభ లక్షల 
రూపాయిలు దాటినటైతే అతడు (1)వ సబ్‌ - సెక్షను క్రింద పన్ను చెల్లించేందుకు ఎంపిక చేసుకొనుటకు అర్హుడు కాదు. 


(5) ఎ డీలరయినా ప్రభుత్వానికి పన్ను చెల్లించుటలో మూడు సంవత్సరముల లోపు బకాయిలున్నట్లయితే మరియు 
తత్పూర్వ ౩ సంవత్సరములందు ఏ సంవత్సరము నందైనా చట్టము యొక్క 14 (4) సెక్షను క్రింద ఎవరికి 
వ్యతిరేకంగా ప్రొసీడింగ్సు పెండింగులో నున్నవో లేదా చర్య తీసుకొనబడినదో అట్టి ఏ డీలరైననూ (1)వ సబ్‌ - సెక్షను 
క్రింద పన్ను చెల్లించేందుకు ఎంపిక చేసుకొనుటకు అర్హుడు కాడు. en 

(6) ప్రెష్కైబ్‌ చేయబడినట్టి పద్ధతి యందు సదరు వివరాలు మరియు నిరూపణతో డీలరు తన రిటర్ను దాఖలు 
చేసినపుడు (1)వ సబ్‌ - సెక్షను క్రింద పన్ను అసెస్‌మెంటు పూర్తి అయినట్లుగా భావించబడును. | 

(7) (1) వ సబ్‌ - సెక్షను క్రింద డీలరు చేత దాఖలు చేయబడిన రిటర్ను సరియెనది కానిదిగా లేక అసమగ్రమైసదిగా 


అద దలు నజానామి యలు 
ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


14-డి సెక్షను . 49 


re నత tl lcs i 
(1) అసెస్‌మెంటు సంవత్సరము నందు పన్నుకు అర్హమైన నికర టర్నోవరు యందు పెరుగుదల అంతకు ముందు 
సంవత్సరము అట్టి టర్నోవరుపై ఇరవై అయిదు శాతము కంటే తక్కువ ఉన్నప్పుడు లేదా; 


(111) అంతకు ముందు మూడు సంవత్సరములలో న్‌ సంవత్సరమునందైననూ డీలరు యొక్క మొత్తము టర్నోవరు 
ఇరవై అయిదు లక్షల రూపాయిలు దాటినట్లయితే; లేదా 


(iv) డీలరు (ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిల్లో ఉన్నప్పుడు; లేదా 


(౪) ఒక డీలరు తన వ్యాపారము యొక్క టర్నోవరులో కొంత భాగము లేదా మొత్తమును నిగ్రహించెనని నమ్ముటకు 
లేదా డీలరు పన్ను చెల్లింపును ఎగవేయుచున్నాడని నమ్ముటకు డిలరు యొక్క వ్యాపార ప్రదేశము యొక్క తనిఖీ 
పై లేదా మరే విధంగానైనా కారణం ఉన్నప్పుడు; లేదా 


(౪1) అంతకు ముందు మూడు సంవత్సరములలో ఎ సంవత్సరము నందైననూ ఏదైనా ప్రాసీడింగు పెండింగులో 
ఉన్నప్పుడు లేదా చట్టము యొక్క 14 (4) లేదా 14 (8) సెక్షన్ల క్రింద చర్య తీసికొనబడినపుడు; లేదా 


(V1) సంబంధిత సంవత్సరం జరుగుతున్న కాలములో వే బిల్లులు, సి- ఫారమ్‌లు, యఫ్‌ - ఫారమ్‌లు, హెచ్‌ - 
ఫారమ్‌లు మరియు జి-ఫారమ్‌లు వంటి చట్స సంబంధమైన ఫారమ్‌ల వాడకం యొక్క వివరాలను దాఖలు 
చేయుటలో డీలరు విఫలమైనట్లయితే. 


(4) సవివరమయిన సూక్ష్మ పరిశోధన మరియు పరిశీలన అవసరమని భావించిన సందర్భములో 14వ సెక్షను క్రింద 
అసెస్‌మెంటు చేయుటకు కావలసినంత మంది డీలర్ల రిటర్న్‌లను అసెస్‌ చేయుటకు అసెసింగ్‌ అథారిటీకి అర్హత కలదు. 


(5) (1)వ సబ్‌ సెక్షను క్రింద ఒక రిటర్ను దాఖలు చేయబడిన అన్ని సందర్భములందు, (3) వసబ్‌ - సెక్షను క్రింద లేదా 
(4)వ సబ్‌ - సెక్షను క్రింద అసెస్‌మెంటు చేపట్టబడనప్పుడు అట్లు దాఖలు చేయబడిన రిటర్ను అనుమతించబడినట్టుగా 
భావించబడును మరియు ప్రైెస్కైబ్‌ చేయబడిన విధానము నందు ఉత్తర్వులు పాస్‌ చేయబడవలెను. 


(6) 14వ సెక్షను యొక్క (4) వ సబ్‌-సెక్షను నిబంధనలు ఈ సెక్షను క్రింద అసెస్‌మెంటుకు అవసరమయిన మార్పులలో 
సందర్భోచితంగా వర్తించును. 


వ్యాఖ్యానము 
14 -డి సెక్షను శ్రీంద, 25 లక్షల రూపాయల కన్నా తక్కువ టర్నోవరు గల డీలరు టర్నోవరు యొక్క స్వయం 
అసెన్‌మెంటుకు హక్కు దారుడు మరియు నంవత్సరము యొక్క ముగింవు నుండి ముఫై రోజులలోపు ఒక రిటర్నుని దాఖలు 
చేయవలెను. క్యాజువల్‌ బ్రేడరు లేదా 14-నీ సెక్షను క్రీంద చెల్లింవును ఎంపిక చేనుకొన్న డీలరు లేదా స్థానికేతర డీలరు త 
ఏజెంటు చేత ఈ సెక్షను క్రింద స్వయం అసెన్‌మెంటు యొక్క సౌకర్యము ఉపయోగించుకొనబడరాదు. 


17 లేక 15వ రూలు క్రింద, సందర్భానుసారముగా ఎదయితే అది, దాఖలు చేయబడవలసిన ఎ2 లేక ఎ1 స... 
అదనముగా ఈ సెక్షను క్రీంద ఒక రిటర్నుని డీలరు దాఖలు చేయవలెను. 


క్రొత్తగా రిజిస్టరు అయిన డీలర్లు రిజ్యిస్టేషను తేదీ నుండి మూడు re వరకు నాయం అసెన్‌మెంటు కొరకు 
రిటర్నును దాఖలు చేయుటకు అర్హులు కారు. 


స్వయం అసెన్‌మెంటు కొరకు డీలరు చేత దాఖలు చేయబడిన రిటర్ను ఈ క్రింది క ఆంగీకరించబడదు. 
ఎ) డీలరు చేత దాఖలు చేయబడిన రిటర్ను నరిఅయినది లేక సమగ్ర మయినది కానవుడు లేదా దానిపై బాకీ అయిన వన్ను 
పూర్తిగా చెల్లించబడనట్రైతే, అ 


తననన మ అంప వానా హాదా లన పా 


ఆ.ప్ర. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 ల 


15వ. సక్షను . 51 


ద 

(2) ఏదేని కాలవ్యవధి కొరకు చేయబడిన తాత్కాలిక అసెస్‌మెంటు అతి తక్కువ టర్నోవరుపై లేకఅతి తక్కువ రేటుతో 
లేదా అతి ఎక్కువ టర్నోవరుపై లేక అతి ఎక్కువ రేటుతో చేయబడినదని అసెసింగ్‌ అథారిటి. నమ్మడానికి 
కారణమున్నట్లయితే, అతడు అట్టి తాత్కాలిక అసెస్‌మెంటును, సందార్భానుసారంగా ఏదయితే అది, హెచ్చించవచ్చు 
లేదా తగ్గించవచ్చు. 


అయితే- పైన చెప్పబడిన విధంగా తాత్కాలిక అసెస్‌మెంటు యొక్క హెచ్చింపు చేసేముందు అసెసింగ్‌ అథారిటీ తత్పూర్వ 
సంవత్సరము కొరకు అంతిమముగా నిర్ణయించబడిన టర్నోవరు ఆధారముగా అట్టి, హెచ్చింపు చేయు నపుడు తప్ప. 
డీలరులకు దానిపై ఒక నోటీసును జారీ చేయవలెను మరియు తాను,అవసరమని భావించిన అట్టి విచారణను చేయవలెను. 
(3) తాత్కాలికముగా అసెస్‌ చేయబడిన పన్ను సంవత్సర క్రమం నందు ముందుగా నెలవారీ లేక ఇతర పై[స్కైబ్‌ 
చేయబడిన వాయిదాల యందుగానీ లేదా తరువాత ఏ సమయము నందైనా ఏకమొత్తంగా గాని విగించబడి మరియు 
వసూలు చేయబడవచ్చును. 


. (4) పన్ను చెల్లించుటకు బాధ్యమగు ఏ డీలరై ననూ, ఈ చట్టము యొక్క నిబంధనలు లేదా దాని క్రింద చేయబడిన రూల్సు 

- చేత అపేక్తితమైన విధంగా రిటర్ను సమర్పించడంలో విఫలమయిన లేక 13వ సెక్షను క్రింద అతని చేత సమర్పించ 
బడిన రిటర్ను ఆధారంగా పన్ను బాకీని చెల్లించటంలో విఫలమయిన లేక తాత్కాలికముగా అసెన్‌ చేయబడిన 
పన్నును చెల్లించటంలో విఫలమయిన వారెవరైనా జరిమానా రూపముగా 


(ఎ) డీలరు పన్నును కొనుగోలుదారు నుండి చార్జిచేసినపుడు పన్నుకు సమానమైన.మొత్తాన్ని; మరియు 
(బి) ఏ ఇతర సందర్భమునందైనా పన్ను మొత్తంలో సగభాగమును మించని మొత్తాన్ని చెల్లించుటకు బాధ్యుడగును. 


అయితే - అట్టి జరిమానాను విధించుటకు ముందు అసెసింగ్‌ అథారిటి డీలరుకు తన వాదాన్ని విన్పించుకొనేందుకు 
హేతుబద్ధమైన అవకాశాన్ని ఇవ్వాలి. / 


ఈ విధానము క్రింద అసెనింగ్‌ అథారిటి తాత్కాలికంగా సంవత్సరానికి చెల్లించవలనిన వన్నులను లేదా నెలవారీ [ 
చెల్లించవలసిన పన్నులను అ సెన్‌ చేయటానికి వీలు కల్పిన్తోంది. నంవత్సరాంతంలో ౩0 రోజుల లోవు ఆ నంవత్సరాన్నికైన మొత్తం 
 టర్నోవరు లేదా నికర టర్నోవరును నూచిన్తూ ఎ-1 రిటర్నును దాఖలు చేయాల్సి యుంటుంది. 


(1) 10 లక్షల రూపాయల కన్నా తక్కువ మొత్తము టర్నోవరు' అల్లిన ప్రతి డీలరు (2) 12 వేల రూపాయలకు మించని వన్నుకు 
బాధ్యమయ్యే వ్రతి డీలరు ఈ తాత్సా లిక అసెన్‌మెంటుకు బాధ్యులౌతారు. 

(1) వ నబ్‌.సెక్షను ప్రకారము అంచనా వేయబడిన టర్నోవరు లేదా 9 (1) మరియు 9 (2) రూల్సు వ్రకారము దాఖలు 

.. చేయబడిన రిటర్నుల ఆధారంగా నంవత్సర కాలంలో ముందుగానే తాత్కాలిక అ సెన్‌మెంటు జరిపేందుకు వీలు, 

కల్పించబడింది. అట్టి అసెన్‌మెంటు ద్వారా తేల్చబడిన వన్ను నెలవారీ లేదా ఇతర (పెస్కైబ్‌ చేయబడిన వాయిదాలలో 

చెల్లింవబడవలసీ యుంటుంది. . 


(వ నబ్‌సెక్టను అసెసింగ్‌ అథారిటీకి నంవత్సర కాలం జరుగుతున్న వుడు అవసరమైతే టర్నోవరులను గాని లేదా వన్ను 

" శేట్లను గాని మార్చు చేయటానికి వీలు కల్పిస్తోంది. ఆయితే టర్నోవరులను గాని వన్ను రేట్లను గాని మార్పు చేసే ముందు 
డీలరుకు అవకాశాన్ని ఇవ్వవలని యుంటుంది. అయితే అంతకు ముందు నంవత్సరవు టల్నోవరు ఆధారంగా మార్పు 

చేస్తే అట్టి నోటీసును ఇవ్వవలసిన అవసరము లేదు... న 





ఆవ. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


16వ సెక్షను 





53" 
విరమణ లేక రద్దు సంభవించిన, ఆ ప్రాసీడింగు విరమణ లేక రద్దు సంభవించిన సమయమునందు సదరు ఫరం 
యొక్క భాగస్వామి లేక సదరు హిందూ అవిభక్త కుటుంబము లేక అసోసియేషను యొక్క సభ్యుడు, 
సందర్భానుసారముగా ఎవరయితే వారు, లేదా మరణించిన ఎ అట్టి వ్యక్తి యొక్క చట్టపరమైన ప్రతినిధి యైన 
ప్రతివ్యక్తిపై సదరు విరమణ లేక రద్దు సమయమునందు ఆ ప్రాసీడింగు ఏ దశ వద్ద 'ఉండినదో అచటి నుండి 
కొనసాగించబడును మరియు ఈ చట్టపు అస్ని సబంధనలు వలసనంత మెరకు, తదనుసారముగా వర్తించును. 





భ్యానయు 


4 


ఒక్కొక్కప్పుడు వ్యాపారం చేస్తున్న హందూ అవిభక్త రుటుంబము, అసోనీయేషన్లు, ఫరములు తమ వ్యావారాన్ని 
తాత్కాలికంగా గాని, శాశ్వతముగా గాని విరమించేవబ్బు లేదా కారణాంతరాల వల్ల రద్దు చేసుకోవచ్చు. అలాంటి నందర్భాలలో 
అసెన్‌మెంటు, వన్ను విధింవు, వనూలు విషయంలో చాలా క్లీష్టత ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాలలో అసెస్‌మెంటు నగైరా ఖులా 
చేయాలో ఈ సెక్షను వివరిస్తోంది. వాస్తవంగా విరమణ లేదా రద్దు వరచటం జరిగినప్పటికీ సాంకేతికంగా ఎరగనట్లే భావించుకొని 
అసెన్‌ మెంటు వంటివి జరపాలని ఈ సెక్షను పేర్కొంటోంది. ఎదైనా న. జారీ అయిన తర్వాత రిద్దు కావడం లేక విరమించడం 
జరిగితే ఏమి చేయాలి? అనే ప్రశ్నకు (2వ నబ్‌- సెక్షను సమాధా చెప్తోంది. సంస్థలో భాగస్వామి, హిందూ అవిభక్త కుటుంబ 


సభ్యుడు, అసోసియేషను నభ్యుడు, చట్టపరమైన బ్రతనిధి ఎవరుంటే వారి మీద చర్య తీనుకొనవచ్చునని ఈ సెక్షను చెప్తోంది. 
16. చట్టము క్రింద చెల్లింపవలసిన పన్ను మరియు ఇతర బాకీల చెల్లింపు ః 


(1) ఈ చట్టము యొక్క నిబంధనల క్రింద తాత్కాలికముగా గాని లేక అంతిమముగా గాని అసెస్‌ చేయబడిన పన్ను 
మరియు విధించబడిన జరిమానా, సధరు నోటీసు నందు నిర్జిష్టమయే్య అట్టి విధానమునందు మరియు జరిమానా 
విధింపు లేక అసెస్‌మెంటు నోటీసు అందచేయబడిన తేదీ నుండి పదిహేను రోజులకు తగ్గని అట్టి సమయము లోపల 
డీలరుచేత చెల్లించబడవలెను. _ 


అయితే- ఈ సబ్‌ సెక్షను క్రింద ఒక నోటీసుకు సంబంధించిన పదిహేను రోజుల కాల వ్యవధి క్యాజువల్‌ ట్రేడర్లకు వర్తించదు. 


అంతే గాక - అసెసింగ్‌ అథారిటీ, వ్రాతపూర్వకముగా రికార్డు చేయదగిన యోగ్యమైన మరియు తగిన కారణముల కొరకు 
డీలరును, అసెస్‌ చేయబడిన పన్ను లేక విధింపబడిన జరిమానాను, అసెస్‌ మెంటు నోటీసు అందచేయ. బడిన తేదీ నుండి 
ఏడు రోజులకు తగ్గని, నోటీసు నందు నిర్దిష్టపరిచే అట్టి సమయములోపల చెల్లింప వలసినదిగా అపేక్రించవచ్చును. 


62వ రూలును చూడుము. 


(2) (ఎ) (1వ సబ్‌ - సెక్షను నందు 3 ఏమున్నప్పుటికినీ, అసెసీ చేత చేయబడిన దరఖాస్తుపై ఉపకమీషనరు ప్రతి కేసు 
యొక్క పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని, ఉత్తర్వు ద్వారా ఈ చట్టము క్రింద బాకీయైన ఎ పన్ను, జరిమానా 
లేక ఇతర మొత్తము యొక్క చెల్లింపు కొరకు సమయమును .పొడిగించ వచ్చును లేదా సదరు ఉత్తర్వు నందు 
నిర్దిష్రముయ్యే అట్టి షరతులకు లోబడి మరియు అట్టి వ్యవధుల లోపల అట్టి వాయిదాల యందు ఆ యొక్క 

' చెల్లింపును అనుమతించ వచ్చును. గ 

(బి) సదరు చెల్లింపుకు సమయము యొక్క పొడిగింపు అనుమతించబడిన లేదా వాయిదాల యందు సదరు చెల్లింపు 

అనుమతించబడిన ప్రతి కేసునందు, డీలరు సదరు పన్ను, జరిమానా, వాయిదా లేక ఇతర మొత్తమునకు అదనంగా 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వు పన్ను చట్టము, 1957: 


16-బి సెక్షను | 55 

కయ ననన 
అలా నకాలంలో వన్ను, జరిమానా వాయిదాను గాని చెల్లించక పోతే వతి వంద రూపాయలకు, లేదా అందులో భాగం పై 

గాని నెలకు లేదా అందులో భాగంపై గాని ఒక రూపాయి యాబై పైసల చొప్పున వడ్డీని చెల్లించాల్సి యుంటుందని ఈ సెక్షను 


వడ్డీ వనూలు చేయడానికి అవకాశాన్ని ఇస్తోంది. 


(శవ నబ్‌- సెక్షను ప్రకారం చెల్లించాల్సిన వన్నును గాన్ని విధింవబడిన జరిమానాను గాని, చెల్లించాల్సిన వడ్డీని గాని, 
వాయిదాను గాని, రిజ్యిస్టేషను రునుమును గాని సకాలంలో చెల్లించకపోయినట్లయితే ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిగా వసూలు 
చేయవచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం, కలెక్టరుగాని, కలెక్టరు చేత అధికారమివ్వబడీన తహశీల్దారు హోదాకు తగ్గని అదికారి గాని 
చెల్లించబడని రెవెన్యూ బకాయిలను వనూలు చేనుందుకు స్థిర, చరాస్తులను జవ చేయవచ్చు. వాటిని వేలం ద్వారా అమ్మి రావల్సిన 
మొత్తాన్ని (ప్రభుత్వ ఖజానాకు జమ చేయవచ్చు. అమ్మకవు పన్నులకు సంబంధించిన బకాయిలను రెవెన్యూ బకాయిలుగా 
_ పరిగణించడం వల్ల రెవెన్యూ రికవరీ చట్టం క్రింద బలాత్మార విధానాలతో కూడా వసూలు చేయడానికి ఆస్కారము కల్పించబడింది. 


వన్నుల వనూలు విధానంలో నూటిగా ఉంటే ఒక నిర్ధిష్ట విధానాన్ని పాటించాలని లేదు (4) వ నబ్‌- సెక్షను ప్రకారం రెవెన్యూ 
రికవరీ చట్టవు నిబంధనలను వర్తింవచేయొచ్చు. (5)వ నబ్‌- సెక్షను ప్రకారం ప్రానిక్యూషను కూడా చేయొచ్చు. ఈ చర్యలు వరస్సర 
భంగాన్ని కలిగించవు. 


16 - ఎ ఫరమ్స్‌ విషయములో బాధ్యత : 


ఎ ఫరమ్‌ అయినను ఈ చట్టము క్రింద ఎ పన్ను లేక ఇతర మొత్తమును చెల్లించుటకు బాధ్యమయినప్పుడు, ఆ 
ఫరమ్‌ మరియు ఆ ఫరమ్‌ యొక్క ప్రతి భాగస్వామి సమిష్టిగా మరియు విడి విడిగా అట్టి చెల్లింపుకు బాధ్యులగుదురు. 


వ్యాఖ్యానము 


ఒక ఫరమ్‌ పన్ను రూపంగా గాని లేదా మరే విధంగా గాని బాకీ పడితే ఎవరి నుంచి వసూలు చేయాలన్న విషయాన్ని ఈ సెక్షను 
వివరిస్తోంది. ఆ ఫరమ్‌ మరియు అందులోని ప్రతి భాగస్వామి సంయుక్తంగా లేదా బిడి విడిగా కూడా పన్ను చెల్లించే విషయంలో బాధ్యులొతారు. 
16 - బి. పరిసమాప్తినందున్న (ఫపైవేటు కంపెనీ యొక్క డైరక్టర్ల బాధ్యత ః 

ఏదైనా ఫైవేటు కంపెనీ పరిసమాప్తి పొందేటపుడు మరియు దాని యొక్క పరిసమాప్తికి ముందుగానీ లేక క్రమం 
నందుగానీ లేక అనంతరం గానీ, ఏ వ్యవధి కొరకైననూ ఈ చట్టము క్రింద ఆ కంపెనీపై ఏదైనా పన్ను అసెస్‌ చేయబడి 
వసూలు చేయబడలేనపుడు, ఏ వ్యవధి కొరకు పన్ను బాకీ అయినదో అందు ఏ సమయమునందైనా ఆ ఫైవేటు కంపెనీ 
యొక్క డైరెక్టరుగా ఉన్న ప్రతి వ్యక్తియు అట్టి పన్ను యొక్క చెల్లింపు కొరకు సమిష్టిగా మరియు విడి విడిగా అతడు, ఆ 


వసూలు కాకపోవుట ఆ కంపెనీ వ్యవహారాల సంబంధంగా తన భాగము యొక్క స్థూల తరం ల కర్తవ్య 
ఉల్లంఘనకు సంబంధించదని సలల! బాధ్యుడగును. 


వ్యాఖ్యానము 


ఒకకం౦ పెనీ లిక్తడేటో అయినప్పుడు వన్ను చెల్లించవలనిన బాధ్యత ఎవరిమీద ఉంటుంది? అన్న అంశాన్ని ఈ సెక్షను' 
వివరిస్తోంది. “నన్ను వినమయంలో బాకీ అయ్యిందో ఆ నమయంలో కంపెనీకి డైరెక్టర్లుగా న న. వారందరూ విడి విడిగా 
మరియు సంయుక్తంగా కూడా చెల్లింపుకు బాద్యులౌతారు.. 


అ.ప్ర. సాధారణ అపు, కవు వన్ను చట్టము, 1957 


17-ఎ సెక్షను re 57 





తర్వాత మాత్రమే డీలరు వద్ద నుంచి వాణిజ్య పన్నుల శాఖ వారు రాబట్టుకొనటానికి వీలవుతుంది. దీనిలో చాలా సాధక 
'బాధకాలున్నాయి. అలా కాకుండా - డీలరుకు బాకీవడిన వ్యక్తుల నుంచి కాని బాకీ వడే వ్యక్తుల నుంచి కాని నేరుగా 
రాబట్టుకోవటానికి వీలుగా ఈ సెక్షను పొందువర్చబడింది. అయితే అట్టి మొత్తాన్ని వసూలు చేసేందుకు ఈ సెక్షను క్రింద జారీ 
అయిన నోటీసును ఉపనంహరించుకొనేందుకు, నిలివీ వేసేందుకు అసెసేంగ్‌ అథారిటీకి అవకాశముంది. 


ఈ సెక్షను క్రింద నోటీనును అందుకొన్న వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించినట్లయితే అంత మేరకు బాకీ నుంచి డీలరు విషయంలో 
విముక్తుడైనట్లానని (3) వ సబ్‌ - సెక్షను తెలియచేస్తోంది. నోటీనును అందుకున్న తర్వాత కూడా నదరు వ్యక్తి శాఖ వారికి వన్ను 
చెల్లించకుండా, నేరుగా జీలరుకే సొమ్మును చెల్లించినట్లయితే ఆ మేరకు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా పన్ను చెల్లింవుకు బాధ్యుడౌతాడు. 


డీలరుకు తాను బాకీ వడలేదని నిరూపించు కొనవలసిన బాధ్యత నోటీనును న వ్యక్తీ మీదే యుంటుంది. అలా 
నిరూపీంచుకొన్న వక్షంలో ఈ నోటీను అమలులోనికి రాదు. 


డీలరు కాకపోయినప్పటికీ ఈ సెక్షను క్రింద బాకీ వడుతున్న ప్రతి వ్యక్తి బాకీ కూడా రెవిన్యూ రికవరీ చట్టం క్రింద వనూలు 
చేయబడుతుంది. 


బాకీ వడీన వ్యక్తే చెల్లిస్తాడు, నా మీద బాధ్యత లేదన్నట్టుగా డీలరు ఉండటానికీ వీలు లేదు. ఎందుకంటే (6)వ సబ్‌ - సెక్షను, బాళీ 
వడిన వ్యక్తుల నుంచి సొమ్మును రాబట్టుకొనటానికి తీసుకొనే చర్యలు డీలరుపై చర్య తీసుకొనటానికి అవరోధం కాబోవు అని బొవరిస్తోంది. 


17-ఎ. రెవిన్యూను మోసగించేందుకు చేసిన బదిలీలు చెల్లక పోవుట ; 


ఈ చట్టము క్రింద ఎ. డీలరైనా ఏదైనా ప్రాసీడింగు పెండింగులో నున్నప్పుడు లేదా అది ముగిసిన తర్వాత 
రెవిన్యూను మోసగించే ఉద్దేశ్యంతో సృష్టించే ఏదైనా చార్జ్‌ కానీ లేదా తన స్వాధీనములో నున్న ఆస్తులను అమ్మకము, 
తొకట్టు, బహుమతి, మార్పిడి లేక (1) ఏ ఇతర రూపమైన బదిలీ గానీ ఇతర వ్యక్తికి అనుకూలముగా వదులుకున్నట్లయితే 
అట్టి చార్జ్‌ లేక బదిలీ పై చెప్పబడిన ప్రాసీడింగు ముగిసిన కారణంగా గానీ లేదా మరి ఏ విధంగానైనా డీలరు చేత 
చెల్లింపబడవలసిన ఎదైనా పన్ను లేక ఎ ఇతర మొత్తము యొక్క క్లెయిము కారణంగా చెల్లనెరవు. 


న. 


F 


_ అయితే అట్టి చార్ట్‌ లేక బదిలీ చెల్లుబాటు అగుటకు అవి 


(1) చాలినంత మూల్యముతో చేయబడినపుడు మరియు ఈ చట్టము క్రింద అట్టి ప్రాస్‌డింగు పెండింగులో నున్నదని 


నోటీసు లేనప్పుడు, డీలరు చెల్లించవలసిన అట్టి వ. లేక ఇతర మొత్తమునకు, సందర్భాను సారంగా ఎదైతే 
అది, నోటీసు. లేనపుడు; లేదా 


(11) అసెసింగ్‌ అథారిటీ యొక్క పూర్వానుమతితోజరిగిన అట్టి చార్జ్‌ లేదా బదిలీ అయ్యుండ వలెను. 


విశదీకరణము :ః ఈ సెక్షను నందు ఆస్తులు అనగా భూమి, భవనము, యం౦త్ర సామాగ్రి, ప్లాంటు, షేర్లు, 
సెక్యూరిటీలు మరియు బ్యాంకు నందున్న స్థిరాస్తులు పైన చెప్పబడిన ఆస్తులు డీలరు యుక్త అవరు 
సంబంధించిన. స్థాకులలో ల కానంత వరకు చేరి యుండును. 


_ వ్యాఖ్యానము 


కొన్ని నందర్భాలలో డీలర్లు పన్నును ఎగవేసే ఉద్దేశ్యంతో బెదైనా పన్ను వరపు ప్రానీడింగు పెండింగులో ఉండగానో లేదా 
నదరు ప్రాసీడింగు పూర్తి a తమ ఆస్తుల లపై ఏదైనా బుణాల్ని చూపించడం లేదా తొకట్టు; దానం, వరస్పర మార్పిడి ద్వారా 


చు 





ఆ.ప్ర. మం. అమ్మక కవు) పన్ను చట్టము, 1957 


18వ సెక్షను 59 


రెంట్‌ అండ్‌ రెవిన్యూ సేల్స్‌ యాక్ట్‌, 1839 క్రింద మండల రెవిన్యూ అధికారులకు గల అదికారములను (3)వ సబ్‌ 
- సెక్షను యొక్క నిబంధనలకు లోబడి కలిగి యుందురు. 


(3) ఆంధ్ర ప్రదేశ్‌ రెంట్‌ అండ్‌ రెవిన్యూ సేల్స్‌ యాక్ట్‌, 1839 నందు ఎమున్నప్పటికినీ, (2)వ సబ్‌- సెక్షను క్రింద దత్తము 
చేయబడిన అధికారములను వినియోగించుట యందు ఉప వాణిజ్య పన్నుల అదికారి ఉప కమీషనరు యొక్క 
అదుపు మరియు పర్యవేక్షణకు లోబడి ఉండును. 


వ్యాఖ్యానము 

1989 నుంచి ఈ నిబంధనను అదనంగా చేర్చడం 'జరిగింది. పన్నులను వసూలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో 
బలవంతపు విధానాన్ని అమలు చేయాల్సి వస్తుంది. సరళంగా ప్రత్యక్షంగా వన్ను వసూలు చేయటానికి వీలుకానవుడు స్టీరాన్తుల్ని, 
చరాన్తుల్ని జప చేయాల్సి వస్తుంది. ఇలాంటీ సందర్భాల్లో రెవెన్యూ రికవరీ చట్టం క్రింద కలెక్టరు మొదలైన రెవెన్యూ అధికారులకు 
మాత్రమే అధికారమివ్వుబడీంది. అందువల్ల అమ్మకపు వన్ను బకాయిలు త్వరితంగా వసూలు కావడం కష్ట నాధ్యమౌతున్న దృవ్యా 
రెవెన్యూ రికవరీ చట్టం క్రింద వాణిజ్య పన్నుల అధికార యంత్రాంగానికి అధికారాలనిన్తూ ఈ నిబంధన రూపొందించబడింది. 

దీని ప్రకారం రెవెన్యూ రికవరీ చట్టం క్రింద కలెక్టరు కున్న అధికారాలను ఉప కమీషనరులకు కూడా ఇవ్వడం జరిగింది. 
మండల రెవెన్యూ అదికారులు వినియోగించే అధికారాలన్నీ ఉపవాణిజ్యా పన్నుల అధికారులకు ఇవ్వబడినాయి. ఆంధ్ర వ్రదేశ్‌రెంట్‌ 
అండ్‌ రెవెన్యూ సేల్సు చట్టం క్రింద స్వాధీన వపరచుకొన్న ఆస్తిని అమ్మేటవుడు ఉవ కమీషనరు యొక్క అదువు మరియు 
వర్యవేక్షణకు లోబడి యుండాలని కూడా ఈ సెక్షను నిరేశిస్తుంది. 
18. డీలరు యొక్క వ్యాపారము బదిలీ చేయబడినపుడు పన్ను యొక్క వసూలు : 


పన్ను చెల్లింపుకు బాధ్యత గల డీలరు యొక్క వ్యాపారము యొక్క ఓనరు షిప్‌ బదిలీ చేయబడినప్పుడు, సదరు 
వ్యాపారమునకు సంబంధించి ఈ చట్టము క్రింద చెల్లింప బడవలసిన ఎ పన్ను లేక ఇతర మొత్తము మరియు ఆ బదిలీ సమయానికి 
చెల్లింపబడక మిగిలిన, బదిలీ కర్త నుండి దాని యొక్క వసూలు కొరకు తీసికొనబడే ఏ చర్యలకు భంగం కలగకుండా బదిలీ స్వీకర్త 
నుండి, అట్టి పన్ను లేక ఇతర మొత్తము చెల్లింపుకు బాధ్యమగు డీలరు అతడే అన్నట్లుగా, వసూలు చేయబడవచ్చును. 


వ్యాఖ్యానము 


కొన్ని వరిస్థితులలో డీలరు వన్ను చెల్లించ వలసీయున్నవృటికి వన్ను ఎగవేసే ఉద్దేశ్యంతో తనకున్న వ్యాపారాన్ని వేరొకరికి 
బదిలీ చేయవచ్చును. ఆ బదిలీ స్వీకర్త నుంచి (ట్రాన్స్‌ఫరీ) పన్నును రాబట్టుకొనేందుకు రాష్ట ప్రభుత్వానికి అధికారము లేదు. ఆ 
బదిలీ స్వీకర్త నుంచి కూడా వన్నును రాబట్టు కొనేందుకు వ్రభుత్వయంత్రాంగానికి అధికార మివ్వాలన్న న్ఫూర్తితో ఈ నెక్తను 
రూపొందించబడింది. 


బదిలీ స్వీకర్త బదిలీ సమయానికి బదిలీ కర్త (ట్రాన్స్‌ఫరర్‌) చెల్లించవలనిన వన్నులు మరియు ఇతర మొత్తాలను 

చెల్లించటానికి పూర్తిగా బాధ్యత వపొంచాల్సి యుంటుంది. బదిలీ సమయానికి బాకీగా ఏర్పడని ఏ మొత్తానికి అతడు బాధ్యుడు కాడు. 

' అలాగే అతని బాధ్యత బదిలీ అయిన ఆన్తుల విలువ ఎంత ఉన్నదో అంత వరకే పరిమితమై యుంటుంది. కేవలం 
వ్యాపారాన్ని మాత్రమే బదిలీ చేసి దాని ఓనర్‌షివ్‌ను బదిలీ చేయనవ్వుడు కూడా యిది వర్తించదు. 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


19వ సెక్షను ర 


ననా మనా దాదా 
చేయబడిన అట్టి ప్రాసీజరు రూల్సుకు లోబడి 
(ఎ) అసెన్‌మెంటు లేక జరిమానాను లేక రెండింటినీ స్థిరపరచవచ్చును, తగ్గించవచ్చును, హెచ్చించవచ్చును లే. 
రద్దు చేయవచ్చు; లేదా 


(బి) ఆ అసెస్‌మెంటు లేక జరిమానా లేక రెండింటిని రద్దు చేయవచ్చును మరియు ఆదేశింపబడే అట్టి తదుపరి 
విచారణను చేసిన అనంతరము తాజా ఉత్తర్వును పాస్‌ చేయమని అసెసింగ్‌ అథారిటీని ఆదేశించవచ్చును; లేదా 

(సి) తాను సముచితమని భావించు అట్టి ఇతర ఉత్తర్వులను పాస్‌ చేయవచ్చును. 
(4) (3)వ సబ్‌ - సెక్షను క్రింద ఉత్తర్వులను పాస్‌ చేయబోయే ముందు అప్పిలేటు అథారిటీ తాను సముచితమని భావించు 


అట్టి విచారణను చేయవచ్చును లేదా ఏ ఏ సబార్జినేటు అధికారి లేక అథారిటీకై ననూ, ఏవయినా నిర్దిష్ట అంశము లే! 
అంశములపై విచారణ మరియు నివేదికల నిమిత్తము కేసును రిమాండు ఇతువకును, 


(5) ఈ సెక్షను క్రింద అప్పీలు నందు పాస్‌ చేయబడిన ప్రతి ఉత్తర్వు 20, 21, 22 మరియు 23 సెక్షనుల నిబంధనలకు 


లోబడి అంతిమము, 
వ్యాఖ్యానము 

ఇది చట్టంలో మొదటి అప్పేళ్ళకు నంబంధించిన నిబంధన, వాణిజ్య వన్నుల ఉపకమీషనరు లేదా నంయ్యుక్త కమీషనరు 
మినహాయించి తదితరులు చేసిన ఉత్తర్వులు లేక ప్రాసీడింగ్సు పై అప్పీలు చేనుకొనేందుకు ఈ సెక్షను వీలు కల్పిస్తోంది. అప్పీలును 
డీలరు తనకు ఉత్తర్వులు అందిన తదువరి 30 రోజులలోపు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే 
ఒక అధికారి ఉత్తర్వుల వల్ల గాని లేక ప్రొనీడింగ్సు వల్ల గాని ఆర్తుడైన డీలరు అప్పీలు చేనుకోవచ్చునని సెక్షను పేర్కొంయుండగా, ఎ 
వ్యక్తి అయినా అప్పీలు చేసుకొనవచ్చునని నంబంధీత 33వ రూలు పేర్కొంటోంది. ఒక సెక్షనుకు, రూలుకు వై రుధ్యమేర్పడితే సెక్తనును 
మాత్రమే వరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందన్నది స్థాపిత వాస్తవం కాబట్టి ఇది డీలర్లకు మాత్రమే వర్తి న్తుందనుకొవాలి. 

అయితే 30 రోజుల కాలవ్యవధి దాటితే అట్టి అప్పీలు స్వీకరీవంబడరాదా? అంటే స్వీకరిం న (్రావిజో వివరిస్తోంది. . 
అప్పేలేటు అధారిటీ ఈ. క్రింది రెండు సూత్రాల్లో నంతృప్తి చెందితే స్వీకరించవచ్చు. 

1) డీలరు బాకీగా అంగీకరించే సొమ్మును గాని, అనుదానం. చేయబడిన వాయిదాలను గాని చెల్లించినవ్పుడు. 

2) నకాలంలో అప్పీలు చేయక పోవడానికి గల కారణం నముచితంగా ఉఊన్నవుడు. 

౩3౩వ రూలు ఊఉవకమీషనరును మొదటి స్థాయి అప్పిలేటు అధారిటీగా పేర్కొన్నది. అప్పీలు ఫారము - 1 నమూనాలో 
ఉండాలి. రెండు ప్రతులలో నమర్సించబడాలి. వన్నులో2 శాతము భాగాన్ని కాని 50 నుండి 1000/- టూ. రునుమును గాని చెల్లించి 
చలానాను జతచేయాలి (రూలు 33 (2)) 

(2-ఎ) నబ్‌- సెక్షను ప్రకారము కేసు వూర్తిగా వరిష్పా రమయ్యేదాకా అవ్పిలేటు అధారిటీ డీలరు యొక్క విన్నపం 
ఆధారంగా “స్టే”ను మంజూరు చేయవచ్చును. డీలరు నదరు విన్నపాన్ని ఫారము ౫౫17 నందు రెండు ప్రతులలో 
సమర్పించాలి. 1985 నవరణ వ్రకారం సెక్యూరిటీ నమకూర్చబడితేగాని, లేదా నిర్ధిష్ట వ్యవధిలోవు వివాదగ్రస్తమైన పన్ను లో 
భాగాన్ని చెల్లిస్తేగాని స్టే మంజూరు చేయబడరాదు అని పేర్కొనబడింది. 


సబ్‌ సెక్షను (2-ఎ) ప్రకారము, డీలరు విన్న వించుకొన్నవ్పుటికీ “స్టే” మంజూరు కానట్లయితే నంయ్యుక్త కమీషనరుకు 
స్తత ప క లల క లం బాకు కా 


ఆ.పై. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 


20వ సెక్షను . 6 





దత్తము చేయబడిన అధికారములు డీలరుకు ఆ ఉత్తర్వు అంద చేయబడిన తేదీన నుండి నాలుగు సంవత్సరములకు 
మించని ప్రెస్కైబ్‌ చేయబడిన అట్టి వ్యవధులలో మాత్రమే వినియోగింప బడవలెను. 


(4) ఏదయినా అసెస్‌మెంటును హెచ్చించుతూ (1) వ సబ్‌ - సెక్షను లలేక (2) వ సబ్‌ - సెక్షనుల క్రింద ఎ ఉత్తర్వు, ప్రతి ప్రాదించబడిన 
హెచ్చింపుకు వ్యతిరేకముగా కారణమును చూపుటకు అసెసీకి అవకాశము ఇవ్వబడితే తప్ప పాన్‌ చేయబడరాదు. 


(5) ఈ సెక్షను' క్రిద పాస్‌ చేయబడిన ఎ ఉత్తర్వు అయిననూ ఏదయినా న్యాయ స్థానము లేక ఈ చట్టము క్రింద ఇతర 
కాంపిటెంట్‌ అథారీటీ చేత ఏ కారణము కొరకైననూ రద్దు చేయబడినసప్పడు ఈ సెక్షను క్రింద క్రొత్త రివిజను, 
ఏదయినా . ఉన్నట్లయితే, చేయు ప్రయోజినార్థము (3)వ. సబ్‌ _- సెక్షను నందు నిర్దిష్టపర్చ్పబడిన నాలుగు 
సంవత్సరముల కాలవ్వవధిని లెక్కించునపుడు సదరు ఉత్తర్వు యొక్క తేదీ మరియు అట్లు రద్దు చేయబడిన తేదీకి 
మధ్యనున్న వ్యవధి మినహాయింపబడవలెను. 


(6)ఏ కేసునందైననూ, హైకోర్టు చేత అనుదానము చేయబడిన “స్టే” ఉత్తర్వు కారణంగా గాని లేదా 'ప్రసక్తము లోనున్న 

ప్రాసీడింగు లేక ఉత్తర్వు పై ప్రత్యక్ష ప్రభావం గల చట్టపరమైన ప్రశ్న ప్రమేయం గల అప్పీలు లేక ఇతర ప్రాసీడింగు హైకోర్టు 

“లేక సుప్రీంకోర్టు ముందు పెండింగులలో నున్న వాస్తవం కారణంగా గానీ, ఈ సెక్షను క్రింద ఏ ప్రాసీడింగైననూ వాయిదా 

'వేయబడినపుడు, ఈ సెక్షను క్రింద అధికారాన్ని వినియోగించే నిమిత్తము ఈ సెక్షను నందు నిర్దిష్ట్టరచబడిన నాలుగు 

_ సంవత్సరముల వ్యవధిని లెక్కించునపుడు, ఆ సస ఉత్తర్వు అమలులో నున్న లేక సదరు అప్పీలు లేక ప్రాసీడింగు 
పెండింగులో నున్న వ్యవధి మినహాయించబడవలెను. 


వ్యాఖ్యానము 


క్రింది తరగతి అధికార వర్గం 'చేనిన ఉత్తర్వులను రివిజను చేసేందుకు కమీషనరు, నంయుక్త కమీషనరు, ఉవకమీవనరు, 
వాణిజ్య పన్నుల అధికారులకు చట్టవరమైన అధికార మిచ్చేందుకు ఈ సెక్షను పొందు వరచబడింది. అయితే ఈ అధికారం 
న్వయం (పేరితంగానే వినియోగించబడాలి. 44-ఎ రూలు ఏఏ అధికార వర్గానికి నంబంధించిన ప్రానీడింగును ఎఎ ఉన్న తాధికార 
వర్గం వునఃవరిశీలన చేయాలో వివరిస్తోంది. 


. వునఃపరిళీలనాధికారము పై అధికార వర్గానికి ఎందుకు అవృగించ బడింది ? అని పరిశీలిస్తే, క్రింది అధికారులు చేసే ఉత్తర్వులు- 
1) చట్టబద్ధంగా ఉన్నాయా ? లేవా? 
2) ప్రాసీడింగ్సు క్రమబద్ధమైనవేనా ? కావా ? 
3) అట్టి ఉత్తర్వులు ఎంతవరకు నముచితము 
అనే విషయాల్ని పరిశీలించి తెలును కోవాల్సిన బాధ్యత వరిపాలనా పరంగా ఉన్నది. అయితే 1985 తర్వాత ప్రధానమైన 
నవరణ జరిగింది. చట్టానికున్న ప్రధాన లక్ష్యం రాష్ట్ర ఖజానాకు రెవెన్యూను నమకూర్చడం కాబట్టి రెవెన్యూ వ్రయోజనాలను 
కొపాడేందుకు' అనే ప్రమాణాన్ని కొత్తగా చేర్చడం వల్ల ఎ వునఃవరిశీలన జరిగినా అది రెవెన్యూ ప్రయోజనాల నుద్దేశించి అని 
చెప్పడం వల్ల వునఃవరిళీలనాధికారం నంకుచితమైనవ్పటికీ వువఃవరిశీలన ఆదర్భం మాత్రం స్పష్టంగా పేర్కొన్నట్లయింది. 


ఈ అధికారము 'జీలరుకు ఉత్తర్వులు అందచేసిన 4 సంవత్సరముల లోపు’ వినియోగించబడాలని ఈ సెక్షను చెప్తోంది. 
వువఃపరిళీలన చేసే ముందు నవాజన్యాయ నూత్రాలను విధిగా పాటించాలని కూడా చట్టం నృష్టం చేస్తోంది. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


21వ "సక్షను 65 


వానా నాననా నాకాక నానిన ననున ననన నునన పామాను ననన నలా కనకతార పప పచ TT TT Tr Ta 


అయితే- అట్టి కొట్టివేత ఉత్తర్వు తెలియచేయబడిన తేదీ నుండి ముప్పై రోజుల లోపు డీలరు చేత చేయబడిన 
దరఖాస్తుపై మరియు విచారణకొరకు ఆ అప్పీలు పిలువబడినపుడు హాజరు కాకపావుటకు అతనిచేత చూపబడిన 
తగిన కారణముపై అప్పిలేటు ట్రిబ్యునలు, దాఖలు చేయబడిన' అప్పీలు ఏ అథారిటీ ఉత్తర్వు లేక ప్రాసీడింగుకు 
వ్యతి రేకముగా చేయబడినదో ఆ అథారిటీకి ఇందు నిమిత్తము నోటీసు నిచ్చిన అనంతరము ఆ అప్పీలును తాను 
సముచితమని భావించు అట్టి నిబంధనలపై పునః స్వీకరించవచ్చును. 


(6) 20వ సెక్షను యొక్క (2)వ సబ్‌ - సెక్షను క్రింద స్వయంప్రేరితంగా లేక 14వ సెక్షను యొక్క (4-సి) సబ్‌ - సెక్షను 
క్రింద వాణిజ్య పన్నుల ఉపకమీషనరు చేత పాస్‌ చేయబడిన ఉత్తర్వు లేక రికార్డు చేయబడిన ప్రాసీడింగునకు 
అభ్యంతరం తెలుపుతూ డీలరు చేత అప్పిలేటు ట్రిబ్యునలుకు. అప్పీలు. దాఖలు చేయబడినపుడు, సంయుక్త 
కమీషనరు, డీలరు చేత దాఖలు చేయబడిన లః పై, తాను సముచితమని భావించు అట్టి నిబంధనలు, 


షరతులకు లోబడి అప్పిలేటు ట్రిబ్యునలు చేత అప్పీలు యొక్క పరిష్కారము కొనసాగుతున్నప్పుడు, వివాదమునందున్న 
పన్ను యొక్క వసూలుకు 'స్టే' ను ఉత్తర్వు చేయవచ్చును. 

(6-ఎ) మొదటి అప్పిలేటు అథారిటీ యొక్క లేదా 20వ సెక్షను క్రింద రివిజను యందు లేక 14వ సెక్షను యొక్క (4- 
సి) సబ్‌ - సెక్షను క్రింద స్వయం ప్రేరితంగా ఉపకమీషనరు యొక్క ఉత్తర్వులను అనుసరించి బాకీయైన, ఎదయినా 
ఉన్నట్లయితే, ఏ న. మరియు జరిమానా చెల్లింపు, (1)వ సబ్‌ - సెక్షను క్రింద తత్సంబంధముగా అప్పీలు దాఖలు 
చేయబడినపుడు ఆ అప్పీలు పరిష్కారము కొనసాగుతున్నపుడు "స్టే చేయబడరాదు. 

(7) ఈ చట్టము క్రింద చేయబడిన రూల్సులో పొందుపరచబడినట్లు తప్ప, అప్పిలేటు ట్రిబ్యునలు అప్పీలు యొక్క ఏ 
పక్షమునకైననూ ఖర్చులను ప్రదానము చేయుటకు అధికారమును కలిగియుండదు. 


(8) (4)వ సబ్‌ - సెక్షను క్రింద అప్పిలేటు ట్రిబ్యునలు చేత పాస్‌ చేయబడిన ప్రతి ఉత్తర్వు డీలరుకు, ఎవరి ఉత్తర్వుకు 
వ్యతిరేకముగా అప్పీలు దాఖలు చేయబడినదో ఆ అథారిటీకి, వాణిజ్య పన్నుల కమీషనరుకు మరియు ప్రెస్మైబ్‌ 
చేయబడే అట్టి ఇతర అథారిటీలకు దాని చేత తెలియచేయబడవలెను. 

(9) (4)వ సబ్‌ - సెక్షను క్రింద అప్పిలేటు ట్రిబ్యునలు చేత పాస్‌ చేయబడిన ప్రతి ఉత్తర్వు 22వ "సెక్షను యొక్క 
నిబంధనలకు లోబడి అంతిమము. 

వ్యాఖ్యానము 
అవ్వీలేటు (టిబ్యునలును- అప్పీళ్ళను గురించి ఈ సెక్షను వివరిస్తోంది. 19వ సెక్షను క్రింద ఉపకమీషనరు చేత పాన్‌ చేయబడిన 
ఉత్తర్వుకు వ్యతిరేకముగా గాని, 14 (4- నీ) సెక్షను క్రింద సంయుక్త కమీషనరు లేదా ఉపకమీషనరు చేతపాన్‌ చేయబడిన ఉత్తర్వులకు 

వ్యతిరేకముగా గాని, 20(2) సెక్షను క్రింద ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాని అప్పిలేటు బ్రిబ్యునలుకు అప్పీలు చేసుకొనవచ్చును. ఎ 

ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీలు జరుగుతుందో అట్టి ఉత్తర్వులు అందిన 60 రోజులలోవు డీలరు అప్పీలు చేనుకోవాలి. 


60రోజుల తర్వాత వచ్చిన అప్పీళ్ళను కూడా ప్రత్యేక వరిస్థితుల్లో స్వీకరించవచ్చు. అయితే- సకాలంలో అప్పీలు 
చేనుకొనలేకపోవడానికీ గల కారణం సముచితంగా ఉందని (బ్రిబ్యునలు నంతృప్రి చెందవలసి యుంటుంది. 
(3)వ నబ్‌ - సెక్షను అప్పీలు (పెస్కైబ్‌ చేయబడిన ఫారములో దాఖలు చేయబడాలని, (పెస్కైబ్‌ చేయబడిన విధానంతో 
పరిశీలింవబడాలని ఆబేశిస్తోంది. అప్పీలును ఫారము-1[ నందు రూపొందించాలి. అప్పీలు ఆధారాల్ని నంక్షీప్తంగా వ్రాయాలి 
మరియు 4 వతులలో దీనిని సమర్పించాలి. 


అ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


22వ సెక్షను 67 


| 
ప్రశ్న లేక ప్రశ్నలపై హైకోర్టు యొక్క అభిప్రాయంతో అప్పిలేటు ట్రిబ్యునలుకు విషయమును పంపవచ్చును లేదా 
హైకోర్టు ఆ విషయము సంబంధంగా తాను సముచితమని భావించు ఏ ఇతర ఉత్తర్వునయిననూ పాన్‌ 
చేయవచ్చును. 

(బి) ఉత్పన్నమైన చట్టపరమైన ప్రశ్న లేక ప్రశ్నలపై తన అభిప్రాయముతో క్లాజు (ఎ) క్రింద అప్పిలేటు ట్రిబ్యునలుకు 
హైకోర్టు విషయమును పంపినపుడు, అప్పిలేటు ట్రిబ్యునలు తన చేత పాస్‌ చేయబడిన ఉత్తర్వును అట్టి 
అభిప్రాయమునకు అనుగుణముగా మార్పు చేయవలెను. 


(5) (4)వ సబ్‌-సెక్షను క్రింద ఉత్తర్వును పాస్‌ చేయబోయే ముందు హైకోర్టు అట్లు చేయుట అవసరమని అది 
పరిగణించినట్లయితే, అర్జీని అప్పిలేటు ట్రిబ్యునలుకు పంపి మరియు ఎదైనా నిర్దిష్ట ప్రశ్న లేక వాదాంశముపై తన 
పరిశీలనతో ఆ అర్జీని త్రిప్పి పంపవలసినదిగా ఆదేశించవచ్చును. 

(6) (1)వ సబ్‌ - సెక్షను క్రింద అర్జీ దాఖలు చేయబడినప్పటికిన్నీ, ఆ కేసు నందు చేయబడిన అసెస్‌మెంటును 
అనుసరించి పన్ను చెల్లింప. బడవలెను. 


అయితే-హైకోర్టు తన విచక్షణానుసారము తాను సముచితమని భావించు అట్టి వాయిదాలలో పన్నును చెల్లించుటకు 
ఆ అర్జీదారును అనుమతించ వచ్చును లేదా పన్ను చెల్లింపు సంబంధముగా అట్టి ఇతర ఆదేశమును ఇవ్వవచ్చును. 
అయితే- అర్జీ ఫలితంగా అట్టి అసెస్‌మెంటు నందు ఏదయినా మార్పు అవసరమయినట్లయితే, హైకోర్టు అ సెసింగ్‌ 
అథారిటీని ఆ అసెస్‌మెంటును మార్పు చేయుటకు ఆథరైజు చేయవచ్చును మరియు చేయబడిన అట్టి మార్పు పై, 
సందర్భాను సారంగా ఏదైతే అది, డీలరు చేత చెల్లింపబడిన అధిక మొత్తము అతనికి వడ్డీలేకుండా వాపసు 
చేయబడవలెను లేదా అతని నుంచి బాకీ అయిన తదుపరి పన్ను మొత్తము ఈ చట్టము యొక్క నిబంధనలననుసరించి 
వసూలు చేయబడవలెను. 


(6-ఎ) దేని సంబంధంగా (1)వ సబ్‌ - సెక్షను క్రింద అర్జీ దాఖలు చేయబడినదో అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క ఆ 
ఉత్తర్వును అనుసరించి బాకీయైన, ఏదయినా ఉన్నట్లయితే, పన్ను లేక జరిమానా యొక్క చెల్లింపు ఆ అర్జీ 
పరిష్కారము పెండింగులో నుండగా స్టే చేయబడరాదు, కానీ అట్టి అర్జీ ఫలితంగా ఆ మొత్తము తగ్గింపబడినట్లయితే, 
చెల్లింపబడిన అధికపన్ను 33-బి సెక్షను నిబంధనలననుసరించి వాపసు చేయబడవలెను. 

(7) (ఎ) హైకోర్టు (4)వ సబ్‌ - సెక్షను క్రింద తన చేత పాన్‌ చేయబడిన ఏ ఉత్తర్వునయిననూ తాను ఆ ఉత్తర్వును పాస్‌ 
చేసినపుడు తనముందు లేనట్టి వాస్తవముల ఆధారంగా డీలరు లేక ప్రెమ్కైబ్‌ చేయబడిన అథారిటీ యొక్క 
దరఖాస్తుపై పునరీక్షణ చేయవచ్చును. 


42 మరియు 43 రూలును, 24 మరియు 24-ఎ సెక్షనులను, ఫారము *ను చూడుము. | 


(బి) పునరీక్షణ కొరకు దరఖాస్తు ప్రష్కైబ్‌ చేయబడిన అట్టి వ్యవధిలోపు మరియు అట్టి విధానము నందు దాఖలు 
చేయబడవలెను మరియు అది డీలరు చేత దాఖలు చేయబడినపుడు ఒక వంద రూపోయలారుసుముతో 
జతచేయబడవలెను. 

(8) (1)వ సబ్‌ - సెక్షను క్రింద లేక (7)వ సబ్‌ - సెక్షను క్రింద దాఖలు చేయబడిన ప్రతి అర్జీ లేదా దరఖాస్తులకు 
సంబంధించిన ఖర్చులు హైకోర్టు విచక్షణ యందు ఉండవలెను. 


ఆ.ప. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


24-ఎ సెక్షను 69 


న కన RRR 


(2) అప్పీలు ప్రెష్కైబ్‌ చేయబడిన ఫారము నేందుండవలెను _ ప్రెఫ్కైబ్‌ చేయబడిన విధానమునందు పరిశిలింపబడవలెను మరియు 
ఐదు వందల రూపాయలకు తగ్గనట్టి రెండువేల రూప్తాయలకు మించని ప్రెస్కైబ్‌ చేయబడే రుసుముతో జత చేయబడవలెను. 


(3) హైకోర్టు అప్పీలుకు సంబందించిన ఇరు పక్షములకువాదన విన్పించుకొనేందుకు హేతుబద్ధమైన అవకాశము ఇచ్చిన 
తరువాత దానిపై తాను సముచితమని భావించు అట్టి ఉత్తర్వును పాస్‌చేయవలెను. 


(4) 22వ సెక్షను యొక్క (6), (7) మరియు (8) సబ్‌-సెక్షనుల నిబందనలు, (1)వ సబ్‌-సెక్షనుక్రింద దాఖలు చేయబడిన 
అప్పీళ్ళ సంబంధంగా, అవి 22వ సెక్షను యొక్క (1)వ సబ్‌-సెక్షను క్రింద దాఖలు చేయబడిన అర్జీల సంబంధంగా 


ఎట్లు వర్తించునో అట్లే వర్తించును. 42వ రూలును, ఫారము -V1ను చూడుము. 
వ్యాఖ్యానము 


ఇది హైకోర్టుకు సాధారణంగా అప్పీలుకు సంబంధించిన నిబంధన. 20(1) సెక్షను, (20(2)), 14(4-సి) సెక్షను క్రింద సంయుక్త 
కమీషనరు ఉత్తర్వుల వలన అర్హుడైన ఏ డీలరైనా హైకోర్టుకు అప్పీలు చేసుకొనవచ్చును. ఇది 60 రోజుల లోవు మాత్రమే చేయబడాలి. ' 
దీనికి 500-20006ూ. వరకు రునుము కూడా (పెస్కైబ్‌ చేయబడింది. ఉభయ మాల వాదాల్ని వినిన అనంతరం తనకు సముచిత 
మనిపించిన ఉత్తర్వును హైకోర్టు చేయవచ్చు. తక్కిన విషయాలన్ని 22వ సెక్షనులో మాదిరిగానే దీనికి కూడా వర్తిస్తాయి. 


24: హైకోర్టుకు చేయబడిన అర్జీలు, ధరఖాస్తులు మరియు అప్పీళ్లు ఇద్దరు న్యాయర్తులకు తగ్గని 
ధర్మాసనము చేత విచారింపబడవలెను: 

22 మరియు 23 సెక్షనుల క్రింద హైకోర్టుకు దాఖలు -చేయబడిన ప్రతి అర్జీ, దరఖాస్తు లేక అప్పీలు ఇద్దరు 
న్యాయమూర్తులకు తగ్గని ధర్మాసనము చేత విచారింపబడవలెను, మరియు అట్టి అర్జీ, దరఖాస్తు లేక అప్పీలు 
సంబంధంగా కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాసీజరు, 1908 (1908 యొక్క 17వ కేంద్ర చట్టము) యొక్క 98వ సెక్షను యొక్క 
నిబంధనలు వలసినంతమేరకు వర్తించును. 


(గమనికః 24వ సెక్షను 1988 యొక్క 26వ చట్టము ద్వారా తొలగించబడినది కాని ఈ చట్టము యొక్క నిబంధ 
నలకు ప్రభావమిచ్చు నోటిఫికేషను ఇంతవరకు జారీ కాలేదు.) 
24-ఎ. కొన్ని అసెస్‌మెంట్సు లేక రీ-అ సెస్‌మెంట్సు ఆదేశింప బడినపుడు కాలపరిమితిః 

14 మరియు 20 సెక్షనులందు ఏమున్నప్పటికీ, 19వ సెక్షను, 20వ సెక్షను, 21వ సెక్షన, 22వ సెక్షను లేక 23వ 
సెక్షను క్రింద ఉత్తర్వు నందు లేదా ఈ చట్టము క్రింద అప్పీలు లేక రివిజను రూపంగా కన్నా భిన్నమైన ప్రాసీడింగు నందు 
ఏదైనా కోర్టు యొక్క ఉత్తర్వు నందున్న ఏదైనా ఆదేశము లేక పరిశీలనను అమలు చేయుటకు లేదా అనుసరించి లేదా 
పరిణామంగా ఏ వ్యక్తి లేక అసెసీ యొక్క అసెస్‌మెంటు, రీ-అసెస్‌మెంటు, అసెస్‌మెంటు యొక్క రివిజను లేక 
సరిదిద్దుబాటు చేయబడినపుడు, అట్టి అసెస్‌మెంటు, రీ-అసెస్‌మెంటు, అసెస్‌మెంటు యొక్క సరిదిద్దుబాటు అట్టి 
ఉత్తర్వు అసెస్‌మెంటు లేక రివిజనల్‌ అథారిటీ, సందర్భానుసారంగా ఎవరైతే వారికి, అందిన తేదీ నుండి 3 సంవత్స 
రముల లోపు చేయబడవలెను. 


ఆ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


28వ సెక్షను 71 





26. పడవల యజమానులు వగైరా. కొన్ని రికార్డులను స్వాధీనము నందుంచుకొనుట మరియు సమర్పించుట : 


పడవ యొక్క యజమాని లేదా ఇన్‌చార్జి అయిన ఇతర వ్యక్తి రవాణా యందున్న సరుకులకు సంబంధించిన 
మరియు ప్రెస్కైబ్‌ చేయబడే అట్టి వివరములను కలిగియున్న - 

(1) అమ్మకపు బిల్లు లేక లేక డెలివరీ నోటు, (షే) లాగ్‌ బుక్‌, మరియు 

(య ప్యస్కైబ్‌ చేయబడిన అట్టి ఇతర అధికార పత్రములను 

తన వెంటనుంచు కొనవలెను మరియు ప్రెస్కైబ్‌ చేయబడే అట్టి సమయములోపల పై చెప్పబడిన అధికారపత్రములు లేక 
వాటి నకళ్ళను సరుకులు బట్వాడా చేయబడుచున్న ప్రదేశముపై అధికార పరిధి కల వాణిజ్య పన్నుల అధికారికి సమర్పించవలెను. 

45(4), 45 (4) 1 మరియు 45-యఫ్‌ ను రహదారి పత్రము ఫారము-£ను చూడుము. 
27. సరుకుల వాహనముల యజమానులు వగైరా. కొన్ని రికార్డులను స్వాధీనము నందుంచుకొనుట 
మరియు సమర్పించుట :- 


సరుకుల వాహనము యొక్క యజమాని లేక ఇన్‌చార్జి అయిన ఇతర వ్యక్తి రవాణా యందున్న సరుకులకు 
సంబంధించిన మరియు (ప్రైస్కైబ్‌ చేయబడిన అట్టి వివరములను కలిగియున్న - 
(గు అమ్మకపు బిల్లు లేక డెలివరీనోటు, 
(11) సరుకుల వాహనపు రికార్డు లేక ట్రిప్‌ షీటు, మరియు 
(య పైస్కైబ్‌ చేయబడిన అట్టి ఇతర అధికార పత్రములను 
తన వెంటనుంచు కొనవలెను మరియు ప్రెస్కైబ్‌ చేయబడిన అట్టి సమయములోపల పై చెప్పబడిన అధికార పత్రములు 
"టి నకళ్ళను సరుకులు బట్వాడా చేయబడుచున్న ప్రదేశము పై అధికార పరిధి కల వాణిజ్య పన్నుల అధికారికి సమర్పించవలెను. 
45 (4), 45 (4)17 మరియు 45-యఫ్‌ ను రహదారి పత్రము ఫారము -& ను చూడుము.] 
_ 28. లెక్కలను దాఖలు చేయమని ఆదేశించుటకు అధికారములు మరియు ప్రవేశించుటకు, తనిఖీ, 
చేయుటకు అధికారములు, వగైరా ;- 


(1) రాష్ట్ర ప్రభుత్వము చేత అందు నిమిత్తము అధికారమివ్వబడిన సహాయ వాణిజ్య పన్నుల అధికారి స్థాయికి తగ్గని ఏ 
అధికారి అయినను ఈ చట్ట ప్రయోజనార్థము తన ముందు లెక్కలను, రిజస్టరులను మరియు ఇతర అధికార 
పత్రములను దాఖలు చేయమని మరియు అతని వ్యాపారమునకు సంబంధించిన ఏ ఇతర సమాచారమునయినను 


' సమకూర్చమని ఏ డీలరునయినను. అపేక్షించవచ్చును. 48 మరియు 49 ర్లూల్సును చూడుము. 


(2) తన వ్యాపార క్రమములో డీలరు చేత నిర్వహింపబడిన అన్ని లెక్కలు, రిజిస్టరులు. మరియు ఇతర అధికార 
పత్రములు, అతని స్వాధీనము నందున్న సరుకులు మరియు అతని కార్యాలయములు, దుకాణములు, గోదాములు, 
'పడవలు లేక వాహనములు అట్టి అధికారి చేత, తత్కాలమున' అమలులో నున్న సంబంధిత చట్టము క్రింద పై(స్కైబ్‌ 
చేయబడిన వ్యాపార సమయము లందు ఎప్పుడయిననూ, లేదా అట్టి సమయములు పెస్కైబ్‌ చేయబడనప్పుడు 

' హేతుబద్దమయిన అన్ని సమయములందును తనిఖీ చేయబడుటకు స్వేచ్చ కలదు. 


(3) ఈ చట్టము క్రింద బాకీ పడిన ఏదయినా పన్ను లేక ఇతర మొత్తముల చెల్లింపును ఎగవేయుటకు ఏ డీలరయినా 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వను చట్టము, 1957 


28వ సెక్షను . 79 


నల కతత కనకము చలల లస డ లసలస కపప పవనము కకకటకడనతుక కన తకనత ను తననకలలననల నమన నానమ ల వననమ సనన రన కవన నకుల వనర ననన నాననినతనకనటత నడకన కోననియ కన నాతన లలనా కున కనకునిలు ననన కును ననననననినాలనననననుకలునననులలననటుకుునకుననినననాననం వంతున ంననము తననన 


(బి) ఏదయినా భవనము లేక పడవ లేక వాహనము నుండి బయటకు వచ్చిన లేక లోపలకు వెళ్తున్న లేక లోపల 

నున్నట్టి, ఖాతాదారులు లేక సందర్శకుల కన్నా భిన్నమైనట్టి, ఏ వ్యక్తి నయిననూ, అట్టి వ్యక్తి ఏ సరుకులు, 

లెక్కలు, రిజిస్టరులు లేక ఇతర అధికార పత్రముల నైననూ దోచెనని ఆ అధికారి సకారణముగా అనుమానించినపుడు 
సోదాచేయు టకు గల అధికారము కూడా చేరియుండును. 

(6) అట్టి ఏ.అధికారి అయిననూ, డీలరు యొక్క ఏ కార్యాలయము, దుకాణము, గోదాము, వాహనము, పడవ లేక ఏ 
ఇతర వ్యాపార ప్రదేశము లేక ఏ ఇతర భవనము లేక ప్రదేశము నందైననూ కనుగొనబడిన, కానీ డీలరు తన వ్యాపార 
క్రమములో నిర్వహించే లెక్కలు, రిజిస్టరులు మరియు ఇతర అధికార పత్రముల యందు లెక్క చూపబడని, ఏ 
సరుకుల నైననూ సీజ్‌ చేయుటకు మరియు జప్తు చేయుటకు అధికారమును కలిగి యుండును. 
అయితే - ఈ సబ్‌ - సెక్షను క్రింద సరుకులను జప్తు చేసేందుకు చర్య తీసుకునే ముందు దుప్పభావితుడయ్యే వ్యక్తికి 
తన వాదనను వినిపించుకునేందుకు ఆ అధికారి అవకాశమివ్వవలెను మరియు (ప్రెస్కైబ్‌ చేయబడిన విధానము 

నందు ఒక విచారణను చేయవలెను: 
విశదీకరణము : (1), (2) మరియు (3) సబ్‌- సెక్షనుల క్రింద చర్య తీసుకునేందుకు వివిధ అధికారుల వర్గములను 
ఆథరైజు చేయుటకు రాష్ట ప్రభుత్వమునకు స్వేచ్చకలదు. 


పన్ను ఎగవేతను అరికట్టిందుకు వీలుగా చట్టంలో అనేక న్టరిష్టమైన చర్యలు ఉన్నాయి. వౌటిలో. వ్రముఖంగా 
సేర్హొనదగినవి (1) తనిఖీ చేసే అధికారము (2) సోదాచేసే అధికారము (3) రికొర్దువగై రాలను తనముందుంచమని కోరే అధికారము 
(4) సీలు చేసే అధికారము (5) వ్యక్తుల్సి తనిఖీ చేసే అధికారము (6) స్వాధీనం చేనుకొని జుప్తు చేసే అధికారము. 
తనిభీ, సోదా చేసే అధికొరము : 


28/2), (3) సెక్షనుల ప్రకారము తనిఖీ వ్యాపార నమయాల్లో మాత్రమే జరగాలి. వ్యాపార నమయాలు భట్టం చేత (ప్రైస్కైబ్‌ 
చేయబడి యుంటాయి. అట్లా (పె[స్కైబ్‌ కాని సందర్భాలలో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చునని చట్టం సృష్టం చేస్తోంది. తనిఖీ నమయంలో 
విచారణ నిమిత్తం కొన్ని రికార్డులను, వత్రాలను స్వాధీనం చేనుకొన వలసివ స్తే వాటిని స్వాధీనం చేనుకొన్నట్లుగా రళీదును ఇవ్వాలి. ఎదైనా 
దుకాణం, దుకాణం-కమ్‌-ఇల్లు, వాహనము వగైరాలను సోదా చేసేటప్పుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను విధిగా పాటించాలి. క్రిమినల్‌ 
ప్రాసీజర్‌ కోడ్‌లో 165వ సెక్షను నోదాలను గురించి వివరిస్తోంది. వాటిని నంగ్రహంగా ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. 

1) సోదా చేసే అధికారి చట్టరిత్యా సోదా చేసేందుకు అధికారమివ్వాబడిన వ్యక్తి అయ్యుండాలి. . 

2) సోదా చేయడం వల్ల 'నదరు వన్తువు లేదా రికార్డు లభ్యమౌతుందని విశ్వనించడానికి ఆధారము ఉండాలి. 

3) ఇంకొక రకంగా లభ్యం కాదన్న విశ్వాసాన్ని కల్గియుండాలి. 

4) తన విశ్వాసానికి ఆధారాల్ని వ్రాత పూర్వకంగా పేర్‌ నాలి. అంతేకాక దేని నిమిత్తం సోదా జరపాలనుకుంటున్నామో కూడా పేర్కొ నాలి. 

5) దీని నిమిత్తము మేజ్మిస్టేటు నుండి వారంటును పొందాలి. (కాని వావ. శాఖలో ఉపకమీషనరు వారంటును జారీ చేసే 
అధికారాన్ని . కల్గియుంటాడు. ) 

6) సోదా నూర్యోదయం నుంచి నూర్యాన్తమయం' లోను మాత్రమే జరగాలి. నూర్యాన్తమయంలోవు సోదా వూర్తి కానట్లైతే-ఆ 
ప్రదేశాన్ని రక్షితంగా ఉంచి మరునాడు సూర్యోదయం నుంచి సోదాను ఆరరిభించాల్సి యుంటుంది. 

7) సోదాకు సాక్షులుగా ఉండే వ్యక్తుల్ని నమన్లు ఇచ్చి విలిపించాలి. కనీసం ఇద్దరు సాక్రులుండాల్సి యుంటుంది. వారిద్దరు 


'ఆ.దవ్ర. సాధారణ అమ్మకపు వను చట్టము, 1957 


29వ సెక్షను 75 





29. చెక్‌-పోస్టు లేక అవరోధమును స్థాపించుట మరియు రవాణాలో నున్న సరుకులను తనిఖీ చేయుటః- 


ల కమీషనరు, రాష్ట్రములోని ఏ ప్రదేశము లేక ప్రధేశములందైనా ఈ చట్టము క్రింద 
ఎగవేతను నిరోధించేందుకు లేక సోదా చేసేందుకు అవసరమని పరిగణించి, అట్లు చేయుట అవసరమని 
లేక వాణిజ్య పన్నుల కమీషనరు నోటిపై చేయబడిన అట్టి ప్రదేశము లేక ప్రదేశములందు 


బలే రాష్టప్రబుత్వము 
చెక్‌పోస్టును స్టాపించుటను లేక అవరోధమును నెలకొల్పుటను లేక రెండింటినీ, నోటిఫికేషను ద్వారా ఆదేశించవచ్చును. 


(2) (1)వ సజ్‌-సెక్షను నందు పేర్కొన్న ప్రతి చెక్‌-పోస్టు లేక అవరోధము వద్ద కానీ లేదా ఎ ఇతర ప్రదేశము నందయిననూ రాష్ట్ర 
ప్రభుత్వము చేత అందు నిమిత్తమైఅధికార మీయబడిన ఏ అధికారి చేతనైననూ కోరబడినపుడు, వాహనము లేక పడవ 
యొక్క, సందర్భానుసారముగా ఏదయితే అది, డ్రైవరు లేదా ఇన్‌ చార్జి అయిన ఏ ఇతర వ్యక్తి అయిననూ ఆ పడవ లేక 
వాహనములను ఆపవలెను మరియు హేతుబద్ధంగా అవసరమైనంత సేపు దానిని నిలకడగా ఉంచ వలెను మరియు ఆ 
చెక్‌-పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారిని కాని లేదా పైన చెప్పబడినట్లు అధికారం ఇవ్వబడిన అధికారిని గానీ. 
ఆ వాహనము లేక పడవ నందలి వస్తువులను పరీక్షించుటకు మరియు అట్టి డైవరు లేక ఇన్‌చార్జి అయిన వ్యక్తి యొక్క 
స్వాధీనము నందున్న మోసుకొని పోబడుతున్న సరుకులకు సంబంధించిన అన్ని రికార్డులను, మోసుకొని పోబడే సరుకుల 
ఏదైనా అమ్మకము లేక కొనుగోలు ఉన్నదా మరియు మోసుకొని పోబడే సరుకుల అమ్మకము లేక కొనుగోలు ఉన్న 

' సందర్భమున అట్టి అమ్మకము లేక కొనుగోలు ఈ చట్టము క్రింద పన్నుకు బాధ్యమగునా కాదా మరియు అయినట్లయితే 


(ఎ) అట్టి పన్ను చెల్లింపబడినదా, లేక 
(బి) అట్లు మోసుకొని పోబడుతున్న సరుకుల అమ్మకము లేక కొనుగోలు ఈ చట్టము క్రింద పన్ను చెల్లించే నిమిత్తము, 


అమ్మకపు బిల్లులందు లేక డెలివరీ నోట్లనందు లేక ప్రెస్కైబ్‌ చేయబడిన అట్టి ఇతర అధికారపత్రములందు 
సముచితముగా లెక్క చూపబడినదా. 


అనుదానిని అభినిశ్చయించు ప్రయోజనార్థము తనిఖీ చేయుటకు అనుమతించబడవలెను. 
(3) అట్టి పరీక్ష మరియు తనిఖీ వలన 

(ఎ) (ఏ మోసుకొని పోబడుతున్న సరుకుల అమ్మకము లేక కొనుగోలుకు సంబంధించి ఈ చట్టము క్రింద 
చెల్లించవలసిన పన్ను ఏదయినా ఉన్నట్లుయితే, చెల్లించబడినదని; లేదా 
(1) మోసుకొని పోబడుతున్న సరుకుల అమ్మకము లేక కొనుగోలు, ఈ చట్టము క్రింద పన్నును చెల్లించే 
నిమిత్తము, (2)వ సబ్‌-సెక్షను యొక్క (బి) క్లాజు నందు నిర్దేశితమైన అధికార పత్రములందు సముచితముగా 
లెక్క చూపబడినదని అన్పించినపుడు సదరు అధికారి మోసుకొని పోవుచున్న సరుకులతో ఆ సరుకుల వాహనము 
లేక పడవను విడుదల చేయవలెను; లేదా 


(బి) (1) మోసుకొని పోబడుచున్న సరుకుల అమ్మకము లేదా కొనుగోలుకు సంబంధించి ఈ చట్టము. క్రింద 
చెల్లింపబడవలసిన పన్ను, ఎదయినా ఉన్నట్లయితే, చెల్లింపబడలేదని; లేదా 


(11) మోసుకొని పోబడుచున్న సరుకుల అమ్మకము లేక కొనుగోలు ఈ చట్టం క్రింద పన్ను చెల్లింపు ప్రయోజ 





ఆ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


29వ సెక్షను 77 


ల mm 


(7) (6)వ సబ్‌- సెక్షను క్రింద నిర్భంధించబడిన సరుకులు త్వరితంగా మరియు సహజంగా క్రయముకు లోబడునవి 
అయినప్పుడు మరియు పెప్కైబ్‌ చేయబడిన కాల వ్యవధి లోపల సరుకులపై ఎట్టి క్లెాయిము చేయబడనపుడు 
సదరు అధికారి ప్రెషప్కైబ్‌ చేయబడిన అట్టి షరతులకు లోబడి అట్టి సరుకులను బహిరంగ వేలము నందు 

_ అమ్మవలెను మరియు దానికి సంబంధించిన అమ్మకపు రాబడులను ప్రభుత్య ట్రెజరీ నందు జమ చేయవలెను. 


అయితే - సదరు అధికారి ఉప వాణిజ్య పన్నుల అదికారి పోదా కన్నా తక్కువ. హోదా కల అధికారి అయినట్లయితే, 
ఈ సబ్‌-సెక్షను క్రింద అమ్మకము, అదికార పరిధి గల ఉప వాణిజ్య పన్నుల అధికారి చేత చేయబడవలెను. 


(8) అట్టి అమ్మకపు రాబడులపై హక్కు గల ఏ వ్యక్తికి అయిననూ, ప్రెఫ్కైబ్‌ చేయబడిన అథారిటీకి దరఖాస్తు పై మరియు 
చాలినంత నిరూపణపై, ప్రసక్తములో నున్న సరుకుల అమ్మకము లేక కొనుగోలుకు సంబంధించి ఈ చట్టము క్రింద 
బాకీయైన అమ్మకపు పన్ను మరియు జరిమానాల మొత్తము మరియు అమ్మకపు ఖర్చులు మరియు ఇతర ఇన్సిడెంటల్‌ 
ఖర్చులను తీసివేసిన తర్వాత, (7) వ సబ్‌ - సెక్షను నందు ఉదహరించబడిన అమ్మకపు రాబడులు చెల్లింపబడవలెను. 


విశదీకరణము : ఈ సెక్షను ప్రయోజనార్థము “సదరు అధికారి” అను వ్యక్తీకరణమునకు చెక్‌పోస్టు లేక అవరోధము 
యొక్క ఇన్‌చార్జి అధికారి గాని లేక (2)వ సబ్‌-సెక్షను క్రింద అధికారము ఇవ్వబడిన అధికారి అని గానీ అర్థము. 
వ్యాఖ్యానము 
ఈ సెక్షను ప్రకారం రాష్ట ప్రభుత్వము లేదా వాణిజ్య వన్ను లకమీషనరు గాని వన్నుల ఎగవేతను అరికట్టేందుకై కొన్ని ప్రదేశాలలో 
చెక్‌ఫోనును లేదా అవరోధాన్ని ఎర్పాటు చేయడానికి వీలుంది. నదరు చెక్‌-పోన్టు వద్ధ తనిఖీ నిమిత్తం వాహనాల డ్రైవర్లు విధిగా తమ 
వాహనాలను వలనీనంత వ్యవధి వరకు నిలివీ ఉందాలి. చెక్‌పోన్దు అధికారులు 'వావానంలోని వన్తువులను పరీక్షించడం, అతని 
వద్దనున్న రవాణా రికార్డులను తనిఖీ చేయడం చేస్తారు. నరుకుల రవాణా రికార్డులు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
ఎ) డెలివరీ నోటు బి) నఢుకుల వావానవు రికార్డు లేదా ట్రివ్‌షీటు 
సీ) లాగ్‌ బుక్‌ డి) అమ్మకం బిల్లు 
1-5-1959 నుంచి “రవాదారి వత్రము” ప్రవేశ పెట్టబడింది. 
రవాదారి వత్రము : 45 (4) రూలు ప్రకారము నరుకులను రవాణా చేసే వ్యక్తి ఫారము - ౫' నమూనా యందు రహదారి 
వ(త్రమును కలిగి యుండాలి. రహదారి పత్రము మూడు ప్రతుల్లో (బ్రిప్లికేట్‌) ఉంటుంది. అందులో మొదటి, రెండవ ప్రతులను 
సరుకులను తీనుకొని వెళ్తున్న వ్యక్తికి అవ్పగించాలి. అందులో మొదటి ప్రతిని మొదటి చెక్‌-పోన్ట్‌ వద్ద ఇచ్చి వెళ్ళాలి. 
మార్గమధ్యంలో ఎక్క డా చెక్‌-పోన్టు లేనట్లయితే దానిని అసెనింగ్‌ అథారిటీకి పంపాలి. రాష్టం వెలుపల నుంచి నరుకులు దిగుమతి 


అయ్యేటప్పుడు ఏ రాష్ట్రం నుండి నరుకులు వస్తున్నాయో నదరు రాష్టవు రహదారి పత్రమును అనుమతించవచ్చు. కాని వాణిజ్య 
పన్నుల కమీషనరు ఆమోదించిన అమ్మకం బిల్లు లేదా ఇన్వాయిన్‌తో పాటు జత చేయభడియుండాలి. 


ఈ క్రింది నరుకుల విషయంలో రహదార వత్రము అవనరము ఉండదు. 
1 న్వంత వినియోగం కోనం వస్తువుల్ని గాని గృహవరికరాలను గాని తీనికొని పోతున్నప్పుడు... 
2) కొన్ని తరవోల వ్యవసాయక, ఉద్యానవన, పొడివరిశ్రమ, కోళ్ళ పెంవకవు వన్తువుల్ని తీనికొని వెళ్ళేటపుడు. 
చెక్‌ - పోన్టు అధికారుల చేత తనిఖీ చేయబడినవ్వుడు వన్ను ఎగవేత జరిగినదని నదరు అధికారి నంతృప్తి భ్‌ తలే 





ఆం.ప్ర. సాధారణ అమ్మకపు వు వన్ను రూల్సు, 7957. 


30వ సెక్షను 79 
అవరోధమునకు ఇన్‌చార్జి అధికారి వద్ద నుండి ప్రెష్కైబ్‌ చేయబడిన విధానమునందు ట్రాన్సిట్‌ పాస్‌ పాందవలెను 
మరియు రాష్ట్రము నుండి నిష్క్రమించుటకు ముందుగా నున్న చివరి చెక్‌పోస్టు లేదా అవరోధమునకు ఇన్‌చార్జి అధికారిగా 
నున్న అదికారికి దానిని బట్వాడా చేయవలెను. విఫలమైనచో అట్లు మోసుకొని పోబడిన సరుకులు ఆ వాహనము యొక్క 
స్వంతదారు లేదా ఇన్‌చార్జి అయిన వ్యక్తి చేత రాష్ట్రమునందు అమ్మి వేయబడెనని సంభావించబడును మరియు 
తదనుసారము ప్రకారముగా చట్టపు నిబంధనల రీత్యా పన్ను అసెస్‌ చేయబడును మరియు జరిమానా, ఉన్న యెడల, 


విధించబడును, 


అయితే - అట్టి వాహనము చేత మోసుకొనిపోబడిన సరుకులు రాష్ట్రము నందు ప్రవేశించిన అనంతరము ఏ ఇతర 
వాహనము లేదా ప్రయాణ సాధనము చేత రాష్ట్రము వెలుపలకు రవాణా చేయబడినటైతే ఆ సరుకులు రాష్ట్రము వెలుపలకు 
తరలించబడినవని నిరూపించవలసిన బాధ్యత ఆ వాహనపు స్వంత దారు లేదా ఇన్‌చార్జి అయిన వ్యక్తి పైననే యుండును. 


విశదీకరణము : సరుకుల రవాణా నిమిత్తము ఎవరైనా వ్యక్తి చేత ఏదైనా వాహనము బాడుగకు నియమించబడితే, 
ఆ వాహనమును బాడుగకు స్వీకరించిన వ్యక్తి ఈ సెక్షను ప్రయోజనార్థము ఆ వాహనపు స్వంత దారునిగా భావించబడును. 


వ్యాఖ్యానము 

పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వచ్చిన మార్పుల కారణంగా డీలర్లు లేదా మాన్యుఫాక్సరర్లు తమ నరుకుల్ని లేదా ఉత్పత్తుల్ని ఇతర 
సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి అమ్మడం జరుగుతోంది. అట్లాంటి వరిస్థితులలో నరుకుల వాహనాలు వివిధ రాష్తాల గుండా 
ప్రయాణిస్తాయి. ఒక్కొక్క వుడు సరుకులు రహదారి వత్రంలో చూపబడిన గమ్యస్థానం కన్నా భిన్నమైన ప్రదేశాలలో గూడా అన్‌లోడ్‌ చేయబడి 
అమ్మివేయబడతాయి. ఉదొహరణకు ఒరిస్సా నుండి తమిళ నాడు చేరవలనీన నరుకులు ఆంధ్ర ప్రదేశ్‌లో గుండా ప్రయాణిస్తాయి. తమిళ 
నాడును తన షృత్రములలో గమ్యస్థానంగా చూవించినవృటికీ డీలరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో ఒక ప్రాంతంలో నరుకులను దించి 
అమ్మి వేయవచ్చు. అట్లాంటి నందర్భాలలో కట్టుదిట్టమైన ఒక క్రమవద్ధతి లేనవుడు పై చెప్పిన ప్రకారంగా దించి అమ్మబడీన నరుకులు వన్ను 
విధింవుకు గురికాకవోవచ్చు. అందువల్ల వీటిని క్రమబద్ధం చేసేందుకు ఈ సెక్షను ప్రత్యేకించి రూపొందించబడింది. 


30. అపరాధములు మరియు జరిమానాలుః- 
(1) (ఎ) ఈ 'చట్టము క్రింద తన మీద అసెస్‌ చేయబడిన ఏ పన్ను నయినా లేక విధింపబడిన ఏ జరిమానానయినా లేక 
బాకీ పడిన ఏ రుసుము నైనా అనుమతించబడిన సమయములోపు చెల్లించుటలో విఫలమైనట్టి; లేదా 


(బి) ఈ చట్టము క్రింద తాను డీలరుగా రిజిస్టరగుటకు బాధ్యుడయిన వ్యక్తి అయ్యుండియూ అట్లు రిజిస్టరు. చేయించు 
కొననట్టి; లేదా 


(స) ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేయబడిన రూల్సుకు విరుద్ధముగా బుద్ధిపూర్వకముగా ప్రవర్తించు నట్టి ' 


ఎ వ్యక్తియెననూ నేర నిర్ణయంపై ఐదు వందల రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల వరకు 
' విస్తరించదగిన జరిమానాతో శిక్రింపబడుటకు బాధ్యుడగును. 


(2) (ఎ) 28వ సెక్షను క్రింద ఆథరైజు చేయబడిన అధికారి చేత జరుపబడే తనిఖీ, ప్రవేశము, సోదా లేదా సీజ్‌ చేయుటను 
వాటియొక్క. నిబంధనలకు విరుద్ధముగా నిరోధించునట్టి లేక ఆటంకపరచునట్టి, లేదా = 


(బి) చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారి లేక 29వ సెక్షను క్రింద అదికారము ఇవ్వబడిన ఏ 
ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


30వ సేక్షను " ~~ 





వరకు విస్తరించ దగిన సాధారణ కారాగార శిక్ష మరియు ఐదు వందల రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల 
వరకు విస్తరించదగిన జరిమానాతోనూ శిక్షింపబడుటకు బాద్యుడగును. 


(5) (ఎ) 26వ సెక్షను లేక 27వ సెక్షను నందు సందార్భనుసారంగా ఎదయితే అది, నిర్జిష్టపరచబడిన ఏవయినా రికార్డులు 
లేదా అధికార పత్రములను తనవెంట తీసుకుని వెళ్ళుటలో పడవ లేక సరుకుల వాహనము యొక్క యజమాని లేక 
ఇన్‌చార్జి అయిన ఇతర విఫలమైనట్లయితే నేర నిర్ణయంపై ఒక సంవత్సరం వరకు విస్తరించదగిన సాధారణ కారాగార 

_ శిక్షమరియు ఐదు వందల. రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల వరకు విస్తరించ దగిన అరమ తనా 
శిక్షింప బడుటకు బాధ్యుడగును. 


(బి) సరుకుల వాహనము లేక పడవ యొక్క యజమాని, క్లాజు (ఎ) క్రింద అపరాధము జరిగిన సమయమున ఆ పడవ 
లేక సరుకుల వాహనము తన అధీనమందు లేక పోయినప్పటికీ క్లాజు (ఎ) క్రింద అపరాధము కొరకు పొందుపరచబడిన 
శిక్షతో, తన ఎరుక లేకుండానే అపరాధము జరిగెనని లేదా అట్టి అపరాధమును నిరోధించేందుకు తాను తగిన శ్రద్ధను 
వినియోగించెనని అతడు నిరూపించితే తప్ప, శిక్షింపబడుటకు బాధ్యుడగును. 


(6) చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారి లేదా 29వ సెక్షను యొక్క (2) వ సబ్‌ - సెక్షను క్రింద 
అధికారమివ్వబడిన అధికారిచేత డిమాండు పై పడవ లేక సరుకుల వాహనము యొక్క డైవరు లేక ఇన్‌చార్జి అయిన , 
ఎ ఇతర వ్యక్తియైననూ తన పేరు మరియు చిరునామా లేదా పడవ లేక సరుకుల వాహనము యొక్క మతము. 
లేదా సరుకుల యొక్క రవాణాదారు మరియు రవాణా స్వీకర్త పేరు మరియు చిరునామా.ఇచ్చుటకు తిరస్కరించినట్లయితే 
లేదా తప్పుడుదని తనకు తెలిసిన లేక అట్టిదని తాను విశ్వసించుటకు కారణము గల ఏ పేరు మరి 
చిరునామానైననూ ఇచ్చినట్లయితే నేర నిర్ణయంపై ఒక సంవత్సరము వరకు విస్తరించదగిన సాధారణ కారాగార శిక్ష 
మరియు ఐదు వందల రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల వరకు విస్తరించదగిన జరిమానాతోను 
శిక్రింపబడుటకు బాధ్యుడగును. 


(7) ఎ-వ్యక్తి అయినా తనకు అబద్ధమని తెలిసి యుండియూ లేక అట్టిదని విశ్వసించదగిన ఏదయినా స్టేటుమెంటు లేక 
డిక్షరేషనును 26వ సెక్షను లేక 27వ సెక్షను నందు, సందర్భానుసారముగా ఏదైతే అది, నిర్ణిష్టపర్పబడిన ఏ రికార్డులు 
లేక అధికార పత్రములందైనా చేసినట్లయితే, నేర నిర్ణయంపై ఒక సంవత్సరము వరకు విస్తరించదగిన సాధారణ 
కారాగార శిక్షతో మరియు ఐదు వందల రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల వరకు విస్తరించదగిన 
జరిమానాతోను శిక్షింపబడుటకు బాధ్యుడగును. 


(8) ఏ సరుకుల అమ్మకము లేక కొనుగోలు సంబంధంగానైనా ఈ చట్టము క్రింద చెల్లించవలసిన ఏదైనా పన్ను'యొక్క 
మోసపూరితమైన ఎగవేత లేదా ఎగవేతకు ప్రయత్నము లేదా ఎగవేతకు దుఘ్పేరణ యందు తెలిసియుండియు ఏ 
విధంగానైనా సంబంధమున్నట్టి ఎ వ్యక్తియైననూ ఒక సంవత్సరము వరకు విస్తరించదగిన సాధారణ కారాగార 
శిక్రతోనూ మరియు ఐదు వందల రూపాయలకు తగ్గకుండా రెండు వేల రూపాయల వరకు విస్తరించ దగిన 
జరిమానాతోనూ శిక్షింపబడుటకు బాధ్యుడగును. ల" 


(9) ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేయబడిన ఏదయినా రూలు ననుసరించి తన చేత.కాని లేక తన 
ప్రిన్సిపల్‌ చేతకాని లేక తన ఏజంటు చేతకాని పాందబడక, నోటిఫై చేయబడే, ఎదైనా అట్టి ఫారము తన 





ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వను చట్టము, 1957 


302 


tA 
zy 
1x 
es 
౦00 
య్‌ 








1 2 3 4 5 6 





30 (3) (ఇ) తనిఖీని నిరోధించడం లేదా వత్రాలను నమర్సించడంలో 
గాని, నమాచారం నమకూర్చుడంలో గాని విఫలం కావడం. 


అవరాధం మొదటి వర్యాయం జరిగినప్పుడు 500 - 2000 
అవరాధం రెండవ వర్యాయం జరిగినప్పుడు 500 20౮00 - 1నంవత్సరము 
అవరాధం మూడవ సారి లేదా అనంతరం జరిగినపుడు 500 2000 3౩నెలలు 1నంవతృ్సరము 

30 (4) 5-బి సెక్షను క్రింద సరుకులను కొని హేతుబద్ధమైన కారణమేదీ 
లేకుండానే ప్రకటిత ప్రయోజనం కొరకు కాకుండా విఫలమవ్వుడం 
మొదటి వర్యాయం 500 2000 - ₹నంవత్సరము 
రెండవ వర్యాయం 500 2000 - 1నంవత్స)రము 
మూడవ పర్యాయం 500 2౯౭౮ 3నెలలు 1సంవత్సరము 

30 (5) (ఎ) _ 26వ లేదా 27వ సెక్షనులందు పేర్కొన్న రికార్డులను వెంట ౨00 2000 - _ 1సంవత్సరము 
తీనీకొనిపోయే విషయంలో నరుకుల వాహనం, వడవల 
యజమానులు వగైరా విఫలం కావడం. 

30 (5) (బి)  నరుకుల వాహనాల, పడవల యజమానులు వగైరా 500 2000 _ - __ 1నంవత్సరము 
అవరాధం తన ఎరుకలేకుండా జరిగిందని నిరూపించుకోలే 
నవ్రుడు 

30 (6) సరుకులను గురించిగాని, నరుకులు వంపే వ్యక్తిని గురించి గాని 500 2000 - __ 1నంవతృరము 

నమాచారం ఇవ్వడంలో తిరస్మ రించడం లేదా తప్పుడు నమాబారం ఇవ్వడం, 

30(7) 26వ లేదా 27 సెక్షనులందు నిర్జిష్టపరబబడిన రికార్డు లందు $90 2000 - __ 1 సంవత్సరము 
తృెబ్భ్ఫుడు స్టేటు మెంట్లు వగైరా ఇవ్వడం. | 

30 (8) ఏదైనా పన్ను విషయంలో మోనవూరితమైన ఎగవేతకు గాని లేదా 500. 2000 - __!నంవత్సరము 


ఎగవేత ప్రయత్నంలో గాని తెలిసియుండి కూడా 
సంబంధం కల్గియుండటం లేదా పన్ను ఎగవేతకు సహకరిం చడం. 


(1) a పూర్వకంగా (విల్‌ఫుల్లీ) 

ఒక విధి లేదా నిషేధాన్ని పాటించేటప్పుడు ఏమరు పాటు వల్ల గాని లేక పొరపాటు వల్ల గాని లేక నరిగా గమనించకపోవడం 
వల్లగాని ఒక విషయాన్నినరిగా అమలు చేయకపోవచ్చు. ఇలాంటి అపరాధాన్ని ఉద్దేశ్య పూర్వకంగా జరిగిందని చెప్పలేము. 
అంతేకాని చట్టాన్ని తవ్పుకోణంలో గ్రహించడం వల్ల గాని, చట్టం తాలూకు అజ్ఞానం వల్లగాని చేసే తవ్వులు ఈ అర్హ పరిధి లోనికి 
రావు. అవి ఉద్దేశ్య పూర్వకంగానే జరిగినట్లు భావించబడతాయి. చట్టం తాలూకు వరిజ్ఞానం వ్యక్తికీ ఉన్నదని న్యాయశాస్త్ర 
కోనిదులుగాని, జడ్జీలు గాని నమ్మడం వల్ల దాని తాలూకు సాధక బాధకాలు వ్యక్తికి తెలునునని కూడా విశ్వసించడం జరుగుతుంది. 
(2) మోనవూరితంగా ((ఫ్రాడ్యులెంట్లీ) . 

దీనిని భారత ళక్రాన్మృత ఇలా వివరించింది. “ఒక వ్యక్తి కపటమునకు గురి చేయు ఉద్దేశ్యముతో ఎ వనినైనను చేసినబో అతడు 
ఆ వనిని క పటములో చేసినట్లు చెప్పబడును. అన్యధా అట్లు చెప్పబడదు” (సెక్షను 25, టంత శిక్రాన్సృతి అయితే ఇది నిరూపించబడాలి. 


ఆ.(వ. వ్‌ అమ్మకపు పన్ను చట్టము, 1957 


30- సి సెక్షను 85 





చేయరాదు. అంటే తాను కొనుగోలు చేనినప్పుటి నరుకులపై చెల్లించిన వన్ను మరియు అమ్మకాల టర్నోవరు పై చెల్లించాల్సిన 
వన్ను కన్నా ఎక్కువగా వనూలు చేయరాదు. అంటే రెండవ అమ్మకం దారుగా ఉండే డీలరుతో నవో తక్సీన డీలర్ల కందరికీ ఇది 
వర్తిన్తుంది. వ్యాట్‌ విధానంలో ఊన్న నిర్జీత నరుకుల్ని డీల్‌ చేస్తున్న డీలర్లకు వాల్యూ అడీషన్‌ మీద 2)? వన్నును కూడా 


వర్క్‌ అవుట్‌ చేనుకోవాల్సిన అవనరాన్ని ఈ సెక్షను తెలియ చేస్తుంది. 
30 -స. కొన్ని నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా జరిమానా విధించడం: 


(1) 30-బి సెక్షను యొక్క నిబంధనలను ఎ వ్యక్తి అయిననూ ఉల్లంఘిస్తూ పన్నును వసూలు చేసినబైతే, అట్లు వసూలు 
చేయబడిన ఎ మొత్తమైననూ పూర్తిగా గాని లేదా భాగంగా గాని రాష్ట్ర ప్రభుత్వానికి అపరాధ జప్తు చేయబడవలెను మరియు 
అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయిలకు మించని మొత్తాన్ని జరిమానాగా చెల్లించుటకు బాధ్యుడగును. 


ఫారము-బి - 5 మరియు చి-౮ ను చూడుము. 


అయితే-అసెసింగ్‌ అథారిటీ జరిమానాను లేదా అపరాధ జఫ్తును విధించేటప్పుడు 30-బి సెక్షనును ఉల్లంఘిస్తూ 
పన్ను రూపంగా వసూలు చేయబడిన మొత్తాన్నుంచి కొనుగోలు దారుకు వాపసు చేయబడిన మొత్తాన్ని లేదా సదరు 
వాపసు కొరకు సంతృప్తికరమైన ఒప్పందము చేయబడిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. = 
(2) (1) వ సబ్‌-సెక్షను క్రింద నిర్దేశితమైన మొత్తము వసూలు చేయబడిన తేదీ నుంచి మూడు సంవత్సరములు ముగిసిన 
అనంతరము అపరాధ జప్తు నిమిత్తము ఎట్టి ఉత్తర్వు ఈ సెక్షను క్రింద చేయబడరాదు. 
అయితే - ఈ సబ్‌-సెక్షను క్రింద మూడు సంవత్సరాల కాల వ్యవధిని లెక్కించేటప్పుడు దీని సంబంధంగా ఎదైనా స్టే ఉత్తర్వు 
అమల్లో ఉన్న వ్యవధి లేదా ఏదైనా అప్పీలు లేదా ఇతర ప్రాసీడింగు పెండింగు ఉన్న వ్యవధిని తీసివేయాలి. 
(3) అసెసింగ్‌ అథారిటీ ఈ చట్టము యొక్క ఏదైనా ప్రాసీడింగుక్రమంలో లేదా ఇతర విధంగా గాని (1) వ సబ్‌ -సెక్షను 
క్రింద ఏదైనా మొత్తాన్ని అపరాధ జప్తు సహితంగా లేదా రహితంగా జరిమానాకు ఒక వ్యక్తి బాధ్యుడయ్యెనని 
నమ్ముటకు కారణమున్నప్పుడు సదరు అథారిటి అట్టి వ్యక్తికి (పైస్రైబ్‌ చేయబడిన ఫారమునందు ఒక నోటీసును, 
నోటీసు నందు నిర్దిష్ట పర్పబడిన తేదీన మరియు ప్రదేశము వద్ద, (1)వ సబ్‌-సెక్షను క్రింద పొదుపరచబడినట్లుగా 
ఏదైనా మొత్తము యొక్క అపరాధ జప్తు సహితంగా లేదా రహితంగా జరిమానా అతనిపై ఎందుకు విధింపబడరాదో 
కారణం చూపి ౦చుటకు, అతని హాజరును అపేక్తించుచూ, పంపవలెను. 


(4) ఆ మీదట అసెసింగ్‌ అథారిటీ విచారణను నిర్వహించి తనకు యుక్తమనిపించినట్టి ఉత్తర్వును చేయవలెను. 


(5) ఈ సెక్షను క్రింద జరిమానా విధించబడినట్టి అదే వాస్తవములకు సంబంధించి ఈ చట్టం క్రింద జర తు 
నిమిత్తముగా. ఎట్టి అభియోగము నడపబడరాదు. 


వ్యాఖ్యానము 
30-బి నిబంధనల్ని ఉల్లంఘించి పన్నును అధికంగా వసూలు చేనీన నందర్భాలను గురించి, దానిపై చర్యలను గురించి 
ఈ సెక్షను వివరిస్తోంది. అదనంగా వనూలు చేయబడిన మొత్తము ప్రభుత్వానికి అపరాధ జవ్రుగా జమ అవుతుంది. దానికీ 
పాటించాల్సి న విధానాన్ని ఈ సెక్షను వివరించింది. అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధిం చటానికి 
అ సెనీంగ్‌ అధారిటీకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని వినియోగించేటవుడు అదనంగా వనూలు చేనీన వన్ను మొత్తాన్ని వావను 
చేసిన లేదా, అందుకొరకు ఏర్పాట్లు చేసినట్లు అ సెనింగ్‌ అథారిటి నంతృప్తి చెందినట్లయితే అపరాధ జప్తు చేయనవనరం లేదు. 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వను చట్టము, 1957 


33వ సెక్షను - 87 





చేయబడిన ఏ ప్రాసీడింగు అయినను అంతిమమై యుండును మరియు వాటిపై ఎటువంటి అప్పీలు లేక రివిజను 
కొరకు దరఖాస్తు చేయబడరాదు. 


వ్యాఖ్యానము 
30వ సెక్షను మరియు 64వ రూలు నిబంధనల రీత్యా నంభవించిన అవరాధాలపై మొదటి తరగతి మెజ్యిస్టేటు నమకంలో 
అభియోగము నడవవలనీ యుంటుంది. కాని భలితం తేలటానికి వట్టే కొాలవారణం అటు అదికార వర్జ్ణానికీ ఇటు వ్యాపార వర్ణాలకు 
ఎర్పడే వ్యయ ప్రయానల్ని దృష్టిలో యుంచుకొని అభియోగం నడపడం స్థానంలో రాజీ రూపంగా కొంత మొత్తాన్ని చెల్లించటానికి 
అనువుగా ఈ సౌకర్యం ఎర్చరున్తూ ఈ సెక్షను ఎర్చడింది.(1) వ నబ్‌-సెక్షను ప్రకారము నదరు అధారిటీ అవరాధము చేసిన వ్యక్తి 
నుంచి అట్టి అపరాధమునకు రాజీ రునుముగా కొంత మొత్తాన్ని అంగీకరించవచ్చునని తెలియజేస్తుంది. 
అంటే ఫలానా మొత్తం ధనం చెల్లించగలననే ప్రతిపాదన మొట్ట మొదటగా డీలరు నుంచే రావాలన్నది ఈ సెక్షను 
అంతరంగిక ఉద్దేశ్యంగా కనవడ్తోంది. అందుకు (పెమ్కైబ్‌ చేయబడిన అధారిటీ తన ఆమోదాన్ని తెలియ చేయవచ్చు. 
ఈ రాజీ రునుము వరంగా అవరాధాలు రెండు రకాలుగా ఉంటాయి. 
1) చట్టం క్రింద వసూలు చేయదగిన ఏదైనా పన్నును చెల్లించటంలో విఫలం కావటం లేదా బాకీ అయ్యే వన్నును ఎగవేయటం. 
2) తదితరమైన అపరాధాలన్నియూ ఈ రెండవ తరగతి అవరాధం క్రీందకు వస్తాయి. 
మొదటి తరగతి అవరాధాలపై రాజీ రుసుము రూ. ౩000/- లు మించరాదు లేదా వనూలు చేయదగిన వన్నుకు రెట్టింపు 
వనూలు చేయవచ్చును. అయితే - వీటిలో దేన్ని అంగీకరించాలి అంటే దేనివల్ల అధికమొత్తము ర్యాష్టకోశానికీ లభిన్తుందో దానినే 
అమలు చేయాలి అని సెక్షను చెప్తోంది. ఈ చట్టము అంతిమ వ్రయోజనంగా యున్న రాష్ట రెవిన్యూ ప్రయోజనాలను దృష్టిలో 
యుంచుకొని ఈ నిబంధన ఎర్ఫరచినట్లుగా కన్పిస్తోంది. 
మిగతా రెండవ శ్రేణి అవరాధాల విషయంలో రాజీ రునుము గరలీష్టంగా రూ. 3000/- లు దాటరాదు. 
ఇతర అవరాధాల్లో కొన్ని అతి తీవ్రమైన అవరాధాలున్నాయి. అవి ఆర్థిక వరంగా ఉన్న అవినీతికి నంబంధించినవే కాక 
వ్యక్తీ వ్రవర్తన క్రమ శిక్షణ మొదలగు అంశాలతో కూడుకొని యుంటాయి. ఉదావ గౌరణకు తనిఖీ అదికారుల మీద దౌర్హిన్యం, 
నిరోధించడం లాంటివి. వీటికి శిక్షలు కూడా జైలు శిక్ష వంటి తీచమైనవే పేర్కొ నబడ్డాయి. అట్లాంటి అవరాధాల్లో అభియోగం 
నడవటమే వాంభనీయంగా కనవడుతోంది. 
_ రాజీరునుము ట్రాసీడింగ్సు నందు (కాంపోజిషన్‌ ప్రాసీడింగ్సు) అప్పీలు కాని, రివిజను కానీ యుండదనేది నిర్హారింవబడీన 
అభిప్రాయం,. ఎందువల్లనంటే - రాజీ అనేది ఉభయవక్షాల (బైలేటరల్‌) ఆమోదం పై ఆధారపడి ఉంటుంది. 


33. వాపసులు | 


అసెసీ లేక లైసెన్సు దారుని చేత తాత్కాలికంగా! ఏదయినా ప్రత్యేక కాల వ్యవధికి చెల్లించబడిన, ఏదయినా. 
ఉన్నట్లయితే, పన్ను లేక లైసెన్సు రుసుములు ఆ కాల వ్యవధికి అతని చేత చెల్లింపబడవలసిన పన్ను లేక లైసెన్సు 
రుసుము కంటే అధికంగా నున్నట్లు కనుగొనబడినట్లయితే, అసెసింగ్‌ అధారిటీ లేదా లైసెన్సు నిచ్చు అథారిటీ, 
సందర్భానుసారంగా ఎవరైతే వారు, వాపసు చేయవలెను లేదా అసెసీ లేక లైసెన్సు దారుని యొక్క అభిమతముననుసరించి 
సదరు అధికమును మరియే ఇతర కాలవ్యవధికి సంబంధించిన పన్ను లేక లైసెన్సు రుసుము బాకీకి సర్దుబాటు 
చేయవచ్చును. 


అయితే- అసెస్‌మెంటు లేక లైసెన్సు నిచ్చు అథారిటీ, సందర్భానుసారంగా ఎవరయితే వారు, డిమా! ండు నోటీసు 





ఆ.వ. సాధారణ అమ్మకపు వను చట్టము. 1957 


33-సి సెక్షను 89 





అథారిటీ వాపనును యివ్వువలని యుంటుందని 35వ రూలు న్పష్టం చేస్తోంది. వావను చేయదగిన మొత్తాన్ని తమ వద్ద వావను 
చేయకుండా యుంచుకొనడానికి అధికార వర్గానికి అధికారం లేదని పోలానా టీ కో వర్సెన్‌ నూవరింటెండెంట్‌ టాక్సెన్‌ నౌగాంగ్‌ 
మరియు ఇతరులు (69 యన్‌.టి.సీ.) (290) కేసులో నుప్రీంకోర్టు నృష్టం చేసింది. 


33-బి బి. కొన్ని సందర్భాలలో పన్ను వాపసు చేయకపోవుట : 


కోర్టు లేక ట్రిబ్యునలు యొక్క ఏ తీర్పు లేక ఉత్తర్వు వలననైనా ఒక పన్ను యొక్క విధింపు మరియు వసూలు 
మాన్యత లేనిదిగా నిర్ణయింప బడినపుడు, డీలరు చేత కొనుగోలు దారుని నుండి ఆ పన్ను వసూలు చేయబడలేదని 
అసెసింగ్‌ అథారిటీకి సంతృప్తి కలుగునట్లు డీలరుచేత నిరూపించబడితే తప్ప అట్టి ఏ పన్నునైనా డీలరుకు వాపసు 


చేయవలసిన అవసరం లేదు. _ [35వ రూలును చూడుము. 
వ్యాఖ్యానము 


ఈ సెక్షను 1986లో 19వ" చట్ట రీత్యా 1-9-1986 నుంచి అమలులోనికి వచ్చింది. అమ్మకపు వన్ను అన్ని వాస్తవ 
ద్రయోజనాల దృష్ట్యా సాధారణంగా వరోక్ల వన్నుగా భావించబడుతోంది. అంటే డీలర్లు తన కొనుగోలుదారునుంచి విధించదగిన 
వన్ను ముందుగానే వనూలు చేసీ వ్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే - దీని అర్థం డీలరుకు చెల్లించాల్సి న బాధ్యత కొనుగోలు దారుల 
నుంచి తానుగా వనూలు చేయటం మీదే ఆధారవడి యుంటుందని కాదు. తన కొనుగోలు దారుల నుంచి పన్ను రూవంగా వనూలు 
చేనీన్తా చేయకపోయినా వన్నును చెల్లించాల్సిన బాధ్యత డీలరు మీదనే యుంటుంది. 


అయితే- కొన్ని సందర్భాలలో కోర్టులు గాని, ట్రీబ్యునల్సు గాని వన్ను విధింవు, వనూళ్ళను మాన్యత లేనివిగా ప్రకటిస్తే 
వెంటనే ఫలితంగా ఎదైనా వావను చేయాల్సిన అవనరమేర్పడితే దానిని విధిగా వావను చేయాలా? అన్న ప్రశ్నకు, ఒక షరతును 
ఈ సెక్షను విధిస్తోంది. 

ఆ డీలరు అసెసింగ్‌ అధారిటీ సంతృప్తి చెందేటట్లుగా తాను కొనుగోలు దారుని నుండి వన్ను వనూలు చేయలేదని 
నిరూపించుకోవాల్సి యుంటుంది. 


3-సి. కొన్ని సందర్భాలలో వాపసును నిలిపివేయుటకు అధికారము : 


ఒక అసెసీ లేక లైసెన్సు దారునికి వాపసు ఉత్పన్నమయ్యే ఉత్తర్వు, అప్పీలు లేక తదుపరి ప్రాసీడింగు నందు 
ప్రధాన విషయమైనపుడు లేదా ఈ చట్టము క్రింద ఏ ఇతర ప్రాసీడింగైనా పెండింగులో నున్నపుడు అసెసింగ్‌ అథారిటీ 
లేక లైసెన్సు నిచ్చు అథారిటీ వాపసు యొక్క అనుదానము రెవిన్యూకు ప్రతికూలముగా దుష్ప్రభావమును కలిగించునని 
అభిప్రాయపడినపుడు ఆ అసెసింగ్‌ అథారిటీ లేదా లైసెన్సు నిచ్చు అథారిటీ ఉపకమీషనరు యొక్క పూర్వానుమతితో 
ఆ వాపసును ఉపకమీషనరు నిర్ణయించే అట్టి సమయము వరకు నిలిపి వేయవచ్చును. 


వ్యాఖ్యానము . 


కొన్ని వరిస్థితులలో వావను చేయదగిన మొత్తాన్ని వావను చేయకుండా నిలువు చేయటానికి అసెనింగ్‌ అథారిటీకి 
అధికారమున్నది. అయితే - అందు నిమిత్తముగా సంబంధిత వాణిజ్య పన్నుల ఉప కమీషనరు నుంచి శూలం పొందవలనీి 
యుంటుంది. అ సందర్భాలు సాధారణంగా ఈ క్రింది పరిస్థితులలో ఏర్పడుతాయి. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను చట్టము, 1957 


34వ సెక్షను 91 
ఉక్సాక్సు వుడు A వ ఫారము నందు ఎవైనా దోషాలు ఉంటే వాటిని ని చేసేందుకు డీలరుకు అసెనీంగ్‌ అధారిటీల మధ్య 
డత్తర ప్రత్యుత్తరాలు జరుగవచ్చు. అలా ఉత్తర (వత్యుత్తరాలు జరిగిన కాల వ్యవధి నంతా 6 నెలల నుంచి మినవోయింబి 6 నెలల 


వ్యవధిని వరిగణించాలి. ఎ కారణం వల్లనైనా 6 నెలల వ్యవధి తరువాత వావను చెల్లించబడినట్లయితే 12 శాతము బొవ్హున 
సామాన్య వడ్డీని చెల్లించవలనీ యుంటుంది. 


(2) వ నబ్‌ సెక్షను ప్రకారము 6 నెలల వ్యవధి నుంచి ఎంత వ్యవదిని ఉత్తర వ్రత్యుత్తరాలకు తీనీివేయవచ్చుననేది 
ఎవాదాన్పదమైతె ఆ విషయంలో అంతిమ నిర్దారణ వాణీజ్య వన్నుల కమీషనరు చేత చేయబడాలని వివరించబడింది. 


33-యఫ్‌. ఎట్టి క్లెయిము చేయనవసరము లేని వాపసుపై వడ్డీ : 


(1) 33-బి సెక్షను నందు నిర్దేశింపబడిన ఉత్తర్వు ననుసరించి ఎదైనా వాపసు అసెసీ లేక లైసెన్సు దారునికి బాకీ 
అయినపుడు మరియు అసెసింగ్‌ లేదా లైసెన్సు నిచ్చే అథారిటీ అట్టి ఉత్తర్వు తేదీ నుంచి ఆరు నెలల వ్యవధి లోపల 
వావసును అనుదానము చేయనిచో రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరమునకు పన్నెండు శాతం సామాన్య వడ్డీని బాకీ 
అయిన వాపసు మొత్తముపై అసెసీ లేక లైసెన్సు దారునికి పైన చెప్పబడిన ఆరు నెలల వ్యవది యొక్క ముగింపును 
అనుసరించి వెంటనే వచ్చు తేదీ నుండి వాపసు అనుదానము చేయబడిన తేదీ వరకు చెల్లించవలెను. 

(2) 33-సి సెకను నిబంధనల క్రింద వాపసు నిలిపి వేయబడినపుడు అప్పీలు లేక తదుపరి ప్రాసీడింగు ఫలితంగా 
అంతిమముగా బాకీగా నిర్ణయింప బడిన వాపసు మొత్తముపై 33-సి సెక్షను నందు నిర్దశితమైన ఉత్తర్వు యొక్క 
తేదీ నుండి ఆరు నెలల వ్యవధి ముగిసిన అనంతరము ఆరంభమై వాపసు అనుదానము చేయబడిన తేదీ వరకు 
గల కాల వ్యవధి కొరకు రాష్ట్ర ప్రభుత్వము పైన చెప్పబడిన రేటు ప్రకారము వడ్డీని చెల్లించవలెను. 


వ్యాఖ్యానము 
కొన్ని నందర్భాలలో వావనును అనుదానము చేయల్సిన బాధ్యత అసెసింగ్‌ అధారిటీ మీదనే ఉంటుంది. అట్ట 
సందర్భాలలో డీలరు ప్రత్యేకించి దరఖాన్తు చేయనవనరం లేదు. అలాంటి సందర్భాలు 33-బి సెక్షను క్రిందగాని లేక 33-నీ సెక్షను 
క్రంద గాని తలిత్తవచ్చు. ౩౩-బి సెక్షను (క్రీంద అప్పిలేటు లేదా రివిజను ఉత్తర్వూల వ్రకారము వావనులు నంభవించవచ్చు. 33- 
నీ సెక్షను క్రింద పేర్బొన్న నిబంధనల (ప్రకారము వావనులు నిలిపి వేయబడి యుండవచ్చు. 
(1) వ నబ్‌ౌసెక్షను 33-బి సెక్షను క్రింద పేర్కొన్న వరిస్థితులలోని వావనులను వివరిస్తోంది. ఈ సందర్భాలలో 6 నెలల వ్యవదిని 
లెక్స్‌ ౦చే నిమిత్తము అప్పీలేటు లేక రివిజను డత్తుర్వూల తేదీ నుంచి లెక్సీ ంచాలి. ఇదే విధంగా 33-నీ (ప్రకారం ఆవివేయబడీన 
వావనులకు కూడా లెక్సీ ౦చాలి. 


34. అధికార పత్రముల దాఖలు మరియు సాక్షుల సమనుకు అధికారము : 

(1) అసెసింగ్‌ అథారిటీ లేదా అప్పిలేటు ట్రిబ్యునలుతో సహా అప్పిలేటు లేక రివైజింగ్‌ అథారిటీ లేదా సహాయ వాణిజ్య 
పన్నుల అధికారి స్థాయికి తగ్గని వాణిజ్య పన్నుల శాఖ యొక్క ఎ అధికారియైనను ఈ చట్ట ప్రయోజనార్థము 
(ఎ) ఎ వ్యక్తి యొక్క హాజరునైనా సమను చేయుటకు మరియు అమలు చేయుటకు మరియు అతనిని ప్రతిజ్ఞ లేక 

ప్రమాణ పూర్వకంగా పరీక్షించుటకు, మరియు 
ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


34-ఎ సెక్షను 93 


వ్యాఖ్యానము 


అసెనీంగ్‌ అధారిటీ గాని లేదా అప్పీ లేటు అధారిటీ గాని లేదా రివైజింగ్‌ అధారిటీ గాని ఈ చట్టము శ్రీంద అనేక విధాలైన 
ప్రాసీడింగ్సును చేయాల్సి ఉంటుంది. వాటికి ఉపయోగపడే సమాబారము ఎవరైనా ఒక వ్యక్తి వద్ద లేదా అథారిటీ వద్ద యుండవచ్చు. 
అట్టి సమాచారాన్ని అధికార యంత్రాంగం రాబట్టుకొనవచ్చునా?అన్న అంశాన్ని ఈ సెక్షను వివరిస్తోంది. ఎ అధికారి లేదా వ్యక్తినైనా 
ఒక నిరిష్ట సమాచారాన్ని ఇవ్వమని అసెసింగ్‌ అధారిటీ గాని లేక అప్పిలేటు అధారిటీ గాని, రివైజింగ్‌ అధారిటీ గాని కోరేందుకు ఈ 
సెక్షను ప్రకారము అవకాశం ఇవ్వబడింది. అట్లా కోరబడిన వ్యక్తి లేదా అధారిటీ నముచితమైన కాల వ్యవధిలోవు నదరు వివరాలు, 
సమాచారాన్ని, రికార్డులను నమకూర్తాలని కూడా ఈ సెక్షను ఆదేళిస్తోంది. దీనికి నంబంధించిన 55వ రూలు ఇలా వివరిస్తోంది. 


దాని ప్రకారం అసెన్‌మెంటు లేదా అప్పిలేటు లేక రివిజనల్‌ అథారిటీ ముందున్న చర్యలు భారత శిక్రాన్సృతి 193, 228 
సెక్షనుల అర్థ వరిదిలో యున్నట్టి న్యాయవరమైన చర్యలు (జ్యూడీషియల్‌ (ప్రానీడింగ్పు,/గా భావించబడతాయి. 

తక్షణం ఉవయోగవడేందుకు వీలుగా భారత శిక్షాన్సృతి 193, 228 సెక్షనులను ఈ క్రింద ఉటంకించడం జరిగింది. 
సెక్షను -193 తవుడు సాక్ష్యమునకు శిక్ష : 

జ్యుడిషియల్‌ ప్రాసీడింగ్సు యొక్క ఏ దళతోనైననూ డద్దేశ్యవూర్యకముగా తముడు సాక్ష్యము నిచ్చు లేక_ జ్యూడిషియల్‌ 
ప్రాసీడింగ్సు యొక్క ఏ దశలోనైననూ ఉవయోగింవబడు నిమిత్తము తప్పుడు సాక్ష్యము కల్పించు వారెవరైననూ, 7 సంవత్సరముల 
దాకా యుండగల కాలావధికీ రెంటిలో ఒక రకవు కారాగారవానముతో శిక్షీంవబడుదురు మరియు జుల్మానాకు కూడా పొత్రులగుదురు; 

మరియు ఏ ఇతర కేసులోనైననూ డద్దోశ్యవూర్వకంగా తప్పుడు సాక్ష్యము నిచ్చు లేక తప్పుడు సాక్ష్యము కల్పించు 
వారెవరైననూ ౩ నంవత్సరముల దాకా యుండగల కాలావధికీ రెంటిలో ఒకరకపు కారాగార వానంతో శిక్షీంపబడుదురు మరియు 
జూల్మానాకు కూడా పొత్రులగుదురు. 
ఎళదీకరణము : (1) సైనిక న్యాయ నాన సమక్షమున జరుగు విచారణ జ్యూడీషియల్‌ ప్రాసీడింగ్సు అగును. 
విళదీకరణము : (2) న్యాయ స్థాన నమక్షమున జరిగెడి చర్యకు వూర్చురంగముగా శానన రీత్యా ఆదేశింవబడు దర్యాప్తు, ఆ దర్యాప్తు 

న్యాయస్థాన నమక్షమున జరుగకపోయినప్పటికీ జ్యుడిషియల్‌ ప్రాసీడింగు యందు ఒక దశయై యుండును. 
సెక్షను - 228 : జ్యూడీషియల్‌ ప్రాసీడింగ్సు నిర్వహించుచున్న వబ్లిక్‌ సేవకునకు డధ్రేళ్ళ్య పూర్వకంగా అవమానము లేక 
అంతరాయము కళీంచుటీ : 

ఏ వబ్లిక్‌ సేవకుడైనను ఒక జ్యుడిషియల్‌ ప్రాసీడింగ్సు ఏ దళలోనైనను నిర్వహించుచుండగా ఉద్దేశ్య వూర్వకంగా అట్టి పబ్లిక్‌ 
సేవకుని ఏదేని అవమానమునకు గురిచేయు లేక అతనికి ఏదేని అంతరాయమును కలుగ చేయు వారెవరైనన్తూ, 6 మాసొల దాకా ఉండగల 
కాలావధికీ సాధారణ కారాగార వానంతో గాని, లూ. 1000/-లు దాకా ఉండగల జుల్మానాతో గానీ, ఈ రెంటిలో గాని శికింవబడుదురు. 

అలాగే నమన్సును తనకు అందజేయకుండా తప్పించు. కోవాలని చూడటం కూడా భారత శక్రాన్మృతి' 172, 173, 174 
(ప్రకారం నేరాలుగా వరిగణించబడతాయి. 
సెక్షను 172? నమను తామీలు కొకుండుటకు లోక ఇతర చర్యజురగకుండుటకు వరారి అగుట: 

వబ్లిక్‌నేవకుడిగా నమన్సును నోటీనును లేక ఉత్తర్వును జారీచేయుటకు శాననరీత్యా నమర్ధుడైనట్టి ఎవరేని పబ్లిక్‌ సేవకుని 
నుండి వచ్చినట్టి నమనును, నోటీనును, ఉత్తర్వును తనకు తామీలు కాకుండా తప్పించుకొనుటకు గాను పరారీ అగువారు 
ఎవరైననూ, ఓక మానము దాకా ఉండగల కాలావధికి సాధారణ కారాగార వానముతో గాని, 500 రూపాయలు దాకా ఉండగల 
జూల్మానాతోగాని, ఈ రెండింటితో గాని శికింవబడుదురు లేక ఆ నమను గాని, నోటీనుగాని, ఉత్తర్వుగాని న్యాయస్థానము నందు 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు పన్ను చట్టము, 1957 


35వ సెక్షను 95 
ననన వదా ాాాా 


సెక్షను-179 * వ్రళ్నించుటకు అధారిటీగల పబ్లిక్‌ సేవకునికి జవాబు నిచ్చుటకు నిరాకరించుటః 


ఎవరేని వబ్లిక్‌ సేవకునికి ఏదేని విషయం గురించి నిజము చెవుటకు శానన రీత్యా బద్దుడైయుండి ఆ పబ్లిక్‌ సేవకుడు 
తనకు శానన రీత్యా కల అధికారములను వినియోగించుటలో ఆ విషయమును గురించి అడిగిన ఏదేని వ్రశ్శకు జవాబు నిచ్చుటకు 
నిరాకరించు వారెవరైనను 6 మానముల దాకా ఉండగల కాలావదధికి సాధారణ కారాగార వానముతో గాని, ఒక వెయ్యి రూపాయల 
దాకా ఉండగల జాల్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింవబడుదురు. 


సెక్షను - 180 ః కథనము పై నంతకము చేయుటకు నిరాకరించుట : 


ఐబోని కథనము పై తత్‌ కర్తను నంతకము చేయమని కోరుటకు శాననరీత్వా సమర్ధుడైన పబ్లిక్‌ సేవకుడు ఆ కథనము పై అతనిని. 
నంతకం చేయమని కోరినప్పుడు, దానిపై నంతకం చేయుటకు నిరాకరించునతడెవరైనను ౩ మానముల దాకా ఉండగల కొలావదికి. 
సాధారణ కారాగార వానముతో గాని, ఐదు వందల రూపాయల దాకా ఉండగల జొల్మానాలోగాని, ఈ రెండింటితో గాని శిక్లంవబడును. 


సెక్షను - 181: వబ్లిక్‌ సేవకుని నమక్షమున లోక వ్రమాణమునైనను, ప్రతిజ్ఞనైనను చేయించుటకు అథారిటీ గల వ్వక్తి నమక్షమున 
ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసీ కూడా అబద్ధము చెవుటీ : 

ఎవరేని వబ్లిక్‌ సేవకునికి గాని, వ్రమాణమునైనను, ప్రతిజ్ఞనైనను చేయించుటకు శాననరీత్యా అథారిటీ గల ఎవరేని ఇతర 
'వ్యక్తికిగాని, ఏదేని విషయము గురించి నిజము చెవ్పుటకై ప్రమాణము లేక ప్రతిజ్ఞ ద్వారా శానన రీత్యా బద్దుడైయుండి, అట్టి వబ్లిక్‌ 
సేవకునికి గాని పైన చెప్పబడినట్టి ఇతర వ్యక్తికి గాని ఆ విషయము గురించి అబద్ధమైనట్టిదగు మరియు అబద్దమైనదని తనకు 
తెలినియున్నట్టిదగు అట్టిదని తాను వివ్వనించునట్టిదైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టిదైనను అగు దేనినైనను చెప్పిన 
పారెవ్రైనను మూడు నంవతృరముల దాకా యుండగల కొలావదధికి రెంటిలో ఒక రకపు కారాగారవానముతో శిక్టింవబడుదురు, 
మరియు జుూల్మానాకు కూడా ప్యాత్రులగుదురు. 


35. ప్రొసీడింగ్సు నందు ఏ అథారిటీ ముందైననూ హాజరగుట : 


ఈ చట్టము క్రింద ఏ ప్రొసీడింగ్సు సంబంధంగానైనను హైకోర్టు కన్నా భిన్నమైన ఏ అథారిటీ ముందైనను. 
హాజరగుటకు హక్కుదారైన ఎ వ్యక్తియెననూ సదరు అథారిటీ ముందు 


(ఎ) తన బంధువు లేక తనచేత క్రమబద్ధముగా నియోగింపబడిన వ్యక్తి ఇందు నిమిత్తము వ్రాత పూర్వకంగా తన చేత 
యథాక్రమంగా ఆథరైజు చేయబడినట్లయితే సదరు బంధువు లేక వ్యక్తి ద్వారా, లేదా 


(బి) ఒక న్యాయవాది ద్వారా గానీ, లేదా 


(సి) చార్జర్‌ అక్కౌంటెంట్సు చట్టము, 1949 యొక్క అర్థపరిధిలో నున్నట్టి మరియు ఈ విషయమునందు రూల్సు నందు 
ఉంచబడిన షరతులకు లోబడి ఎ చార్జర్జు అక్కౌంటెంటు ద్వారాగానీ లేదా (పెస్కైబ్‌ చేయబడిన అట్టి రుసుముల 
చెల్లింపు పై మరియు అట్టి అర్హతను కలిగి యుండి సదరు అథారిటీ చేత అమ్మకం పన్ను వృత్తిదారుగా పేరు నమోదు 
చేయించుకొనబడిన వ్యక్తి ద్వారాగాని, సదరు అక్కౌంటెంటు లేక అమ్మకం పన్ను వృత్తిదారు ఇందు నిమిత్తమై వ్రాత 

పూర్వకంగా యథాక్రమముగా ఆథరైజు చేయబడినట్లయితే ప్రాతినిథ్యము వహించబడవచ్చును 


63-ఎ, 57 మరియు 63 (2) రూల్ఫును,ఫారము- ౫XV1 ఫారము ను చూడుము. 


ఆ.(వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 ' 


38వ సెక్షను | 97 





ఏ చర్యల కొరక్రైననూ రాష్ట్ర ప్రభుత్వము యొక్క అధికారి లేక సేవకునికి వ్యతిరేకంగా ఎట్టిదావా, అభియోగము 
నడపుట లేక ఇతర ప్రాసీడింగు ఉండదు మరియు ఫిర్యాదు చేయబడిన అట్టి చర్య జరిగిన తేదీ నుండి ఆరు నెలల 
వ్యవధి ముగిసిన అనంతరము ఎట్టి దావా, అభియోగము నడుపుట లేక ఇతర ప్రాసీడింగు ఆరంభించరాదు. 


(2) ఈ చట్టము క్రింద లేక చేత తనపై విధింపబడిన విధులను నిర్వహించే లేదా అప్పగించబడిన కార్యవిధులను నిర్వర్తించే క్రమంలో 


సద్భావపూర్వకముగా ఆ చర్య చేయబడినట్లయితే, అట్టి ఏ చర్య సంబంధంగానూ ఏ సివిల్‌ లేక క్రిమినల్‌ ప్రాసీడింగు నందును 
రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఏ అధికారి లేక సేవకుడు బాధ్యుడు కాడు. 


వ్యాఖ్యానము 
అధికారులు తమ కర్తవ్య నిర్వహణంలో చేసే చేతలను కోర్టులో ప్రశ్నించడానికి వీలుంది. అధికారుల మీద కోర్టులో 
వ్యాజ్యాన్ని 'నడపవచ్చు, అభియోగాన్ని నడవవచ్చు లేదా ఇతర ట్రాసీడింగును దేనినైనా నడవవచ్చు. అలాంటి వరిస్థితుల్లో 
అధికారయంత్రాంగం కోర్టుల లావాదేవీల్లో మిగిలిపోయే ప్రమాదముంది. మనో స్టెర్యము కోల్పోవచ్చు. అలాంటి చిక్కులను 
తప్పించేందుకు వీలుగా ఈ వ్రత్యేక నంరక్షణ కల్పించబడింది. అందువల్ల ఈ సెక్షను మూడు షరతులను విధించింది. 
1) ప్రభుత్వం వారి వూర్వానుమతి లేనిదే వ్యాజ్యము వంటివి నడవరాదు. 
2) ఏ చర్యకు వ్యతిరేకంగా వ్యాజ్యంనడవబడుతుందో అది ఫిర్యాదు చేయబడిన ఆరు నెలలలోపు మాత్రమే వీలుంది. 
3) సద్భావ పూర్వకంగా చేయబడిన చర్యలకు వ్యతిరేకంగా వ్యాజ్యం తీసికొనిరారాదు. 
“నద్భావ వూర్వకంగా చేయబడిన చర్యలు” అని నిర్ధిష్టంగా పేర్కొనటం వల్ల చట్టం ఆదర్శాలను సాధించేందుకు చట్టవు 
నిబంధనలప్పగించిన విధులు, కర్తవ్యాలు మాత్రమే దీని పరిధిలోకి వస్తాయి. 


38. రాష్ట్రము వెలుపల దిగుమతి లేక ఎగుమతి క్రమము నందు జరిగే ee లేక కొనుగోళ్ళు 
వగైరాలపై ఈ చట్టము వర్తించకుండుట : 


అమ్మకం లేక కొనుగోలు 

(1) రాష్ట్రము వెలుపల, లేక 

(11) భారత సరిహద్దులోపలకు సరుకుల దిగుమతి లేక వెలుపలకు సరుకుల ఎగుమతి. క్రమము నందు, లేక ' 

(111) అంతర్‌ రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్య క్రమము నందు 

జరిగినప్పుడు ఎవయినా సరుకుల అట్టి అమ్మకం లేక కొనుగోలు] పై పన్ను విధించుటకు లేక విధింపును ఆధరై జూ 
చేయుటకు ఈ చట్టము లోనిదేదీ ఉన్నట్లు భావింపబడరాదు. 


విశదీకరణం : ఒక అమ్మకం లేక కొనుగోలు అంతర్‌ రాష్ట్రీయ వర్తక లేక వాణిజ్య క్రమము నందు లేదా రాష్ట్రం 
వెలుపల లేదా దిగుమతి లేక ఎగుమతి క్రమం నందు జరిగెను అనునది నిర్ణయించు ప్రయోజనార్థము కేంద్ర అమ్మకపు 
పన్ను చట్టము, 1956 (1956లో 74వ కేంద్ర చట్టము) యొక్క 11వ అధ్యాయపు నిబంధనలు వర్తించును. 


వ్యాఖ్యానము 


ఆంధ్ర ప్రదేశ సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 వరిదిలోనికి రాని లావాదేవీలను గురించి ఈ సెక్షను వివరిస్తోంది. 
ఈ సెక్షను క్రింద పేర్కొన బడిన విశదీకరణము కేంద్ర అమ్మకపు వన్ను చట్టములో [వ అతల ee 3, 4, 
5 సెక్షనులలో చూవబడిన వ్యవవోరాలేవీ ఈ చట్టము వరిధిలోనికి రావని వివరిస్తోంది. 





ఆ.వ. సాధారణ అమ్మకవు వను ము. 1957 


39వ సెక్షను 99 
| 
మొత్తము పైసలతో కూడియున్న రూపాయిలోని భాగముతో చేరియున్నపుడు, అపుడు, అట్టి భాగము యాభై పైసలు 


అంతకు మించి యున్నట్లయితేవ అది రూపాయికి పెంచబడవలెను మరియు అట్టి భాగము యాభై పైస సలకన్నా 
తక్కువగా యున్నట్లయితే అది అలక్ష్యము చేయబడవలెను. 


వ్యాఖ్యానము 
వన్నును లెక్క కట్టేటప్పుడు లేదా వావను ఇచ్చేటవ్పుడు కొన్ని సందర్భాలలో రూపాయిల్లోనే కాకుండా నయా పైనల్లో కూడా 
రావచ్చు. అట్లింటి నందర్భాలలో అట్టి పైనలు 50 పైసలు అంతకు మించితే రూపాయిగా వరిగణన లోనికి తీసుకోవాలని, అంతకు 
తగ్గితే అసలు వరిగణన లోనికి తీనుకొనరాదని ఈ సెక్షను నిర్దేశిస్తోంది. 


39. రూల్సును చేయుటకు అధికారము ; 
(1) రాష్ట్ర ప్రభుత్వము ఈ చట్టపు ప్రయోజనములను ఎరకిరరిరదుకు నోటిఫికేషను ద్యారా రూ ల్సును చేయవచ్చును. 
(2) అట్టి రూల్సు ప్రత్యేకంగా మరియు పైన చెప్పబడిన అధికారం యొక్క సాధారణతకు భంగము కలుగకుండా 
(ఎ) ప్రెస్కైబ్‌ అగుటకు ఈ చట్టము చేత నిర్దిష్టముగా అపేక్షితమైన లేక అనుమతించబడిన అన్ని విషయములు గురించి; 
(ఎఎ) (1) వర్క్స్‌ కాంట్రాక్టుల నిర్వహణమునందు (సరుకులుగా గాని లేక మరేఇతర రూపంగా గానీ) ప్రమేయము 
గల సరుకుల రూపమయిన ఆస్తి యొక్క ఏ బదిలీకి, 
(11) హైర్‌ పర్చేజ్‌ లేక వాయిదాల ద్వారా చెల్లించే ఏదయినా విధానముపై ఏ సరుకులనైనను ఏ బట్వాడాయైననూ చేయుటకు, 
(111) ఎ ప్రయోజనము కొరకైనను (నిర్దిష్ట కాల వ్యవధి కయినను, కాకున్నను) ఎ సరుకుల నయినను వాడుకునే హక్కును 
రొక్కము, వాయిదా పడిన చెల్లింపు లేక ఇతర విలువైన మూల్యము కొరకు ఏ బదిలీయైననూ చేయుటకు, 
(17) లక్కీ గిఫ్ట్‌ స్కీము నందు ప్రమేయము గల ఏదయినా సరుకుల రూపమయిన ఆస్తియొక్క ఎ బదిలీయైననూ చేయుటకు 
సంబంధించి డీలరు చేత చెల్లింపబడవలసిన మొత్తమును నిర్ణయించే విధానమును గురించి; 
(బి) అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క సభ్యుల పదవీ కాల పరిమితి, మరియు సర్వీసు యొక్క షరతుల గురించి; 
(పి) సరుకుల అమ్మకము లేక కొనుగోలు యందు నిమగ్నమైయున్న వ్యక్తులకు పర్మిట్లు మరియు లైసెన్సులను జారీ 


చేయుట, అందు నిమిత్తము చెల్లింపవలపిన రుసుములు మరియు ఈ చట్టము యొక్క నిబంధనలను అమలు 
చేసేందుకు షరతులను విధించుట గురించి 


(డి) ఎదైనా అసెస్‌మెంటు, అప్పీలు లేక రివిజను లందు ) స్ఫుటముగా నున్న తప్పులను సరిదిద్దుట మరియు అట్టి 
సరిదిద్దుట ఎ కాలవ్యవధిలోపు చేయవలసినది; 


(ఇ) ఈ చట్టము క్రింద న్ధాపించబడిన చెక్‌పోస్టులు మరియు నిలిపినట్టి అవరోధముల పాలన మరియు వాటియందు 
పనిని క్రమబద్ధం చేయుట గురించి; 


(ఇఇ) 5-బి సెక్షను యొక్క (1)వ సబ్‌ - సెక్షను క్రింద సమకూర్చబడవలసిన ఏదయినా డిక్షరేషను యొక్క ఫారము 
మరియు అందుండవలసిన వివరములు, ఎ అథారిటీ నుండి ఎంత రుసుము చెల్లింపుకు లోబడి ఆ డిక్షరేషను 


తతత 
ఆ.(వ. సాధారణ అమ్మకవు వన్ఫు చట్టము, 1957 


39 వ సెక్షను 101 


షా 


లేక అందలి భాగమున్నదో ఆ వ్యక్తి యాజమాన్యము నందున్న వ్యాపారమునకు సంబంధించి ఈ చట్టము క్రింద 
అసెస్‌మెంటు మరియు పన్ను వసూలు గురించి; 

(ఆర్‌) భియ్యముగా మార్చేందుకు ధాన్యము నప్పగించు వ్యక్తి నుండి మిల్లరు చేత తీసుకొనబడవలసిన డిక్షరేషనులు 
లేక ప్రమాణ ప్రతములు, అట్టి డిక్షరేషనులు లేక ప్రమాణ పత్రముల నిర్వహణ మరియు, మిల్లరు చేత 
సమర్పింపబడవలసిన రిటర్నుల గురించి; 

(యస్‌) ఎవరి నుండి బియ్యము కొనుగోలు చేయబడినవో ఆ టోకు డీలరు నుండి రీటైల్‌ డీలరు చేత తీసుకొనబడవలసిన 
డిక్షరేషనులు, ప్రమాణ పత్రములు, ఇన్‌వాయిస్‌లు లేక బిల్లులు, అట్టి డిక్షరేషనులు, ప్రమాణ పత్రములు, 
ఇన్‌వాయిన్‌లు లేక బిల్లుల నిర్వహణ మరియు రీటైల్‌ డీలరు చేత సమర్పించబడవలసిన రిటర్నుల గురించి; 

(టి) వేరొక టోకు డీలరు, రీటైల్‌ డీలరు లేక ఇతర వ్యక్తులకు తన చేత బియ్యము యొక్క అమ్మకములకు 
సంబంధించి టోకు డీలరు చేత ప్రత్యేక లెక్కల నిర్వహణ గురించి; 

(యు) జిన్నింగ్‌ కోసం ప్రత్తిని తెచ్చిన వ్యక్తుల నుండి జిన్నింగ్‌ మిల్లుల చేత తీసుకొనబడవలసిన డిక్షరేషనులు లేక 
ప్రమాణ పత్రములు మరియు అట్టి డిక్లరేషనులు లేక ప్రమాణ పత్రముల నిర్వహణ మరియు తీసుకున్న ప్రత్తి యొక్క 
నిల్వ, బట్వాడా చేయబడిన లింటు మరియు తన వద్ద నున్న మిగులు నిల్వను చూపుతున్న రిజిస్టర్లను గురించి 

అట్టి రూల్సు పొందుపరచబడవచ్చును. 

(2-ఎ) ఈ చట్టము క్రింద పూర్వ కాలిక ప్రభావము కలిగించునట్లుగ ఏ రూలు నయినను చేయవచ్చును 


(3) (1)వ సబ్‌- సెక్షను లేక (2)వ సబ్‌- సెక్షను క్రింద ఒక రూలును చేసేటపుడు రాష్ట్ర ప్రభుత్వము అట్టి రూలు యొక్క 
ఉల్లంఘనకు మొదటి తరగతి మేజిస్టేటు చేత దోష నిరూపణపై రెండు వేల రూపాయల వరకు విస్తరించగల 
జరిమానాతో శిక్షింపబడుటకు పాత్రుడగునని పాందుపరచ వచ్చును. 


(4) ఈ చట్టము క్రింద చేయబడినప్రతి రూలు చేయబడిన వెంటనే రాష్ట్ర శాసన నిర్మాణ విభాగమునకు సంబంధించిన 
ప్రతి సభ ముందు, అట్టి సభ సమావేశములో నున్నట్లయితే, ఉంచబడవలెను. అట్టి సభ సమావేశములో లేనట్లయితే 
తరువాత, తరువాత వెంటనే వచ్చే ms నందు, ఏక సమావేశము లేక రెండు ఉత్తరోత్తర సమావేశములందు 
14 రోజుల వ్యవధి పాటు ఉంచబడవలెను. ఏ సమావేశము లేక తదనంతర సమావేశము నందు అది అట్లు ఉంచబడినదో 
ఆ సమావేశము ముగియుటకు ముందు ఉభయ సభలు రూలు నందు ఎదయునో మార్పు చేయుటకు లేక ఆ రూలును 
రద్దు చేయుటకు అంగీకరించిన, ఆ రూలు, ఆ మార్పు లేక రద్దు నోటిఫై అయిన తేదీ నుంచి అట్టి మార్పు చెందిన 

రూపంతోను లేక రద్దు పరచబడినట్లు, సందర్భానుసారంగా ఏదైతే అది, ప్రభావం కలిగియుండును. ఏమైనప్పటికి అట్టి ఎ 
మార్పు లేక రద్దుయెననూ అంతకు ముందు ఆ రూలు క్రింద చేసిన ఏ చర్య యొక్క మాన్యత కైననూభంగము కల్గించదు. 


వ్యాఖ్యానము 
ఈ చట్టము ప్రయోజనాల్ని సాధించే నిమిత్తము రాష్ట ప్రభుత్వము కొన్ని రూల్సును రూపొందించవచ్చును. ఆంధ్ర ప్రదేశ్‌ సాధారణ 
అమ్మకవు పన్ను రూల్ఫన్నీ ఈ సెక్షను ద్వారా దాఖలు పరచబడిన అధికారంతోనే రూపొందించబడ్డాయి. ప్రతి రూలును శానన సభ 
 ముందుంచడం ఆవళ్వకమని (4)వ నబ్‌ సెక్షను చెప్తోంది. శాసన నభ అట్టి రూలును తోసివేయటానికి, మార్పు చేయటానికి కూడా 
వీలుంది. అయితే- అట్టి త్రోసీవేత లేక సవరణలు అంతకుముందు ఆ రూలు క్రింద తీసుకొన్న చర్యల మాన్యతకు భంగం కల్గించవు. 


నాదా 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 


42వ సెక్షను 103 


చేయబడిన కార్యము లేక ఎదైనా నియామకం, నోటిఫికేషను, నోటీసు, ఉత్తర్వు, రూలు, ఫారము, రెగ్యులేషను, ధృవ పత్రము, 
లైసెన్సు లేక పర్మిట్లతో సహా తీసుకొనబడిన ఏ చర్య అయిననూ ఈ చట్టము క్రింద లేక చేత దత్తము చేయబడిన 
అధికారములను, అట్టి కార్యము చేయబడిన లేక చర్య తీసుకొనబడిన తేదీన ఈ చట్టము అమలులోనున్నట్లు, వినియోగించుచూ 
చేయబడినట్లు లేక తీసుకొనబడినట్లు భావింపబడును, మరియు ఈ చట్టము ప్రారంభమయ్యే నాటికి బాకీ పడిన పన్ను 
మరియు ఇతర మొత్తముల బకాయిలన్నియు అవి ఈ చట్టము క్రిందే ప్రాప్తించబడినట్లు వసూలు చేయబడవచ్చును. 





(2) (1) వ సబ్‌ సెక్షను నందు ఎ మున్నప్పటికినీ, సదరు చట్టముల క్రింద లేక సెక్షను క్రింద అధికారి లేక అథారిటీకి 
ఏదయినా దరఖాస్తు, అప్పీలు, రివిజను లేక ఇతర ప్రొసీడింగు చేయబడి లేక దాఖలు చేయబడి మరియు ఈ చట్టము 
యొక్క ప్రారంభమప్పుడు పెండింగులో నున్న, అట్టి ప్రారంభము తరువాత, అట్టి దరఖాస్తు, అప్పీలు, రివిజను లేక ఇతర 
ప్రాసీడింగును అట్టి దరఖాస్తు అప్పీలు, రివిజను లేక ఇతర ప్రాసీడింగు చేయబడిన లేక దాఖలు చేయబడిన తేదీన ఈ 
చట్టము అమలులో నున్నట్లయితే దాని క్రింద అనుమతించుటకు అధికార పరిధి కలిగియుండెడి అధికారి లేక అథారిటీకి 
బదిలీ చేయబడును మరియు వారి చేత డిస్పోజ్‌ చేయబడును. 


ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1957 అమలులోనికి రావటం ఫలితంగా ఈ క్రీంది చట్టాలన్నీ రద్దు వరచబడ్డాయి. 


1. మద్రాను సాధారణ అమ్మకపు వన్ను చట్టము, 1939 (1939లో [Xవ మద్రాను చట్టము) 
2. హైదరాబాదు సాధారణ అమ్మకవు పన్ను చట్టము, 1950 ) 1950 గ” లో హైద్రాబాదు చట్టము) 
3. మద్రాను పొగాకు (రిజిస్టేషను మరియు అమ్మకపు వన్ను విధింపు) చట్టము, 1953 (1953లో మద్రాను చట్టము) 
4. ఆంధ్ర సాధారణ కొనుగోలు వన్ను చట్టము, 1956 (1956లో ౨0వ ఆంధ్ర చట్టము) 
5. మద్రాను మద్యనిషేధ చట్టము, 1937 (1937లో శవ మద్రాను చట్టము) యొక్క 21-వ సెక్షను. 
అయితే- (1)వ నబ్‌-సెక్షను క్రింద యున్న షరతువల్ల ఈ క్రింది ప్రయోజనాలు ఉద్దేశింవబడ్డాయి. 
1) రద్దు పరచబడిన చట్టాల క్రింద నున్న విధులు, బాధ్యతలు, ఆ.వ్ర.సా.అ.వ. చట్టము క్రిందే నంక్రమింపబడినట్లుగా 
భావింవబడి, అట్టి విధుల్ని, బాధ్యతలను అమలు చేయాల్సిందిగా డీలరును కోరడానికి వెనులు బాటు ఎర్పడింది.. 
2) రద్దు వరచబడిన చట్టాల క్రింద తీనుకొనే ఏ చర్యలనైనా ఆ.ప్ర.సా,అ.వ. చట్టము క్రింద అధికార వర్గము చేవట్టితే అట్టి 
చర్యలు నదరు రద్దయిన చట్టాల క్రిందే తీనుకోబడినట్లు భావించటానికి వీలవుతుంది. 
3) రద్దయిన చట్టాల క్రింద చెల్లించవలసిన బకాయిలను ఆ.వ్ర.సా.అ.ప. చట్టము క్రింద బకాయిలుగా భావించి వనూలు 
చేయుటకు వీలవుతుంది. 


42. ఇబ్బందుల్ని తొలగించేందుకు గల అధికారము : 


(1) ఈ చట్టము యొక్క ప్రారంభానికి తక్షణ పూర్వం అమలులో నున్న చట్టము లందున్న అనుగుణమయిన, నిబంధనల 
నుంచి ఈ చట్టము యొక్క నిబంధనలకు మారే పరిణామ దశ కారణంగా సదరు నిబంధనల్ని అమలు చేసేందుకు 
ఏదయినా ఇబ్బంది తలెత్తితే ఆ ఇబ్బందిని తొలగించుటకు అవసరమయినట్లు లేదా ప్రయోజనావశ్యకమని తమకు 


Enna ల 


ఆ.(వ. సాధారణ అమ్మకవు వను బట్టము, 1957 


43 వ సెక్షను 105 


ల నవలను తననన LST SSE 


1) చట్టవు నిబంధనలకు అనుగుణంగా యుండాలి. 

2) చట్టవు పాలనకు యోగ్యమైనవిగా యుండాలి (ప్రావర్‌ అడ్మినిస్టేషన్‌ ఆఫ్‌ యాక్ట్‌) 

3) వాణిజ్య వన్నుల కమీషనరు చేత జారీ చేయబడిన ఉత్తర్వులు సూచనలు, ఆదేశాలు, అప్పిలేటు అధికార వర్థం 
అప్పిలేటు విధుల్ని నిర్వార్తిస్తున్నవుడు తమ విచక్రణాధికారం వినియోగించే సందర్భాలలో అట్టి విచక్షణాధికారానికీ భంగం 
కలిగించేవిగా యుండరాదు. 

ఇది 13-9-88 తేదీ నుంచి 1988 నంవత్త్సురవు 29వ చట్టం ద్వారా అమలు లోనికి వచ్చింది. 

43. వెల్లడి చేయుటపై జరిమానా నిబంధనలు అమలు చేయకపోవుట : 
ఈ చట్టము నందు ఎమున్నప్పటికిని ఒక డీలరు 
(ఎ) వాణిజ్య పన్నుల శాఖ యొక్క ఏ అధికారి చేతనయినను కనుగొన బడుటకు పూర్వమే తన వ్యాపారము యొక్క 


యదార్ధమైన మరియు మొత్తము టర్నోవరు వివరముల గోప్యతను స్వచ్చందంగా మరియు సద్భావ పూర్వకంగా 
1987 జనవరి 1వ తేదీ మరియు 1987 మార్చి 31 వ తేదీల మధ్య తెలియ చేసినట్లయితే, 
(బి) మొత్తము టర్నోవరుపై 1987 మార్చి 31 వ తేదీన లేక ముందుకాని పన్నును చెల్లించినట్లయితే, మరియు 
(సి) అతని టర్నోవరు అసెస్‌మెంటుకు సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే, దర్యాప్తులో సహకరించినప్పుడు ఈ 
చట్టము క్రింద రిజిస్టరు చేయునట్టి, అసెస్‌మెంటు మరియు రివిజను చేయునట్టి అథారిటీలు 1986-87 
అసెస్‌మెంటు సంవత్సరంతో సహా ఏ అసెస్‌మెంటు సంవత్సరము సంబంధంగా నైననూ ఈ చట్టము క్రింద 
జరిమానా విధింపుకు ఏ ప్రాసీడింగును ప్రారంభించరాదు లేదా విధింపదగిన ఎ జరిమానాను విధించరాదు. 


అయితే- డీలరు చేత టర్నోవరు వెల్లడి మరియు దానిపై బాకీపడిన పన్ను చెల్లింపు, తన రిజిస్టర్డ్‌ కార్యాలయమును 
కలిగి ఉన్న ప్రదేశంపై అధికార పరిధి గల మరియు అసెసీ కాని డీలరు విషయము నందు డీలరు సాధారణంగా నివసించు 
ప్రదేశంపై అధికార పరిధి గల వాణిజ్య పన్నుల అదికారి వారికి చేయబడవలెను. 


శ bls 
Noes _ వ్యాఖ్యానము MmMuk 


ఆదాయపు పన్ను చట్టంలో మాదిరిగా టర్నోవరు అణచివేతను డీలర్లే ముందుకు వచ్చి బహిరంగ పరిచేందుకు వీలుగా 
ఈ సెక్షనును అదనంగా 1987లో రెండవ సవరణ చట్టంగా ప్రవేశ పెట్టారు. ఈ సౌకర్యము తాత్కాలికంగా మాత్రమే ఎర్పాటు 


చేయబడింది. Mesos S\CTU 





ఆ.ప్ర. సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 


గ్ర 


ఒకటవ షెడ్యూలు 107 


(1) (2) (3) (4) 
9. సిగరెట్‌ కేసులు మరియు లైటర్లు (1009) రాష్ట్రము నందలి రూపాయి నందు 
ప్రథమ అమ్మకపు 16 పైసలు 


స్థానము వద్ద  * 10 
10. _ టేప్‌రికార్డర్లు, డిక్టాఫోన్లు మరియు ఇతర సౌండ్‌ రికార్డింగ్‌ సామాగ్రి _ -డిటో- -డిటో--16 
మరియు వాటి యొక్క విడి భాగములు, మాగ్నెటిక్‌ టేపులు మరియు * 10 
క్యాసెట్‌ నందు ఉంచబడి లేక మరో విధంగా గాని, సౌండ్‌ రికార్డింగ్‌ 
కొరకు వాడబడు ఇతర మెటీరియల్‌ మరియు ముందుగా రికార్డు 
చేయబడిన టేప్‌ క్యాసెట్లతో సహా (1010) 
11. ధ్వని ప్రసారక సామాగ్రి - టెలిఫోన్లు మరియు లౌడ్‌ స్పీకర్లు మరియు వాటి -డిటో- -డిటో--16 
యొక్క విడిభాగములతో సహా (1011) * 10 
12. బెస్‌ రైటర్లు, టాబ్యులేటింగ్‌ మెషిన్లు, కాలిక్యులేటింగ్‌ మెషిన్లు, టెలి ప్రింటర్లు మరియు -డిటో- -డిటో--16 
టెలిప్రింటింగ్‌ మెషిన్లు మరియు డూప్లీకేటింగ్‌ మెషిన్లు మరియు టైప్‌రైటింగ్‌ రిబ్బనులతో * 10 
సహా వాటి యొక్క భాగములు మరియు యాక్సెసరీలు (1012) 
13.  బైనాక్యులర్లు, టెలిస్కోపులు మరియు ఓపెరా గ్లాసులు మరియు వాటి -డిటో - -డిటో- 16 
యొక్క భాగములు (1013) 
14. గ్రామఫోనులు మరియు వానియొక్క కాంపోనెంటు పార్టులు మరియు రికార్డులు  -డిటో- -డిటో--16 
- గ్రామఫోను రికార్డులు మరియు గ్రామఫోను నీడిల్స్‌తో సహా (1014) x10 
15. టైర్లు మరియు ట్యూబులు మరియు అన్యత్రా నిర్ధిష్టముగా ఉదహరింప -డిటో- -డిటో--16 
బడిన దాని కన్నా భిన్నమైన రబ్బరు పదార్థముతో చేయబడి నట్టివై 
వాటితో వాడబడే యాక్సెసరీలు (1015) 
(14-2-1989 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు 17 పైసలు) 
16.  తొలగించబడినది. (6వ షెడ్యూలులో 5వ అంశముగా చేర్చబడినది) 
17. సైకిళ్ళు - టైర్లు మరియు ట్యూబులతో సహా వాటి భాగములు మరియు  -డిటో- -డిటో- 10 
యాక్సెసరీలు మరియు రబ్బరు లేక ఇతర పదార్థముతో చేయబడినట్టివై 
వాటితో వాడబడే యాక్సెసరీలు (1017) 
(21-12-1987 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు 6 పైసలు) 
18. సిమెంటు (1018) -డిటో- -డిటో- 16 
xx 10 
19. _గోనెసంచులు, సీసాలు మరియు ప్లాస్టిక్‌ కంటెయినర్ల కన్నా భిన్నమైన _-డిటో- -డిటో - 9 
కంటెయినర్లు (1019) శర 5 
* 18.86 నుండి 313.95 వరకు రూపాయి నందు - పైసలు 


శశ 8.7.1983 నుండి 31.3.95 వరకు రూపాయి నందు - పైసలు 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


జకటవ షెడ్యూలు 


గా 
32. 


39. 


34. 


34-ఎ. 


35. 


36. 


2 


ఇటుకలు, టైల్సు, సిమెంటు వ్లోరింగ్‌స్తోనులు, ఇసుక మరియు బాౌల్డర్లు రాష్టమునందలి 
అంతిమ అమ్మకపు 


మరియు చిప్స్‌తో సహా గ్రానైట్‌ రాల్ఫు (1032) 
(1-7-1985 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 5పైసలు) 


బ్లెండ్‌ చేయబడిన కాఫీ పౌడర్‌ మినహా కాఫీ విత్తనములతో సహా కాఫీ, రాష్టమునందలి 
ప్రథమ అమ్మకపు 


వేయించబడిన విత్తనాలు మరియు కాఫీ పౌడరు 
చికోరి (1034) 


బ్లెండు చేయబడినట్టి లేక ఫ్రెంచి కాఫీ (వాటి యొక్క కాంపోనెంటులకు 
సంబంధించిన టర్నోవరుపై అనగా ఈ చట్టము క్రింద ఇంతకు ముందే 
పన్ను చెల్లింపబడనట్టి కాఫీ మరియు చికోరీ (1146) 

పింగాణీ సామాగ్రి మరియు కట్లరీ (1035) 


అలంకరణ సామాగ్రి మరియు ప్రసాధనపు తయారీలు, సెంట్లు, పరిమళాలు 
మరియు ఫేస్‌ పౌడర్లు, టాల్కమ్‌ పౌడర్లు, హెయిర్‌ టానిక్కులు, హెయిర్‌. 
ఆయిల్స్‌, హెయిర్‌ లోషన్లు, ఫేస్‌ క్రీములు మరియు స్నోలు, ఫోమేడ్స్‌, 
డిప్లియేటరీలు, టూత్‌పొడరు, టూత్‌పేస్టు, టూత్‌బ్రష్‌లు మరియు షేవింగ్‌ 
క్రీములతో సహా (1036) 

(4-9-1993 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు 12 పైసలు) 


3 


స్తానము వద్ద 
థి ద 


స్థానము వద్ద 


-డిటో- 


- డిటో - 


-డిటో- 


-డిటో- 


37. డ్రగ్స్‌ మరియు మెడిసిన్‌లు (1037) (డ్రగ్స్‌ మరియుకాస్మోటిక్స్‌ చట్టము, -డిటో- 


38. 


1940 (1940లో 23వ కేంద్ర చట్టము) యొక్క 3వ సెక్షను నందు 
నిర్వచించబడిన పేటెంటు లేదా ప్రాప్రయిటరీ అయినప్పటికినీ) 
(1-4-1994 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు 5 పైసలు) 
ఎలెక్ట్రానిక్‌ సిస్టములు, పరికరములు, సామాగ్రి, అప్లయన్సెస్‌-ఎలక్టానిక్‌ 
క్యాష్‌రిజిష్టరింగ్‌, ఇండెక్సింగ్‌, కార్డ్‌ పంచింగ్‌, ప్రాంకింగ్‌ మరియు 
అడ్రసింగ్‌ మెషీన్లు, కంప్యూటర్స్‌ ఆఫ్‌ ఎనలాగ్‌ మరియు డిజిటల్‌ 
వెరైటీలు, ఒన్‌ రికార్డ్‌ యూనిట్స్‌, ఆసిలోప్కోపులు మరియు ఇతర 
ఎలక్ట్రానిక్‌ పరికరాలు మరియు మెటీరియల్‌ మరియు వాటి యొక్క 
భాగములు మరియు యాక్సెసరీలు (1038) 

(1-8-1986 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 10పైసలు) 


* 1-3-1974 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
శర 1-9--1976 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


- డిటో- 


109 
4 
-డిటో- 9 


-డిటో- 10 
* 6 


-డిటో- 10 
xx 6 

- డిటో- 10 
x6 


-డిటో- 10 
x 6 
-డిటో- 20 


-డిటో- 9 


-డిటో- 16 





ఆ.(వ. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


ఒకటవ షెడ్యూలు 111 

(1) (2) (3) (4) 

51 తాలగించబడినది. ( 6వషెడ్యూలు యొక్క 4-ఎ అంశమును చూడుము) 

52. ఎక్స్‌-రే ఉపకరణములు, ఫిల్మ్‌లు, స్తేట్లు మరియు వానితో వాడుట రాష్ట్రమునందల్సి రూపాయినందు 
కొరకు అవసరమైన ఇతర సామాగ్రి మరియు వాటి యొక్క యాక్సెసరీలు ప్రథమ అమ్మకపు 10 పైసలు 


మరియు విడి భాగములు(1052) స్థానము వద్ద * 6 
53. పింగాణి సామాగ్రి కన్నా భిన్నమైన పోర్సలీన్‌ వేర్‌ మరియు చైనా వేర్‌ (1053)  -డిటో- -డిటో- 15 
శర 9 
54. తొలగించబడినది.( 6వ షెడ్యూలు యొక్క 10వ అంశముగా చేర్చబడినది) 
55. మొలాసిస్‌ (1055) ౮ -డిటో- -డిటో-50 
* 25 


56. పవర్‌ ఆల్కహాల్‌; ఇథైల్‌ ఆల్కహాల్‌, రెక్టి ఫైడ్‌ స్పిరిట్‌, డీనేచర్డ్‌ స్పిరిట్‌ (1056) రాష్టమునందలి రూపాయినందు 
ప్రథమ అమ్మకపు 10.పైసలు 
స్థానము వద్ద ౫16 

57: తొలగించబడినది. 


58. బియ్యము యొక్క తవుడు మరియు ఊక (1058) -డిటో- =డిటో- 4 
xxx 1 
59. నూనె తీసిన బియ్యపు తవుడు (1059) -డిటో- -డిటో- 8 
xxx 1 
60. (ఎ) మైదా, పిండి మరియు రవ్వ -డిటో- -డిటో - 4 
(బి) గోదుమ తవుడు (1060) 
61. ముడి ఉన్ని, మేకలు మరియు గొట్టిల బొచ్చు మరియు జంతువుల -డిటో- -డిటో- 8 
శరీరములపై తత్‌ సదృశమైన కీచు వంటి పెరుగుదల (1061) *x 4 
62. జంతువుల ఎముకలు మరియు కొమ్ములు (1062) -డిటో- -డిటో- 8 
శశీ 4 
63. తొలగించబడినది (6వ షెడ్యూలు యొక్క 11వ అంశముగాౌ చేర్చబడినది) 
64. వంట చెరుకు (1063) . -డిటో-' -డిటో-8 
(1-8-1963 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 3పైసలు) 
65. చార్‌కోల్‌ (1065), -డిటో-  -డిటొ- 8 
*x* 3 


66. తొలగించబడినది. 


6; పత న న 


* 1-3-1974 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
*¥# 8-7-1983 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
kx 15-2-1989 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


ఆ.(ప్ర. సాధారణ అమ్మకపు పన్ను భట్టు, 1957 


ఒకటవ షెడ్యూలు 113 
ననన న తనన న న 
81.  తొలగించబడినది. (6వ షెడ్యూలు యొక్క 5-ఎ అంశముగా చేర్చబడినది) xxx 2 
82. విద్యుత్‌ లేక హైడాలిక్‌ లిప్పులు (1082) ర్మాష్టమునందలి రూపాయి నందు 
ప్రథమ అమ్మకపు 16పైసలు 
స్థానము వద్ద *10 
83. విద్యుత్‌ ఘు డీజిల్‌ 111) పెట్రోలు 1౪) ఫర్నేసు ఆయిల్‌ ౪) కిరోసిన్‌ ౪)  -డిటో- -డిటో- 10 
చార్‌కోల్‌తో సహా కోల్‌ ౪11) ఏ ఇతర శక్తి లేక ఇంధనంతో ప్రాపెల్‌ *x* 6 
చేయబడు లేక ఆపరేట్‌ చేయబడుఅన్నిరకముల మెషినరీ. అట్టి మెషినరీ 
యొక్క విడి భాగములు మరియు యాక్సెసరీలతో సహా (అనగా నిర్దిష్టంగా 
పేర్కొనబడిన వాటి కన్నా భిన్నమైనవి మాత్రమే) (1083) 
83.ఎ. గ్రైండింగ్‌ వీల్స్‌తో సహా మెషిన్‌ టూల్స్‌ -డిటో- -డిటో- 10 
1.10.1986 నుండి 1.4.1995 వరకు. రూపాయి నందు 6 పైసలు. 
83.బి, మౌంటెడ్‌ రిగ్స్‌ మరియు అట్టి రిగ్స్‌ మౌంటు చేయబడు ఎయిర్‌ కంప్రెసర్లు -డిటో- -డిటో-10 
మరియు ఛాసిస్‌తో సహా వాటి యొక్క భాగములు మరియు యాక్సెసరీలు 
(27.11.1993 నుండి 31.3.1995 వరకు రపాయినందు 6 పైసలు) 
84. విమానములు మరియు రైల్‌కోచ్‌లు మరియు వాని భాగములు (1084) -డిటో- -డిటో-16 
* 10 
85. బంగారపు పోగు (జరీ) (1085) -డిటో- -డిటో-8 
సనన 4 
86. న్యూస్‌ ప్రింట్‌ (1086) -డిటో- -డిటో-8. 
శయన 4 
87. _ తొలగించబడినది.(6వ షెడ్యూలు యొక్క 5-బి అంశముగా చేర్చబడినది) xxx 2 
88. _ తొలగించబడినది. 
89. బొచ్చుతో కూడిన చర్మములు మరియు వాటి యొక్క వస్తువులు (1089)  -డిటో- -డిటో-16 
*¥x# 10 
90. _ పాదరక్షల కన్నా భిన్నమైన తోలు సరుకులు (1090)  -డిటో- -డిటో-12 
శయ 7 
90.ఎ క్రీడల సరుకులు, ఇండోర్‌ లేక జెట్‌ డోర్‌ ఆటలు లేక అద్లెటిక్స్‌ నందు -డిటో- -డిటో-10 
వాడబడు నట్టి సరుకులతో సహా, ఎ పదార్థముతో చేయబడినవై ననూ, * 6 


* 1-8-1986 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 

శర 8-7-1983 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
సర 1-3-1974 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
xx 3-7-1993 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


ఆ.(వ. సాధారణ అమ్మకవు వను చట్టము. 1957 


ఒకటవ షెడ్యూలు me 
థె క 


1). : 


100. 


101. 
102. 


102.౨. 


103. 


104. 
105. 


106. 
107. 


108. 


109. 
110. 


111. 


(2) 
పాదరసము (1099) 


ఫోల్డింగ్‌ అంబైెల్లాస్‌, గార్డెన్‌ అంబ్రెల్లాస్‌ మరియు భాగములు (1100) 


తొలగించబడినది (6వ షెడ్యూలు యొక్క 12వ అంశముగా చేర్చబడినది) 


తొలగించబడినది. (6వ షెడ్యూలుయొక్క 13వ అంశముగా చేర్చబడినది) = 
తొలగించబడినది (6వ షెడ్యూలుయొక్క 13-ఎ అంశముగా చేర్చబడినది) 


నాష్టా (1103) 

(1-5-1987 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 10 పైసలు) 
తొలగించబడినది (6వ షెడ్యూలు యొక్క 15వ అంశముగా చేర్చబడినది) 
వంద రూపాయలకన్నా తక్కువ విలువచేసే స్టిక్‌ పాదరక్షల కన్నా 
భిన్నమైన పాదరక్షలు 

రేజర్‌ మరియు.రేజర్‌ బ్లేడ్స్‌ (1106). 


స్పెక్టకిల్స్‌, గాగుల్స్‌, గ్లాసెస్‌, లెన్సులు మరియు (ఫ్రేములు (1107) 


ఎయిరేట్‌ చేయబడిన జలాలు మరియు సీసాలలో ఉంచబడిన శీతల 


పానీయములు, ఒక బ్రాండు పేరుతో అమ్మబడినప్పుడు, పరిమళము 


కలిగించినను, కల్గించకపోయినను లేదా స్వీటెన్‌ చేయబడినను, 
చేయబడకపోయినను, కాయగూరలకు సంబంధించిన లేదా పండ్లకు 
సంబంధించిన రసము లేక పండ్ల గుజ్జును కలిగియున్నను, ఉండనప్పటికి, 
స్క్వాషన్‌, జామ్‌లు, జెల్లీలు, రసాలతో సహా - సీలు చేయబడినట్టి లేదా 
కాప్ఫూలు చేయబడిన, కార్క్‌ చేయబడిన సీసాలు, జార్‌లు, డబ్బాలు, 
మ. లేక ఇతర కంటెయినరులందు అమ్మబడినవుడు(1108) 

స్‌ (1109) గ. 






J (1110) 


సైల్‌-కార్పెట్స్‌ (1111) 


* 1-3-1974 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
శో 8-7-1983 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


xix 


1-8-1986 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


క 
(3) (4) 
రాష్ట్రమునందలి రూపాయి నందు 
ప్రథమ అమ్మకపు 10పైసలు 
'స్థానము వద్ద శ 6 


-డిటో- -డిటో-12 
హా. 
x9 
“శం 9 
xxx 9. 
. -డిటో- -డిటో-16 
=డిటో- -డిటో-9 
-డిటో- -డిటో-12 
#7 
-డిటో- -డిటో-12 
శర 7 
-డిటో- -డిటో-12 
శర 7 
-డిటో- -డిటో-10 
xx 6 
-డిటో - -డిటో- 10 
: «6 
_ -డిటో- _ -డిటో-16 


Axx 10 


rrr న Ess EE 
ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను చట్టము, 1957 


ఒకటవ షెడ్యూలు . . 7 

( (2) వ (౮) 

127. ముడి సిల్కు (1127) రాష్టమునందలి రూపాయి నందు 
ప్రథమ అమ్మకపు 10పైసలు 
స్థానము వద్ద *6 


128. శాకతైలాలు (అన్యత్రా నిర్దిష్టంగా పేర్కొనబడిన వాటి కన్నా భిన్నమైన) -డిటో- -డిటో-8 
నువ్వుల నూనె, కుసుంబానూనె, ప్రొద్దు తిరుగుడు ఎవ నూనె, సోయా xk 4 


. బీన్‌ నూనె, ఆవనూనె, కుసుమనూనె, పొగాకు గింజల నూనె, ఆముదము 
నూనె, శుద్ది చేసిన ప్రత్తి గింజల నూనె, కొబ్బరి నూనెతో సహా (1128) 


129. వండబడిన లేదా బేక్‌ చేయబడిన ఆహారపు వస్తువులు (1129) -డిటో- -డిటో-9 

నగర్‌ 

129.ఎ. తృణ ధాన్యములు, కాయధాన్యములు, పప్పు ధాన్యములు లేక నూనె -డిటో- -డిటో-10 
గింజల పిండి నుండి మొత్తము లేక ప్రధానంగా తయారు చేయబడిన tir 6 


(అన్యత్రా నిర్దిష్టముగా పేర్కొనబడిన వాటికన్నా భిన్నమైనవి) ప్రాసెస్‌ 
చేయబడిన. ఆహార పదార్ధములు (1156) 

129.బి. (ఎ) క్రింది అంశము (బి)లో కవర్‌ చేయబడినట్టి, సేమ్యా, వెర్మిసెల్లి -డిటో- - -డిటో - 8 
మరియు అన్ని రకముల నూడిల్స్‌ 
(10.11.1993 నుండి 31.3.1995 వరకు 4 పెసలు) ను 
(బి) చట్టము క్రింద పన్ను విధింపుకు గురి అయిన గోధుమ, మైదాల -డిటో- -డిటో- 4 
నుండి పొందిన సేమ్యా, వెర్మిసెల్లి మరియు అన్ని రకముల నూడిల్స్‌ 
(10.11.1993 నుండి 31.3.1995 వరకు 1పైసా) E 

130. మూడవ షెడ్యూలు యొక్క 14 మరియు 15 అంశముల క్రిందకు రాని -డిటో- -డిటో-8 


పప్పు ధాన్యములు (1130) «4 
131. తొలగించబడినది 
132. ఫోటో గ్రాపులు (1132) _ -డిటో- -డిటో-10 
«6 
133. బైసైకిల్స్‌, పెరాంబులేటర్సు మరియు భాగములు (1133) -డిటో- -డిటో-10 
* 6 
134. _సైకిల్‌రిక్షాలు, టైర్లు మరియు ట్యూబులతో సహా వాని భాగములు (1134) -డిటో- -డిటో-10 
| * 6 
135. శ్రవణ సహాయకములు మరియు వాని భాగములు (1135) -డిటో- -డిటో-8 
. * 4 


* 1-3-1974 నుండీ 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు ' 


** 8-7-1983 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
tt 1-8-1986 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


ఆ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


ఒకటవ 'షడ్యూలు 





(1) 





148. 


149. 
150. 
151. 
152. 
99 


154. 


155. 


156. 
157. 


158. 


159. 


(2) 
సోడియం హైడ్రోసల్ఫేటు (1151) 
(17-1-1978 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 15 పైసలు) 


ప్రత్తి స్యూయింగ్‌ దారము (1152) 


అల్యూమినియం, ఇత్తడి, రాగి, కంచు మరియు వాని నుండి తయారు 
చేయబడిన వస్తువులు 


వాషింగ్‌ బ్లూ లేక అల్హామెరైన్‌ బ్లూ 


డ్రైబ్యాటరీలు లేక సెల్స్‌ మరియు వాటి యొక్క భాగములు మరియు యాక్సెసరీలు 
(1-6-1986 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 10 పైసలు) 
మరమరాలు, పేలాలు మరియు అటుకులు వంటి ధాన్యము మరియు 
బియ్యము ఉత్పత్తులు 

వెన్న మరియు నెయ్యి - కంపెనీల చట్టము, 1956 లేదా ఆంధ్ర ప్రదేశ్‌ 
సహకార సంస్థల చట్టము, 1964 లేదా ఎ ఇతర రాష్ట్రము లేక కేంద్ర 
పాలిత ప్రాంతము యొక్క కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ చట్టము క్రింద 


రిజిష్టరు అయిన సంస్థ చేత అమ్మబడినపుడు 


మూడవ షెడ్యూలు యొక్క 17, 18, 19 మరియు 20 అంశముల క్రింద 


చేరునట్టి వానికన్నా భిన్నమైన చిరు ధాన్యములు (పొట్టు తొలగించబడిన 


చిరుధాన్యములతో సహా) 
వరిగలు లేక వరిగ బియ్యము లేక కొర్రలు లేక కొర్ర బియ్యము 


గోనె సంచులు 


వక్కవాడి 
ఎ) క్రింది అంశము (బి) తో కవరు చేయబడని 


బి) ఈ చట్టము క్రింద పన్ను విధింపునకు గురియైన వక్కల 
నుండి పొందినది. 


ఊరగాయలు సీల్డ్‌ లేక క్యాప్ఫూల్డ్‌ లేక కార్క్‌డ్‌ బాటిల్స్‌, జార్స్‌, టిన్స్‌ లేక 


ఇతర కంటెయినర్ల యందు అమ్మబడినప్పుడు 


* 1-7-1985 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


119 
(3) (4) 
రాష్టమునందలి రూపాయి నందు 
ప్రథమ అమ్మకపు 15 పైసలు 


స్థానము వద్ద 
-డిటో- -డిటో- 9 
*5 
-డిటో- -డిటో-10 
*6 
-డిటో- -డిటో-10 
* 6 
-డిటో- -డిటో-16 
-డిటో- -డిటో-8 
«4 
-డిటో- -డిటో-10 
*6 
-డిటో- -డిటో-4 
«2 
-డిటో- -డిటో-4 
* 2 
డిటో- -డిటో-9 
x5 
-డిటో- -డిటో-10 
«6 
-డిటో- -డిటో-4 
«2 
-డిటో- -డిటో-10 
* 6 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


ఒకటవ “షెడ్యూలు. . 121 






(9 (2) (3) (4) 
176. _ స్థాక్‌మైనము, పారపిన్‌ మైనము, మ్యాచ్‌ మైనము మరియు యమ్‌.సి. “రాష్టమునందలి రూపాయి నందు 
మైనము ప్రథమ అమ్మకపు 16పైసలు 
స్థానము వద్ద ₹*10 
177. మెథధోనల్‌ మిశ్రమము . "  -డిటో- -డిటో-16 
* 10 
178. పెట్రోలియం జెల్లీ మరియు పెట్రోలియం కోక్‌ -డిటో- -డిటో-16 
* 10 
179. వాటర్‌ జెల్‌ ప్రొడక్ట్స్‌ -డిటో- -డిటో- 16 
* 10 
180. తొలగించబడినది . 
181. వోల్డేజి స్టైబిలైజర్లు మరియు వోల్టేజి రెగ్యులేటర్లు -డిటో- -డిటో-9 
Dr *5 
182... మసాలాలు అనేగా జీర, మెంతి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా -డిటో- -డిటో-16 
యాలకులు, . ఎండు అల్లము, సోంపు, నకేసర్‌, '(కబాప్నిని), భోజ్‌ * 10 
వార్‌పూల్‌, తేజ్‌ పట్టా, గసగసాలు, జొజికాయ మరియు జాపత్రి 
183. గార్లిక్‌ (వెల్లుల్లి) -డిటో- =ఢిటో-9 
ర్‌ 
184. కథా (కాసు -డిటో- -డిటో -9 
: #5 
185. ఫాకర్‌ భూశక్తి -డిటో- -డిటో - 10 
(5.6.1987 నుంఛి 1.4.1995 వర్రకు రూపాయినందు 10పైసలు) వ. 
186. ప్పాస్టక్కులు అనగా : -డిటో- =డిటో-8 
1. ఎధిలీన్‌ యొక్క పోలిమర్స్‌ మౌలిక రూపములందు పోలీ ఎధిలీన్‌ ti 4 


2. ప్రోపిలీన్‌ యొక్క పోలిమర్స్‌ లేక ఇతర ప్లెఫిన్స్‌, మౌలిక రూపము 
లందు పోలీ ప్రొపిలీన్‌, పోలీ ఐసో బ్యుటిలీన్‌ 
9. స్టిరీన్‌ యొక్క ప్రోలిమల్‌, మౌలిక రూపములందు పోలీస్టిరీన్‌, స్టిరీన్‌ 
_ యాక్రిలోని ట్రైల్‌ (యస్‌. ఎ.యన్‌) సిపోలిమల్స్‌ యౌక్రీలోని టైల్‌ 
లెబూటాడి మిస్టిరీన్‌ (ఎ.బి.యస్‌) టెర్పోలిమర్స్‌ ల 
4. వినిల్‌ క్లోరైడ్‌ లేక ఇతర హలోజనేటెడ్‌ ప్లైఫిన్స్‌ యొక్క పోలిమర్స్‌, 
మౌలిక రూపము లందు - పోలి వినిల్‌ క్లోరైడ్‌, పోలీ సెట్రాప్లూరో ఎథిలీన్స్‌ 
5. మౌలిక రూపములందు ఇతర వినిల్‌ ఎస్టర్స్‌ యొక్క వినిల్‌ ఎసిటేట్‌ యొక్క 
పోలిమర్స్‌, మౌలిక రూపములందు ఇతర వినిల్‌ పోలిమర్స్‌-పోలి విసిట్‌. ఆల్కహాల్స్‌ 
6. మౌలిక రూపములందు యాక్రిలిక్‌ పోలిమర్స్‌, పోలీమెథిరిల్‌ మెథ్‌ క్రిలేట్‌. . 
_7.పోలి ఎసిటల్స్‌, ఇతర పోలీ ఈథర్స్‌ మరియు ఎపాక్సైడ్‌ రెసిన్‌, మౌలిక 
* 1-5-1987 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు = 
శశ 15-6-1987 నుండి 41-3-1995 వరకు రూపాయి నందు - స్టైసలు 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను బట్టము, 1957 


ఒకటవ షెడ్యూలు 123 
mrss mss sss sss sss నతి rrr rr rrr rrr rrr తులను నునన లన నలక ERNE RROD RERUN OLR UNN OI 
విశదీకరణము - 1. 20 మరియు 21వ అంశములందున్న 'బులియన్‌' అనే వ్యక్తీకరణానికి స్వచ్చమైన బంగారము 
లేక వెండి అని అర్థము మరియు బంగారము లేక వెండి రాగితో గాని, సీసముతో గాని లేదా ఏ ఇతర విధమైన నీచ 


లోహముతో గాని సమ్మిశ్రము చేయబడినవి కూడా చేరి యుండును. 
విశదీకరణము = 11 ; తాలగించబడినది. 


విశదీకరణము - 11: 31, 39, 70 నుంచి 74, 98, 103 అంశముల ప్రయోజనార్థము ఒక ఆయిల్‌ కంపెనీ 
వేరొక ఆయిల్‌ కంపెనీకి చేసిన అమ్మకమును రాష్ట్రము నందు మొదటి అమ్మకముగా భావింపరాదు. తదనుసారము ఒక 


ఆయిల్‌ కంపెనీ చేత వేరే ఎదైనా వ్యక్తికి (ఆయిల్‌ కంపెనీ కానట్టి) చేయబడిన అమ్మకము రాష్ట్రము నందు మొదటి 
అమ్మకముగా భావించబడును. 


గమనిక ః ఈ విశదీకరణము నందలి ఆయిల్‌ కంపెనీ అను వ్యక్తీకరణమనగా : 


ఎ) హిందూస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ 

బి) ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ 

సి) భారత్‌ పెట్రోలియమ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ 

డి) ఇండో బర్మా పెట్రోలియమ్‌ కంపెనీ లిమిటెడ్‌, మరియు 

ఇ) ప్రభుత్వము ఆయా సమయాలలో ఇందు నిమిత్తము రాజపత్రము నందు నోటిఫికేషను ద్వారా నిర్దిష్ట 
పరచునట్టి ఇతర ఆయిల్‌ కంపెనీ అని అర్థము. 

విశదీకరణము - 1V: తొలగించబడినది. 


విశదీకరణము - V: 63, 64 మరియు 75 అంశముల ప్రయోజనార్థము రాష్ట్ర ప్రభుత్వపు అటవీ శాఖ నిర్వహించిన 
అటవీ కూప్‌ల వేలము నందు అటవీ కాంట్రాక్టర్ల చేత కొనుగోలు చేయబడిన వంటచెరుకు మరియు వెదురు 
వాసాలు అట్టి కాంట్రాక్టర్ల చేత అమ్మబడిన సందర్భములో అట్టి కాంట్రాక్టర్ల చే సదరు వంట చెరకు లేక వెదురు 
వాసాలు ఎ రూపములో నైననూ లేక ఏ సైజు నందైననూ చేయబడిన త ప్రథమ అమ్మకముగా 
భావింపబడును. 


విశదీకరణము VI: తొలగించబడినది. 


విశదీకరణము - VII: 79వ అంశము ప్రయోజ నార్థము 'సిల్కుక్షాత్‌' అనగా మొత్తంగాని లేక పాక్షికంగా గాని సిల్కు 
నుంచి తయారు చేయబడిన అన్ని రకముల క్లాత్‌ అని అర్థము మరియు పీస్‌ నందు గాని స్ట్రీప్స్‌ నందుగాని లేక 
మోటిఫ్స్‌ నందు ఎంబ్రాయిడరీ కూడా చేరి యుండును. కాని అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ (ప్రత్యేక ప్రాధాన్యము గల 
సరుకులు) చట్టము, 1957 (1957లో 58వ చట్టము) క్రింద డ్యూటీ విధింపుకు లోబడునట్టి ఏ క్లాత్‌ అయినను ఇందు 
చేరి యుండదు, 


విశదీకరణము VIII : 130వ అంశము నందు నిర్దేశితము అయిన పప్పు ధాన్యములు మొత్తముగా గాని లేక 
విభజింపబడి గాని మరియు పొట్టుతో కూడియున్నను లేకపోయినను ఈ చట్టము క్రింద పన్ను విధింపు 
ప్రయోజనార్థము ఒకే వస్తువుగా పరిగణించబడును. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


రెండవ షెడ్యూలు 125 
(1) (2) (3) (4) 


13. _వాటిల్‌ బార్క్‌ మరియు ఇతర బార్క్‌లు (2013) రాష్టమునందు -డిటో- 8 
కొనుగోలు చేయునట్టి * 3 
ఆఖరి డీలరు చేత 

కొనుగోలు స్థానం వద్ద 

14. _ రాష్ట్రమునందు కొనుగోలు చేయబడినపుడు చింతపండు (2014) రాష్టమందలి ప్రథమ - -డిటో 4 
కొనుగోలు స్థానం వద్ద 

15. _ రాష్ట్రమునందు కొనుగోలు చేయబడినపుడు చింతపిక్క (2015) -డిటో- -డిటో-8 

(1-8-1986 నుండి 31-3-1995 వరకు రూపాయినందు 
5 పైసలు) 

16. మిరపకాయలు (2016) -డిటో- ..... -డిటో-4 

శార్‌ 

17. పిప్పల మోడి లేక పిప్పల నలక (2017) -డిటో- -డిటో-8 

«x 5 

18. బీడీ ఆకులు (2018) రాష్ట్రమందు -డిటో - 9 
కొనుగోలు చేయునట్టి 16 
అఖరి డీలరు చేత 
కొనుగోలు స్థానం వద్ద 

19. _ రొయ్యలు, పీతలు, కప్పలు మరియు కప్ప - కాళ్ళు (2019) రాష్ట్రమం౦దలి ప్రథమ -డిటో-8 
కొనుగోలు స్థానం వద్ద శీగోగోం ర్‌ 

20. కర్ర పెండలము (2020) రాష్ట్రమందలి ఆఖరి -డిటో -8 
కొనుగోలు స్థానం వద్ద శయన 4 

21. అజ్యాన్‌ (వాము) రాష్ట్రమందలి ప్రథమ -డిటో-8 

(1-5-1987 నుండి 31-3-1995 వరకు రూపాయినందు కొనుగోలు స్థానం వద్ద. 
5 పైసలు) 


ననన 


* 1-3-1974 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
*¥* 8-7-1983 నుండీ 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 
శరర 1-9-1976 నుండి 31-3-1995 వరకు రూపాయి నందు - పైసలు 


జ 


ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వను చట్టము, 1957 


మూడవ షెడ్యూలు 127 





4 
కారుగేట్‌ చేయబడినవి, స్టెయిట్‌ లెంగ్ర్‌లుగాను 
మరియు కాయిల్‌ రూపములో నున్నది మరియు 
రోల్‌డ్‌గాను మరియు రివెటెడ్‌ కండిషనులో 
నున్నవి; 

(౪1) అన్ని క్వాలిటీలలో ప్లెయిన్‌గాను, చెక్కర్‌డ్‌ ' 
గా నున్న ప్లేట్లు; 

(v1) డిస్క్‌, రింగ్సు, ఫోర్టింగ్స్‌ మరియు స్టీలు 
కాస్టింగ్‌; 

(ఐల పై ఎ తరగతికి చెందినదైనా టూల్‌, 
ఎల్లాయ్‌ మరియు ప్రత్యేక స్టీలు; 

(౫) తొలగించబడినది; 

(దు ట్యూబ్‌ ఫిట్టింగ్స్‌తో సహ అన్ని వ్యాసాలు 
మరియు నిడివిలు గల్గినట్టి వెల్డ్‌ చేయబడిన 
మరియు సీమ్‌లెస్‌స్టీలు ట్యూబులు; 
((యే"టిన్‌-ప్తేట్స్‌- హాట్‌డిప్‌ చేయబడినవి 
మరియు ఎలెక్టోలైటిక్‌ రెండునూ మరియు టిన్‌ 
(111) ఫిష్‌ ప్లేట్‌ బార్స్‌, బేరింగ్‌ ప్లేట్‌ బార్స్‌, 


క్రాసింగ్‌ స్లీపర్‌ బార్స్‌, ఫిష్‌ప్లేట్సు, బేరింగ్‌ ప్లేట్సు, 
క్రాసింగ్‌ స్లీపర్స్‌ మరియు (పైస్‌డ్‌ స్టీల్‌ స్లీపర్స్‌, 
రెయిల్స్‌ భారీ మరియు తేలికపాటి క్రేను రెయిల్స్‌; 
(xiv) వీల్స్‌, టైర్లు, యాక్సిల్ఫు మరియు 
వీల్‌సెట్సు; 

(౫7) రోల్‌ చేయబడిన, లాగబడిన, గాల్వనైజ్‌ 
చేయబడిన, అల్యూమినీకరించబడిన, టిన్‌ 
చేయబడిన లేదా రాగి వంటి వాటితో పూత. 
పూయబడిన వైరు రాడ్డు మరియు వైరులు; 
(౫౪1) పై ఎ తరగతులకు చెందిన దాని యొక్క 
డి ఫెక్టివ్స్‌, రిజెక్ట్‌, కట్టింగ్స్‌ లేదా ఎండ్‌ పీసెస్‌. 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


మూడవ షెడ్యూలు 129 


బమూడం ఇర క లాలా 


(1) (2) (3) (4) 
(1x) కరంజా, పాంగమ్‌, హోంగ 
(పాంగామియా పిన్నేటా సిన్‌.పి. గ్లాబ్రా); 
(2) కుసుమలు (షెలిచిరా ఒలియోసా స్త్‌ 
వయస్‌. త్రిజూగ); 
(౫1) పున్నా ఉండి (కాలోఫిల్లమ్‌, ఐనో ఫిల్లమ్‌); 
(యు కోకుమ్‌ (కార్పినియా ఇండికా); 
(యయ) సాల్‌ (షోరియా రొబస్తా); 
(గ) టంగ్‌ (ఎల్యూరిటీస్‌ జోర్డి మరియు ఎ. 
మెంటాన); 
(౫౪) రెడ్‌పామ్‌ (ఈలియల్స్‌ గైనెన్సిస్‌); 
(౯౧) శాప్తవర్‌ (కేర్ణనస్‌ టింక్ట్‌రియస్‌); 
కాని వేరుశనగ లేక పీనట్‌, ప్రత్తి గింజలు, ఆము 
దము మరియు కొబ్బరి కాయలు (అనగా లేత 
కొబ్బరికాయలు మినహా ఎండుకొబ్బరి) ఇందు 


చేరియుండవు. 
న తా HEH, రా నుగోలు రూపాయి నందు 
న్ధానము వద్ద 4 పైసలు 
5. లేత కొబ్బరి కాయల కన్నా భిన్నమైన కొబ్బరికాయలు - డిటో - - డిటో -4 
(కోకస్‌ న్యూసిఫెరా) (3005) 
5.ఎ ఎండుకొబ్బరి - డిటో - - డిటో -4 
6. వేరుశెనగ లేక పీనట్‌ రాష్ట్రము నందలి పాట్టుతీయు - డిటో - 4 
(అరాచిస్‌ హైపోజియా) (30 06) మిల్లరు కన్నా భిన్నమైన ఒక నూనె 
మిల్లరు చేత కొనుగోలు చేయబడ 
నపుడు, అట్టి మిల్లరు చేత కొను 
గోలు యొక్క స్థానమువద్ద మరియు 
కొనుగోలు చేయు ఆఖరి డీలరుచేత 
కొనుగోలు యొక్క స్థానము వద్ద 
6-ఎ. ప్రత్తి విత్తనములు (3023) (ఎ) 1 ఆగష్టు 1863 నుండి ఆంధ్ర సు జే 


ప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము. 1957 


న. 


మూడవ షెడ్యూలు 131 





(1) (2) .. (3) ్క (4) 





10. నూలు దారము, కానీ నూలు వ్యర్థముతో సహాగాదు రాష్టమునందలి ప్రథమ అమ్మ రూపాయి నందు 
కపు స్థానము వద్ద 4 పైసలు 
11. తొలగించబడినది. | 
12. తొలగించబడినది 
13. ముడిచమురు అనగా ముడిపెట్రోలియమ్‌ నూనెలు రాష్ట్రము నందలి ప్రథమ రూపాయి నందు 
(1) మరియు మట్టి తైల సంబంధమైన ఖనిజముల _ కొనుగోలు స్థానము వద్ద 4 
(షెల్‌, కాల్కేరియస్‌ రాక్‌శాండ్‌ వంటి) నుండి పొంద 
బడిన వాటి కాంపోజిషన్‌ సాధారణ లేక ఘనీభవించ 
బడిన చమురు నిక్షేపాల నుండి లేక మట్టి తైల 
సంబంధమైన ఖనిజముల విధ్వంసకరమైన స్వేద 
నం చేత పాందబడిన, ఏదయినప్పటికీ, మరియు ఈ 
క్రింది ప్రక్రియల యొక్క ఏదయినా లేక అన్ని టికి 
లోబడిన లేక లోబడని ముడి చమురులు (3013) 
(1) తేర్పడం; 
(2) డీ-సాల్టింగ్‌; 
(3) నిర్జలీకరణం; 
(4) ఆవిరి వత్తిడిని సాధారణీకరించుటకు 
స్థిరీకరించుట; 
(5) డైనేజిని ఇంఫ్రూవ్‌ చేయుట మరియు వత్తిడిని 
మెయింటైన్‌ చేయుట కొరకు వాటిని తిరిగి చమురు 
నిక్షేపముల వద్దకు తెచ్చు దృష్టితో చాలా చిన్న 
భాగములను తొలగించుట; 
(6) పైన పేర్కొన్న ప్రక్రియల క్రమంలోని భౌతిక 
పద్ధతుల చేత ఇంతకు ముందే పాందబడిన 
హెడ్రోకార్బ్సనులను మాత్రమే కలుపుట; 
(7) పోర్‌పాయింట్‌ డీప్రెజెంట్స్‌ లేక ప్రవాహ వృద్ధి 
కారులను కలుపుటతో సహా, పదార్థము యొక్క 
ఆవశ్యకమైన లక్షణమును మార్చని ఎవయినా 
ఇతర చిన్న ప్రక్రియలు 
14. అపరాలు, అనగా (3014 = రాష్టమునందలి ప్రథమ రూపాయి నందు 
(1) మూంగ్‌ లేక పెసర (ఫేసియాలస్‌ ఆరియస్‌); కొనుగోలు స్థానము వద్ద 4 పైసలు 
(11) ఉరద్‌ లేక మినుము (ఫేసియాలస్‌ మూంగ్‌). 


CUTTER TREN నడకన ననన ననన నక తు తనను కూ కనాలి STREET RRR నానన RETEST RD TLDS DOLLIES RTE RLS RRR DRIER TETRIS TT RARITIES TEETER TTT TTT 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్ను చట్టము, 1957 


re 
aN 
€ 


నాల్గవ షెడ్యూలు p « 133° 





విశదీకరణము - 11 : 21 మరియు 22 అంశముల ప్రయోజనార్థము, రాష్ట్రము నందు ధాన్యము యొక్క అమ్మకము 
లేక కొనుగోలు విషయములో ఈ చట్టము క్రింద పన్ను విధింపబడి మరియు వసూలు చేయబడినపుడు అట్టి ధాన్యము 
నుండి సేకరించబడిన బియ్యము పై పన్ను విధించునపుడు అట్టి ధాన్యము పై విధించబడిన పన్ను యొక్క మొత్తమును 
తగ్గించవలెను. 

విశదీకరణము -1V : 5 మరియు 5-ఎ అంశముల ప్రయోజనార్థీము లేత కొబ్బరి కాయల కన్నా భిన్నమైన ఎవైనా కొబ్బరి 
కాయల యొక్క రాష్టము నందలి అమ్మకము లేక కొనుగోలు విషయములో ఈ చట్టము క్రింద పన్ను విదింపబడినప్తుడు 
అట్టి కొబ్బరి కాయల నుండి సేకరించబడిన ఎండుకొబ్బరి పై పన్ను విధించునపుడు అట్టి కొబ్బరి కాయలపై విధించబడిన 
పన్ను యొక్క మొత్తమును తగ్గించవలెను. 


నాల్గవ షెద్యూలు 
8వ సెక్షను క్రింద పన్ను నుండి మినహాయించబడిన సరుకులు 
క్రమ సంఖ్య సరుకుల వర్ణన 
(2 








ఖు. 
ar 
నాలో 





me 
త 


ఉప్పు (4001) 

విద్యుత్‌శక్తి (4002) 

తొలగించబడినది. 

కల్లు, నీరా మరియు సారా (4004) 

ప్రత్తి వస్త్రములు, మానవ తయారీ వస్త్రములు, ఉన్ని వస్త్రములు . 
“ఎ. సిల్కు దుస్తుల కన్నా భిన్నమైన చేనేత దుస్తులు (4012) 


పంచదార (4006) 
పొగాకు (4007) 


3 Nooo మీట సి 


-ఎ. “కారామసాలా”, “కిమామ్‌”, “దోక్తా”, “జర్దా”, “సుఖా” మరియు “సుర్తి' గా పేరొందిన తయారీలలో 
కలిపి నమలబడే పాగాకు = . 

పప్పుధాన్యముల పొట్టు (4008) 

9, తొలగించబడినది. 

10. చెరకు (4010) 

11. పాఠశాల మరియు కళాశాల పాఠ్య గ్రంథములు (4011) 


యి 





విశదీకరణము :- 5, 6 మరియు 7 అంశములందలి వ్యక్తీకరణములు, అదనపు సుంకముల చట్టము, 195/ (1957 నందు 
58 వ కేంద్ర చట్టము) (ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన సరుకులు) నందు వాటికీ అనుదేశించబడిన అర్థములనే కల్గియుండును. 





ఆ.(ప. సాధారణ అమ్మకపు వన్సు చట్టము, 1957 


షా 


ఆరవ షెడ్యూలు 135 


కకక వమన Toe 


ఆరవ షెడ్యూలు 
5వ సెక్షను క్రింద పన్ను విధించదగిన సరుకులు 
షా లా 
క్రమ సంఖ్య సరుకుల వర్ణన విధింపు స్థానము పన్ను రేటు 
1 2 3 4 


UU దా 


1. 


5-ఎ. 


5-బి. 


కల్లు మరియు సారాయి కన్నా భిన్నమయిన _ (ఎ) రాష్టమునందలి ఆఖరి అమ్మ రూపాయి నందు 
అన్ని మద్యములు కపు స్థానం కన్నా భిన్నమయిన 50 పైసలు 
ప్రతి అమ్మకపు స్థానము వద్ద 
(బి) రాష్ట్రము నందలి ఆఖరి రూపాయి నందు 


అమ్మకపు స్థానము వద్ద 10 పైసలు 
ఫోటోగ్రఫిక్‌ మరియు ఇతర కెమేరాలు మరియు _ రాష్ట్రము నందలి ప్రతి అమ్మకపు రూపాయి నందు 
ఎన్‌లార్హర్లు, లెన్సులు, ఫిల్ములు మరియు ప్లేట్లు, స్థానము వద్ద. 16 పైసలు 
పేపరు మరియు క్లాత్‌ మరియు వాటిలో వాడు 
టకు ఆవశ్యకమైనట్టి ఇతర భాగములు మరియు 
యాక్సెసరీలు. 

- అన్ని గడియారములు, టైం పీసులు మరియ - డిటో - రూపాయి నందు 
వాచ్‌లు మరియు వాటి భాగములు 16 పైసలు 
ఇనుము మరియు ఉక్కు సేఫ్‌లు, క్యాష్‌ *డీటో= రూపాయి నందు 
బాక్సులు, అలై్మైరాలు, వార్డ్‌ రోబ్‌లు మరియు 16 పైసలు 
క్యాబినెట్లు 
ఫర్నీచరు - డిటో - -డిటో - 
పూర్తిగా ప్రత్తితో చేయబడిన వాటికన్నా భిన్నమైన - డిటో - రూపాయి నందు 
అన్ని హోజరీ సరుకులు. 8 పైసలు 
పూర్తిగా ప్రత్తితో చేయబడిన హోజరీ సరుకులు - డిటో - రూపాయి నందు 
. . 8 పైసలు 
రెడీమేడ్‌ దుస్తులు - డిటో - రూపాయి నందు 

. . 8 పైసలు 
అన్ని రకములయిన విద్యుత్‌ సంబంధమైన - డిటో - రూపాయి నందు 
సరుకులు, పరికరములు, ఉపకరణములు మరియు 16 పైసలు 


అప్లయన్సెన్‌ (ప్లాస్టిక్‌ ఆర్టికల్స్‌ కన్నా భిన్న 
మయినవి మరియు అన్యత్రా నిర్దిష్టముగా పేర్కొన 
బడినట్టి వాటికన్నా భిన్నమయిన వాటితో సహా) 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వను చట్టము, 1957 


ఆరవ షెడ్యూలు 137 


(1) 


_(2) 


3. (4) 





9. 

10. 

11. 
112. 


12. 


13. 


13. ఎ. 


14, 


డైసు మరియు కెమికల్స్‌, 
స్టెయిన్‌ లెస్‌ స్టీలు యొక్క వస్తువులు 
కలప 


భీములు, ర్యాఫర్లు మరియు ష్లాంకులు వంటి 
సైజులుగా కత్తిరింపబడిన దుంగలు 

రబ్బరు ఉత్పత్తులు (అన్యత్రా నిర్దిష్టముగా 
పేర్కొనబడిన వాటి కన్నా భిన్నమైనవి). 

(1) లాటెక్స్‌ ఫోమ్‌ స్పాంజ్‌; 

(11) కఠినతరం. గావించబడనట్టి ప్లేట్ల, షీట్లు 
మరియు సస్టిప్పులు మరియు వల్కనైజ్‌ చేయ 
బడిననూ, చేయబడక పోయిననూ మరియు 
టెక్స్‌టైల్‌ పదార్థముతో కలప బడిననూ లేక 
మరేవిధంగా నైనప్పటికి; 

(111) పైపింగ్‌ మరియు ట్యూబింగ్‌లకు ఉపయో 
గించు కఠినతరం గావించబడని వల్కనైజ్‌డ్‌ 
రబ్బరు; 

(1) ఎ టెక్స్‌టైల్‌ పదార్థముతో కలపబడిననూ 
లేక మరీవిధంగా నైనప్పటికిని వల్కనైజ్‌డ్‌ 
రబ్బరు యొక్క బెల్లింగ్‌ మెటీరియల్‌ లేక 
ట్రాన్స్‌ మిషన్‌, కన్వేయర్‌ లేక ఎలివేటర్‌ బెల్బులు 
కూడి యుండును. 

నీటి సరఫరా మరియు శానిటరీ ఫిట్టింగులు 
(పోర్సెలిన్‌ మరియు చైనా వేర్‌ కన్నా భిన్నమైనవి) 
స్టోన్‌వేర్‌ పైపులు. 


మర కోయబడిన లేక టీప్‌డ్‌ బోర్డులు మరియు 
నట్లు మరియు బేస్‌ మెటల్‌ యొక్క సూలు 


- డిటో - రూపాయి నందు 
10 పైసలు 

- డిటో - రూపాయి నందు 
10 పైసలు 

- డిటో - రూపాయి నందు 
12 పైసలు 

- డిటో - రూపాయి నందు 
16 పైసలు 

- డిటో - రూపాయి నందు 
15 పైసలు 

_ డిటో - రూపాయి నందు 
15 పైసలు 

_ =డిటో - రూపాయి నందు 
15 పైసలు 

బుడిటో = _ రూపాయి నందు 9 


ననున ననన నకల ననన లతను నకును లాతతతనుతన తనునా మావా సాససపాస నాయన నాన నాగానాం ననరననానడనాసనకా. 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


19. 


20. 


(ము ప్రయోగశాలలో వాడే గాజు సామాగ్రి; 
(౪) గాజు షెల్స్‌, గాజు గ్లోబ్స్‌ మరియు 
దీపములు మరియు లాంతరు చిమ్నీలు. 
(ఇ)మేజాబల్ల సామాగ్రితో సహా ఇతర గాజు సామాగ్రి. 
అన్ని రకముల పేపరు (పేస్ట్‌ - బోర్డు, మిల్‌ - 
బోర్డు, (స్ట్రా బోర్డు మరియు కార్డ్‌ బోర్డ్‌తో సహా) 
అనగా : 

(1) సిగిరెట్‌ టిష్యూ; 

(11) బ్లాటింగ్‌, టాయిలెట్‌ లేక టార్గెట్‌ టిష్యూ, 
టెలి ప్రింటెడ్‌, టైపు రైటింగు, మ్యాని ఫోల్డ్‌, బ్యాంకు, 
బాండు లేక ఆర్ట్‌ పేపరు, క్రోమ్‌ పేపరు, టబ్‌ 
సైజ్‌డ్‌ పేపరు, చెక్‌ పేపరు, స్థాంపు పేపరు, 
కార్టిడ్డ్‌ పేపరు, పార్చ్‌మెంట్‌ మరియు కోటెడ్‌ 
బోర్డు (ఆర్ట్‌ బోర్డు, క్రోమ్‌ బోర్డు మరియు 
ప్లియింగ్‌ కార్డ్‌ల కొరకు బోర్డుతో సహా); 

(111) ప్రింటింగ్‌ మరియు రైటింగ్‌ పేపరు, 
వ్యాకింగ్‌ మరియు ర్యాపింగ్‌ పేపరు, (స్టాబోర్లు 
మరియు పల్స్‌ బోర్డు, గ్రేబోర్డు, కారుగేటెడ్‌ 
బోర్డు, డ్యూష్లైక్స్‌ మరియు ట్రిప్లెక్స్‌ బోర్డులతో 
సహా లేక ఇతర విధములైన; 

(17) సినిమా టోగ్రఫిక్‌ మరియు ఫోటోగ్రఫిక్‌ 
పేపరు మినహా, కార్బన్‌ పేపరుతో సహా పైన 
మరో విధముగా నిర్ధిష్టంగా ఉదహరింపబడని 
అన్ని రకముల పేపరు మరియు పేపరు బోర్డు. 
అన్ని రకముల సూట్‌ కేసులు, ట్రీఫ్‌ కేసులు 
మరియు వ్యానిటీ బ్యాగ్‌లు. 


రాష్ట్రము నందలి ప్రతి రూపాయి నందు 
అమ్మకపు స్థానం వద్ద 12 పైసలు 


రాష్ట్రము నందలి ప్రతి రూవాయి నందు 10 
అమ్మకపు స్థానము వద్ద పైసలు 





అయితే - మద్యము ప్రయోజనార్థము ప్రథమ అమ్మకపు స్థానము మరియు ఆఖరి అమ్మకపు స్థానము కన్నా 
భిన్నమైన ఏ అమ్మకపు స్థానము వద్ద నయిననూ తక్షణ పూర్వ అమ్మకపు స్థానము నందు పన్ను విధించబడిన సరుకుల 
టర్నోవరును తీసి వేసిన తరువాత పన్నుకు భాద్యమయ్యే సరుకుల టర్నోవరు తేల్చబడవలెను. 

విశదీకరణము : ఈ షెడ్యూలు నందున్న (1) వ ఎంట్రీ ప్రయోజనార్థము. (ఎ) ప్రథమ అమ్మకపు స్థానము అనగా 
రాష్ట్రము నందు మద్యము తయారు చేయునట్టి లేదా రాష్ట్రము వెలుపలి నుండి మద్యము దిగుమతి చేసుకొను డీలరు 
చేత 'ఇతర డీలరు లేక వ్యక్తికి చేయబడిన మద్యము యొక్క అమ్మకము అని అర్థము 





ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు చట్టము, 1957 


కప: రూలు 141 





ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 (1957 లో ఆంధ్రప్రదేశ్‌ యొక్క 6వ చట్టము) యొక్క 
39 వ సెక్షను క్రింద దత్తము చేయబడిన అధికారములను వినియోగించుచూ ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు ఇందుమూలముగా 
ఈ క్రింది రూల్ఫును చేశారు. 


రూల్సు 
1. ఈ రూల్సును ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 అని పేర్కొనవచ్చును. 
2. ఇవి 1957 జూన్‌ 15 వ రోజు నుండి అమలు లోనికి వచ్చును. 
3. ఈ రూల్సు నందు సందర్భవశాత్తు అన్యధా అపేక్షించబడితే తప్ప - 

(ఎ) “చట్టము” అనగా ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1957 అని అర్థము. 

(బి) “సహాయ వాణిజ్య పన్నుల అధికారి” అనగా ఉపకమీషనరు చేత పేరుతో కానీ లేక తన పదవిరీత్యా కానీ 
సహాయ వాణిజ్య పన్నుల అధికారి యొక్క అధికారములను వినియోగించేందుకు నియమింపబడిన 
ఎవరయినా వ్యక్తి అని అర్థము మరియు ఇందు (1) నిఘా సమాచారమును సేకరించేందుకు మరియు వర్తక 
వర్గము చేత పన్ను ఎగవేతను దర్యాప్తు జరిపేందుకు నియమింపబడిన సహాయ వాణిజ్య పన్నుల అధికారి 
(ఇంటలిజెన్స్‌), (2) సహాయ వాణిజ్య పన్నుల అధికారి పదవికి జతచేయబడిన అధికారములను 
వినియోగించేందుకు నియమింపబడిన అదనపు సహాయ వాణిజ్య పన్నుల అధికారి కూడా చేరియుండును. 

(సి) “వాణిజ్య పన్నుల ఇన్‌స్పెక్టరు” అనగా వాణిజ్యపన్ను ఇన్‌స్పెక్టరు యొక్క అధికారములను వినియోగించేందుకు 
పేరుతో గాని లేక తన పదవిరీత్యా గానీ వాణిజ్య పన్నుల అధికారిచేత నియమింపబడిన ఎవరయినా వ్యక్తి అని అర్థము. 


(సి సి) తొలగించబడినది. 
(డి) తొలగించబడినది. 

(ఇ) “ఫారము” అనగా ఈ రూల్ఫుకు జత చేయబడిన ఫారము అని అర్థము. 

(యఫ్‌) "ప్రభుత్వ ట్రెజరీ అనగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రెజరీ లేక సబ్‌ ట్రెజరీ అని అర్థము. 

(జి) తొలగించబడినది. 

(జి జి) తొలగించబడినది. 

(హెచ్‌) "నెల అనగా క్యాలెండరు వారీ నెల అని అర్థము. 

(ఐ) “రిజిస్టరు చేయునట్టి అథారిటి” అనగా 12వ సెక్షను క్రింద రిజి (స్టేషను కొరకు దరఖాస్తు చేయునట్టి డీలరు యొక్క 
ప్రధాన వ్యాపార ప్రదేశం ఎవరి అధికార పరిధి యందున్నదో ఆ సహాయ వాణిజ్య పన్నుల అధికారి అని అర్థము. 

(జె) “సెక్షను” అనగా ఈ చట్టము యొక్క సెక్షను అని అర్థము. 

(కె) “రాష్ట్ర ప్రతినిధి” అనగా అమ్మకపు పన్ను అప్పిలేటు ట్రిబ్యునలు ముందు అప్పీళ్ళ యందు రాష్ట్రము 
తరుపున హాజరగుటకు ప్రభుత్వమ లేక వాణిజ్య పన్నుల కమీషనరు చేత నియమించబడినట్టి వాణిజ్య 
పన్నుల అధికారి హోదాకు తగ్గని అధికారి అని అర్థము. 

4. తొలగించబడినది.. 


5. (1) (2) నుండి (8) సబ్‌ - రూల్సు నందు పొందుపరచిన విధముగా వినా ఈ రూల్సు ప్రయోజనార్థము ఒక డీలరు 


షప 





ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వను రూల్సు, 1957 


5వ రూలు 143 


మం లల డం వలన తనతొడల తతా వదత పావును డాని తడవడం నాం తాన నడకను 


(ఇ) ప్రొద్దు తిరుగుడు పువ్వు (హెలియాంతన్‌ ఎన్నస్‌) 

(యఫ్‌) నిగార్‌సీడ్‌ (గ్రైజోటియా ఎబిసీనికా) - 

(జి) నీమ్‌, వేప (అజాడిరక్తా ఇండికా) 

(హెచ్‌) మహువా, ఇల్లుపై, ఇప్పె (మధుకా ఇండికా, యము. లాటి ఫోలియా, బాసియా, లాటి ఫోలియా 
మరియు మధుకాలాంగి ఫోలియా సిన్‌. యమ్‌. లాంగి ఫోలియా) 

(ఐ) కరంజా, పాంగమ్‌, హూంగ (పొంగామియా పిన్నేటాసిన్‌. పి. గ్లాబ్రా) 

(జె) కుసుమలు (షెలిచెరా - ఒలియోసా సిన్‌.యస్‌. త్రిజూగ) 

(క) పున్నా ఉండి (కాలోఫిల్లమ్‌, ఐనో ఫిల్లమ్‌) 

(యల్‌) కోకుమ్‌ (కొర్సినియా ఇండికా) 

(యమ్‌) సాల్‌ (షోరియా రొబస్తా) 

(యన్‌) టంగ్‌ (ఎల్యూరిటీస్‌ జోర్డి మరియు ఎ. మెంటానా') 

(ఒ) రెడ్‌పామ్‌ (ఈలియల్స్‌ గైనెన్సిస్‌) 

(పి) శాష్టవర్‌ (కేర్ణనస్‌ టింక్టోరియస్‌) 
కాని వేరుశనగ లేక పీనట్‌, ప్రతి గింజలు, ఆముదము మరియు కొబ్బరికాయలు (అనగా లేత కొబ్బరి 
కాయలు మినహా ఎండుకొబ్బరి) ఇందు చేరి యుండవు. 

(౫౫) ఆముదము (రెసినస్‌ కమ్యూనిస్‌) ; 

(య) లేత కొబ్బరికాయల కన్నా భిన్నమైన కొబ్బరికాయలు (కోకస్‌న్యూసిఫెరా); 

(౫11) వేరుశనగ లేక పీనట్‌ (అరాచిస్‌ హైపోజియా); 

(౫౫111) జనపనార అనగా కార్కోరస్‌ కాప్పూలారిస్‌ మరియు కార్కోరస్‌ ఒలిటోరియస్‌ జాతులకు చెందిన మొక్కల నుండి 
సంగ్రహించబడిన నార మరియు హైబిస్కస్‌ కన్నాబిన్నస్‌ మరియు హైబిస్కస్‌ శబ్బారి ఫవార్‌, ఎల్టిస్మా జాతుల యొక్క 
మొక్కల నుండి సంగ్రహించబడిన, మెస్టా లేక బిమ్లిగా తెలిసిన నార, మరియు క్రొటలేరియాజెన్నియా జాతి యొక్క 
మొక్కల నుండి సంగ్రహించబడిన, సన్నెహెంప్‌గా తెలిసిన బేల్‌ చేయబడిన లేక మరే విధమైన నార.; 

(ర) ప్రత్తి అనగా ప్రత్తి వ్యర్థముతో సహా కాక, గింజలు తీయబడిన లేక తీయబడని, బేల్‌ చేయబడిన, అదుమబడిన లేక 
మరే విధమైనట్టి అన్ని తయారీ స్థితులలో ఉన్న (దేశీయ లేక దిగుమతి చేసుకొనబడిన) అన్ని రకముల ప్రత్తి; 

(౫౫౪) పదును చేయబడిన లేక పదును చేయబడని తోళ్ళు మరియు చర్మములు; 

(దగు పపగణం అనగా ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గుర్రములు వంటి అన్ని 
పెంపుడు జంతువులు; 

(xxv) రొయ్యలు, పీతలు, కప్పలు మరియు లి 

(దాయి కర పెండలం; 

(దష) ముడి చమురు అనగా, ముడి పెట్రోలియమ్‌ నూనెలు మరియు మట్టి తైల సంబంధమైన ఖనిజముల 
(షేల్‌, కాల్కేరియస్‌ రాక్‌శాండ్‌ వంటి) నుండి పాందబడిన వాటి కాంపోజిషన్‌, సాధారణ లేక ఘనీభవించబడిన 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వను రూల్సు, 1957 


6వ రూలు 145 





సరఫరా లేక పంపిణీ సందర్భమునందు ఈ రూల్సు ప్రయోజనార్థము టర్నోవరు అట్టి సరుకుల సరఫరా లే 
పంపిణీ నిమిత్తము మూల్యముగా తన సభ్యుల నుండి అట్టి సాసైటీ చేత వసూలు చేయబడిన లేక వసూలు 
చేయదగిన మొత్తమంతయూ అగును. 

(7) ఏ రెస్టారెంటు లేక భోజనశాల లేక హోటల్‌ను (ఏ పేరుతో వ్యవహరింపబడినప్పటికినీ) నడుపుతున్న డీలరు 
సందర్భము నందు ఈ రూల్సు ప్రయోజనార్థము టర్నోవరు ఏ సర్వీసు రూపంగా గానీ లేక భాగంగా గానీ లేక 
మరియే ఇతర విధానమునందు గానీ ఆహారము గానైననూ లేక మానవ వినియోగము కొరకైన ఏ ఇతర 
వస్తువుగా నయినను లేక ఏ పానీయముగానైనను (మత్తు కలిగించెడి లేక కల్గించని) సరుకుల సరఫరా కొరకు 
మూల్యముగా డీలరు చేత వసూలు చేయబడిన లేదా వసూలు చేయదగిన మొత్తమంతయూ అగును. 


(8) 5-ఇ సెక్షను క్రింద సరుకుల వాడకం యొక్క హక్కును బదిలీ చేయు సందర్భమునందు డీలరు చేత 
సరుకుల వాడకపు హక్కు బదలీపై లెస్సీ లేక లైసెన్సుదారుని నుంచి వసూలు చేయబడిన లేక చేయదగిన 
మొత్తమంతయూడీలరు యొక్క టర్నోవరు అగును. 

6. (1)5, 5-బి, 5-సి, 5-ఇ, 6,6-ఎ, 6-సి సెక్షనుల క్రింద లేదా 9(1) సెక్షను క్రింద నోటిఫై చేయబడినట్లు పన్ను 
లేక పన్నులు మరియు సర్‌చార్జీలు డీలరు యొక్క నికర టర్నోవరుపై విధించబడవలెను. నికర టర్నోవరును అసెస్‌ 
చేయునపుడు, (ఎ) నుంచి (యల్‌) వరకు ఉన్న క్లాజులందు నిర్దిష్టపరచబడిన మొత్తములు అందు నిర్దిష్ట పరచబడిన 
షరతులకు లోబడి డీలరు యొక్క టర్నోవరు నుండి తీసివేయబడవలెను. 

(ఎ) డిస్కౌంటుగా అనుమతించబడిన అన్ని మొత్తములు - అయితే - అట్టి డిస్కౌంటు డీలరు యొక్క క్రమబద్ధమైన 
పరిపాటి ననుసరించి అనుమతించబడినది లేదా ఒక ప్రత్యేమైన కేసు నందు ప్రవేశించినట్టి కాంట్రాక్టు లేక 
ఒప్పందము యొక్క షరతులను అనుసరించి ఉండినది మరియు అంతేగాక కొనుగోలుదారు డిస్కాంటు పోనూ 
అసలు విధించబడిన మొత్తమును మాత్రమే చెల్లించెనని లెక్కలు చూపుచున్నట్టిది అయ్యుండవలెను; 

(బి) (1) సరుకులు అమ్మకములపై పన్నుకు బాద్యమగునపుడు కొనుగోలుదారుని చేత డీలరుకు త్రిప్పి పంపబడిన 

సరుకులకు సంబంధించి వారికి అనుమతించబడిన అన్ని మొత్తములు, అయితే - సరుకులు బట్వాడా అయిన 
తేదీ నుండి ఆరు నెలలలోపు త్రిప్పి పంపబడియుండవలెను మరియు లెక్కలు ఎ తేదీన ఆ సరుకులు త్రిప్పి 
పంపబడినది మరియు ఎ తేదీన మరియు ఎంత మొత్తము వాపసు చేయబడినది చూపుతుండవలెను. 
(11) సరుకులు కొనుగోలు విలువపై పన్నుకు బాధ్యమగునపుడు డీలరు చేత అమ్మకందారులకు త్రిప్పి 
పంపబడిన సరుకులకు సంబంధించి వారి నుంచి స్వీకరించబడిన అన్ని మొత్తములు, అయితే - ఆ 
సరుకులు బట్వాడా అయిన తేదీ నుంచి ఆరు నెలల లోపు త్రిప్పి పంపబడియుండవలెను మరియు లెక్కలు 
ఏ తేదీన సరుకులు త్రిప్పి పంపబడినది మరియు ఎ తేదీన మరియు ఎంత మొత్తము వాపసుగా 
స్వీకరించబడినది చూపుతుండవలెను. 

అయితే - అట్లు త్రిప్పి పంపబడిన సరుకుల కారణంగా తగ్గింపు కొరకు క్లెయిము, అమ్మిన సరుకులు 
స్వీకరించబడిన లేదా కొనుగోలు చేయబడిన సరుకులు త్రిప్పి పంపబడిన తేదీ నుంచి, సందర్భానుసారముగా 
ఏదయితే అది, ఆరునెలల వ్యవధి లోపు దాఖలు చేయబడి నట్లయితే అనుమతించదగును; 


(సి) తన స్టాకు నందు లేనట్టివి కాని మరొక డీలరు నుంచి ప్రత్యేకించి ఒకానొక ఖాతాదారును సర్దుబాటు 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు వన్సు రూల్సు, 1957 


6వ రూలు 147 





విశదీకరణము : డీలరు యొక్క టర్నోవరు వివిధ రేట్ల చొప్పున పన్నుకు బాధ్యమగునపుడు వివిధ పన్ను రేటుకు 
బాధ్యమగు టర్నోవరు యొక్క ప్రతి భాగమునకు సంబంధించి పై సూత్రము ప్రత్యేకముగా అనువర్తింప బడవలెను. 
(2) (1) వ సబ్‌ - రూలు నందు ఏమున్నప్పటికినీ వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము నందు ప్రమేయమయిన సరుకుల 
రూపమయిన ఆస్తి, అవే సరుకులుగా ఏ ఇతర రూపము నందయిననూ బదిలీ చేయు డీలరు టర్నోవరుసై 
5-ఎఫ్‌ సెక్షను క్రిందపన్ను విధింపబడ వలెను. డీలరు యొక్క పన్నుకు బాధ్యమయ్యే టర్నోవరును నిర్ణయించుట 
యందు డీలర యొక్క మొత్తము టర్నోవరు నుండి (ఎ) నుండి (యల్‌) వరకు ఉన్న క్లాజాలందు నిర్ధిష్ట పరచబడిన 
మొత్తములను, వాటియందే నిర్దిష్ట పరచబడిన షరతులకు లోబడి, తీసివేయవలెను. 


(ఎ) వర్క్స్‌ యొక్క పనుల నిర్వహణ కొరకు కూలీ చార్జిలు. 

(బి) వర్క్‌ కాంట్రాక్టు నిర్వహణము కొరకు సబ్‌-కాంట్రాక్టరుకు చెల్లించిన మొత్తము అయితే అట్టి సబ్‌- 
కాంట్రాక్టరు రిజిస్టరు డీలరై యుండి మరియు సంబంధిత అసెసింగ్‌ అధారిటీ ముందు దాఖలు చేసిన 
రిటర్ను నందు ఆ టర్నోవరు చేర్చబడి యుండాలి. 

(సి) ప్లానింగు, డిజైనింగు కొరకు ఖర్చులు మరియు అర్కిటెక్ట్‌ యొక్క ఫీజులు; 

(డి) వర్క్‌ కాంట్రాక్ట్‌ యొక్క క. క నందు ఉపయోగించబడిన యంత్రసామాగ్రి మరియు పనిముట్లుని 
అద్దెకు లేదా ఇతర విధముగా పొందుటకు అయిన ఖర్చులు. 

(ఇ) వర్క్‌ కాంట్రాక్ట్‌ యొక్క నిర్వహణ క్రమమునందు ఆస్తి బదిలీ కానట్టిదైయుండి, వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క 
నిరర్వహణము నందు ఉపయోగించబడిన నీరు, విద్యుత్‌, ఇంధనము వగైరా వంటి వినియోగ వస్తువులు; 

(యఫ్‌) కూలీ, మరియు సేవల సరఫరాకు మేరకు సంబంధం కలిగిన కాంట్రాక్టరు యొక్క ఎస్టాబ్లిష్‌మెంటుఖర్చు; 

(జి) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధము గల ఇతర అనురూప ఖర్చులు; 

(హెచ్‌) కూలి మరియు సేవల సరఫరాకు మేరకు సంబంధము గల కాంట్రాక్టరు చేత సంపాదించబడిన లాభము; 

(ఐ) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము నందు బదిలీ చేయబడుటకు 9(1) సెక్షను క్రింద నోటిఫికేషన్‌ ద్వారా 
మినహాయించబడిన సరుకులపై అయిన అన్ని మొత్తములు; 

అయితే ఆ సరుకులు కొనుగోలు చేయబడినట్టి రూపము నందే బదిలీ చేయబడవలెను. 

(జె) ఈ చట్టము యొక్క ఏ నిబంధనల క్రింద నయినా మూడవ షెడ్యూలు నందు నిర్దిష్టపరచబడిన సరుకులు 
డీలరు చేత బదిలీ చేయబడుట కొరకు, అట్టి అమ్మకాలు ఈ చట్టము యొక్క ఏ నిబంధనల క్రిందనయినా 
బాధ్యమయ్యే పన్ను నుండి మినహాయించబడినపుడు అన్ని మొత్తములు, అయితే డీలరు చేత బదిలీ 
చేయబడు సరుకులు అవి కొనుగోలు చేయబడినప్పటి సరుకులు గానే ఉండవలెను. 

(క) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణ యందు డీలరు చేత నాలుగవ షెడ్యూలు నందు నిర్దిష్ట పరచబడిన 
సరుకుల బదిలీ కొరకు అన్ని మొత్తములు, అయితే ఆ సరుకులు డీలరు చేత బదిలీ చేయబడు సరుకులు 
అవి కొనుగోలు చేయబడినప్పటి సరుకులుగానే ఉండవలెను. 


(యల్‌) కేంద్ర అమ్మకపు పన్ను చట్టము 1956 యొక్క 5వ సెక్షను క్రింద ఎగుమతి లేక దిగుమతి క్రమమునందు 
ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను రూల్సు, 7957 


6-ఎ రూలు 149 





(౫) రీ - ఇన్‌ఫోర్సు చేయబడిన కాంక్రీటు వర్కు 35 
(ఇ) క్టోజెట్టలను అమర్చుట, వెంటిలేట్‌ చేసే షాప్టులు వగైరా వంటి శానిటరీ అమరికలు 25 
(డి) వాచ్‌ మరియు లేదా క్లాక్‌ మరమ్మత్తు కాంట్రాక్టు 50 
(ఇ) అద్దకపు కాంట్రాక్టులు 50 
(యఫ్‌) అన్ని ఇతర కాంట్రాక్టులు 30 


(4) (1) నుండి (3)వ సబ్‌ రూల్సు నందు ఎమున్నప్పటికినీ 5-జి సెక్షను క్రింద పన్ను చెల్లింపును ఎంపిక జేసుకొను డీలరు 
యొక్క మొత్తము టర్నోవరును (ఎ) నుండి (ఎఫ్‌) వరకు ఉన్న క్లాజు లందు నిర్దిష్ట పరచబడిన మొత్తములను 
తీసివేసిన తరువాత నిర్ణయించవలెను. 

(ఎ) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము కొరకు కూలి ఖర్చులు; 

(బి) షానింగు మరియు డిజైనింగు కొరకు ఖర్చులు మరియు ఆకర్కెటెక్ట్సు యొక్క ఫీజులు; 

(సి) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధించిన విస్తృతి వరకు కాంట్రాక్టరు యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చు; 

(డి) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధించిన ఇతర అనురూప ఖర్చులు; 

(ఇ) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధించిన విస్తృతి వరకు కాంట్రాక్టరు చేత సంపాదించబడిన లాభము; 

(ఎఫ్‌) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము కొరకు సబ్‌-కాంట్రాక్టురుకు చెల్లించబడిన మొత్తములు, అయితే 
అతను ఒక రిజిస్టరు డీలరయి ఉండవలెను మరియు అట్టి సబ్‌ - కాంట్రాక్టరు చేత దాఖలు చేయబడిన 
రిటర్ను నందు టర్నోవరు చేరి ఉండవలెను. 

_6-ఎ బెల్లం డీలర్ల చేత డిక్షరేషను : (1) అయిదవ షెడ్యూలు యొక్క ప్రావిజో (సి) నందు నిర్దేశితమయిన డిక్షరేషను 


ఫారము -1 నందు ఉండవలెను. 


(2) అట్టి డిక్షరేషను ఫారములు వాణిజ్య పన్నుల కమీషనరు యొక్క అధారిటీ క్రింద ముద్రింపబడవలెను. అయితే - 
వాణిజ్య పన్నుల కమీషనరు యొక్క అథారిటీ క్రింద ముద్రింపబడిన డిక్షరేషను ఫారములు వాడకము నిమిత్తము 
ఏ కారణము వల్లనయినా సంసిద్ధముగా లభ్యం కానప్పుడు అట్టి ముద్రింపబడిన డిక్షరేషను ఫారములకు బదులుగా 
సంబంధిత అసెసింగ్‌ అథారిటీ యొక్క కార్యాలయపు ముద్రతో యథాక్రమముగా ముద్ర వేయబడిన డిక్షరేషను 
ఫారములు వాడబడవచ్చును. 


(3) ముద్రింపబడిన డిక్షరేషను ఫారములు సంబంధిత అసెసింగ్‌ అథారిటీ నుండి వాటిపై పేర్కొన్న ధర చెల్లింపుపై పొందబడవచ్చును. 


(4) తన చేత ప్రభావితమైన బెల్లపు అమ్మకములపై పన్ను చెల్లింపు నుండి అయిదవ షెడ్యూలు యొక్క ప్రావిజో (సి) 
రీత్యా మినహాయింపు క్లెయిమ్‌ చేయునట్టి ప్రతి డీలరు, అట్టి సరుకులను అమ్మినట్టి రిజిస్టరు డీలరు చేత 
యథాక్రమముగా నింపబడి మరియు సంతకము చేయబడిన, ఫారము- నందు గల వివరములను కలిగి యున్నట్టి 
డిక్షరేషనును రెండు ప్రతులలో పొందవలెను. మినహాయింపును క్లెయిమ్‌ చేయుచున్నట్టి డీలరు సంబంధిత అసెసింగ్‌ 
అథారిటీ ముందు 15 లేక 17వ రూల్సు క్రింద ప్రెస్కైబ్‌ చేయబడిన రిటర్నుతో పాటుగా అట్టి డిక్షరేషను యొక్క 
అసలు ప్రతిని దాఖలు చేయవలెను. 


ఆ.వ్ర. సాధారణ అమ్మకపు వను రూల్సు, 1957 


6-బి రూలు . 151 
అను నేను .._ (అసెసింగ్‌ అధారిటి) రోల్సు పై పన్ను చెల్లించుచున్నట్టి 
నకు 
తేదీన సంతకము చేయబడి మరియు జారీ చేయబడిన 


సంఖ్య గల డిక్షరేషను ఫారమునకు ఇది రెండవ ప్రతి అని ఇందుమూలముగా రూఢీ పరుచుచున్నాను. 


అమ్ముచున్నట్టి రిజిస్టర్షు డీలరు యొక్క సంతకము 
6-బి : వర్క్స్‌ కాంట్రాక్టులను నిర్వహించుచున్న డీలర్ల విషయము నందు పన్నురాజీ : 


(1) 5-జి సెక్షను క్రింద ఏ సంవత్సరము కొరకయిననూ పన్ను రాజీని ఎంపిక జేసుకొను డీలరు సంవత్సర ప్రారంభము 
నుండి ముప్పది రోజులలోపు లేదా అతడు. సంవత్సర క్రమమునందు వ్యాపారమును ప్రారంభించినటైైతే వ్యాపారము 
యొక్క ప్రారంభ తేదీ నుండి ముప్పై రోజులలోపు, సందర్భానుసారముగా ఏదయితే అధి, ప్రతి సంవత్సరము 
అసెసింగ్‌ అథారిటీకి ఫారము - యల్‌ నందు దరఖాస్తుని సమర్పించవలెను. 


ఫారము-యల్‌ 


అయితే - సంవత్సర ప్రారంభం నుండి ముప్పె రోజులు ముగిసిన తర్వాత లేదా వ్యాపారము యొక్క ప్రారంభతేదీ 
నుండి ముప్పె రోజులు ముగిసిన తర్వాత, సందర్భానుసారముగా ఏదయితే అది స్వీకరించిన దరఖాస్తునకు 
సంబంధించిన ఆలస్యమును అధికార పరిధి గల అసెసింగ్‌. అథారిటీ వ్రాత 'పూర్వకముగా రికార్డు చేయదగు 
కారణముల కొరకు మరియు తగినంత హేతువుపై మాఫీ చేయవచ్చు. ఏమయినప్పటికి, మాఫీ చేయబడినటువంటి 
ఆలస్యము అరువది రోజులకు మించరాదు మరియు అట్టి వ్యాపారము లేదా సంవత్సరము సందర్భానుసారముగా 
ఏదయితే అది, యొక్క ప్రారంభ తేదీ నుండి తొంబై రోజుల వ్యవధి లోపు ఆలస్యము మాఫీ చేయబడవలెను. 
(2) (1) అవసరమయ్యే అట్టి పరిశీలనను చేసిన తరువాత సంబంధిత అసెసీంగ్‌ అథారిటీ సదరు డీలరును, (1) వ సబ్‌ 
రూలు నందు నిర్దిష్ట పరచబడిన షరతులకు లోబడి 5-జి సెక్షను క్రింద నిర్దిష్ట పరచబడిన రాజీ ద్వారా ఒక మొత్తమును 
సదరు అనుమతి అనుదానము చేయబడిన దాని విషయములో సంవత్సరము నందు అతనిచే చెల్లింపబడవలసిన 
పన్ను మొత్తమునకు బదులుగా చెల్లించుటకు అనుమతించ వచ్చును. 


(షష) రాజీకొరకు దరఖాస్తు చేయబడిన సంవత్సర క్రమమునందు దరఖాస్తును స్వీకరించిన తేదీ నుండి ముప్పై రోజుల 

లోపుగా రాజీ కొరకు సదరు అనుమతి అనుదానము చేయబడవలెను. అనుమతి ఫారము' ఎల్‌-1 నందుండవలెను. 
మరియు దాని సంబంధము గల సంవత్సరం పూర్తిగా అమలులో నుండును. 

|ఫారము - యల్‌ - 1 

(111) సదరు అనుమతిని ఈక్రింది సందర్భములనందు అసెసింగ్‌ అథారిటీ రద్దుచేయవచ్చును :- 
(ఎ) ఏ నెల నందైనా నిరిష్ట సమయములోపల పన్ను చెల్లించుట అందు డీలరు విఫలమయినట్లయితే మరియు, లేదా; 
(బి) అతని చేత దాఖలు చేయబడిన రిటర్ను నందు టర్నోవరు భాగము లేక మొత్తాన్ని డీలరు అణచిపెట్టెనని అసెసింగ్‌ 
uuu 


' అ.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


13వ రూలు . 153 





డీలరులు రూ.10 లక్షలకు మించిన తన టర్నోవరు తో సంబంధం లేకుండా 15 వ రూలు క్రింద ఫారము ఎ-1 నందు 
ఒక రిటర్నును దాఖలు చేయవలెను. 


అయితే - క్రొత్తగా రిజిస్టరు అయిన ప్రతి డీలరు విషయమునందు ఈ రూల్సు క్రింద అతను రిజిస్టరు అయిన 
సంవత్సరము జరుగుతున్నప్పుడు చెల్లించవలసిన పన్ను లేదా పన్నులను స్థిరపరచుట గాని మరియు 17వ రూలు 
క్రింద పై(స్కైబ్‌ చేయబడిన విధానముతో రిటర్ను సమర్పించుట గానీ అవసరము లేదు. 


11. ఈ చట్టము యొక్క 12 వ సెక్షను క్రింద రిజిస్టరగుటకు బాధ్యుడైన ఏ డీలరైననూ 9వ రూలు ద్వారా అపేక్షించబడినట్లు 
ఒక రిటర్నును ఇందు నిమిత్తము (ప్రై స్కైబ్‌ చేయబడిన తేదీకి ముందు సమర్పించుటలో విఫలమయినపుడు లేదా 
తనిఖీ తర్వాత లెక్కలను, రిజిస్టరులను మరియు ఇతర అధికార పత్రములను దాఖలు చేసినపుడు లేదా తనిఖీ తేదీ 
తదనంతరము ఆరిటర్నును సమర్పించినపుడు లేదా అతని చేత సమర్పించబడిన రిటర్ను అసెసింగ్‌ అథారిటీకి 
సరియైనది కానిదిగా లేక అసంపూర్ణమైనదిగా కన్సించినపుడు ఆ అసెసింగ్‌ అథారిటీ 12వ రూలు నందు (పై(స్కైబ్‌ ' 
చేయబడిన ప్రాసీజరును అనుసరించిన అనంతరము తన యొక్క బెస్టు జడ్జిమెంటు రీత్యా ఆడీలరు యొక్క 
టర్నోవరును నిర్ణయించవచ్చును. మరియు 5, 5-బి, 5-సి, 5-ఇ, 5-యఫ్‌, 5-జి, 6, 6-ఎ, 6-సి సెక్షనులందు నిర్దిష్ట 
పర్పబడిన లేదా 9 (1) సెక్షను క్రిందనోటిఫై చేయబడిన రేటు లేక రేట్ల చొప్పున చెల్లించవలసిన వార్షిక పన్ను లేక 
పన్నులను తాత్కాలికంగా స్థిరపరచవలెను. 


అయితే - డీలరు చేత సమర్పించబడిన రిటర్నులందు ఈ చట్టము క్రింద అట్టి రిటర్నులను సమర్పించుటకు ముందు 

ఒక అధికారి చేత డీలరు యొక్క లెక్కలు, రిజిస్టరులు లేక ఇతర అధికార పత్రముల తనిఖీద్వారా తప్ప వెల్లడికానట్టి 
టర్నోవరు లేక ఏదయినా వివరములు చేరియున్నట్లయితే డీలరుకు ఇందు నిమిత్తము విన్నపము చేసుకునేందుకు 
అవకాశమిచ్చిన అనంతరము అసెసింగ్‌ అథారిటీ అట్టి రిటర్నులను సరికానివి లేక అసంపూర్ణమయిన రిటర్చులుగా 
పరిగణించి మరియు దాని ఆధారంగా చర్య తీసుకొనుటకు ఉపక్రమించవలెను. 


12. ఈ చట్టము యొక్క 12వ సెక్షను క్రింద రిజిస్టరగుటకు బాధ్యుడైన ఏ డీలరయిననూ ఇందు నిమిత్తము (పెస్కైబ్‌ 
చేయబడిన తేదీకి ముందు రిటర్ను సమర్పించుటలో విఫలమైనపుడు లేదా తనిఖీ తర్వాత లెక్కలు, రిజిస్టర్లు మరియు 
ఇతర అధికార పత్రమును దాఖలు చేసినపుడు లేదా తనిఖీ తేదీ తదనంతరము రిటర్నులను సమర్పించినపుడు 
అసెసింగ్‌ అథారిటీ డీలరుకు నోటీసును జారీ చేసి మరియు తాను అవసరమని పరిగణించునట్టి విచారణను చేసిన 
తర్వాత అతనిని తన బెస్టుజడ్డిమెంటు రీత్యా అసెస్‌ చేయవచ్చును. 


డీలరు చేత సమర్పించబడిన ఏ రిటర్నైననూ అసెసింగ్‌ అథారిటీకి సరియైనది కానిదిగా లేక అసంపూర్ణమైనదిగా 
కనిపించినపుడు అసెసింగ్‌ అథారిటీ తన చేత సమర్పించబడిన రిటర్ను యొక్క సరిదనము లేక సంపూర్ణత్వమును 
నిరూపించుకొనేందుకు డీలరుకు హేతుబద్ధమైన అవకాశమిచ్చిన మరియు తాను అవసరమని భావించునట్టి 
విచారణను చేసిన అనంతరము అతనిని తనయొక్క బెస్టు జడ్జిమెంటు రీత్యా అసెస్‌ చేయవచ్చును. 


13. 10 లేక 11 వ రూలు క్రింద పన్ను తాత్కాలికముగా స్థిరపరచబడగానే అసెసింగ్‌ అథారిటీ డీలరుకు ఫారము-బి నందు 
నోటీసును జారీ చేయవలెను మరియు నోటీసు నందు నిర్జిష్టపరచబడిన సమయమున మరియు విధానము నందు 
అసెస్‌మెంటు సంవత్సరము యొక్క ప్రతినెల కొరకు తాత్కాలికముగా స్థిరపరచబడిన పన్ను యొక్క 1/12 భాగమును 

ఆ.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


15వ రూలు 155 





15. 


అతని చేత సమర్పించబడిన రిటర్ను అసెసింగ్‌ అథారిటీకి సరియైనది కానిదిగా లేక అసంపూర్ణమైనదిగా 
కనిపించినపుడు అసెసింగ్‌ అథారిటీ 12వ రూలు నందు ప్రెస్కైబ్‌ చేయబడిన ప్రాసీజరును అనుసరించిన అనంతరము 
తన బెస్టు జడ్డిమెంటురీత్యా చెల్లించవలసిన పన్నును అసెస్‌ చేయవచ్చును మరియు బాకీయైన పన్ను కొరకు ఫారము" 
బి-4 నందు డిమాండు నోటీసును జారీ చేయవచ్చు. ఆ మీదట క్యాజువల్‌ ట్రేడరు డిమాండు చేయబడిన మొత్తమును 
నోటీసు నందు నిర్దిష్టపరచబడినట్టి సమయములోపల మరియు విధానము నందు చెల్లించవలెను. 


అయితే - క్యాజువల్‌ ట్రేడరు చేత సమర్పించబడిన రిటర్నులందు ఈ చట్టము క్రింద అట్టి రిటర్నులను 
సమర్పించుటకు ముందు ఒక అధికారి చేత క్యాజువల్‌ ట్రేడరు యొక్క లెక్కలు లేక రిజిస్టరులు ఇతర అధికార 
పత్రముల తనిఖీ ద్వారా తప్ప వెల్లడికాని టర్నోవరు లేక ఎవయినా వివరములు చేరియున్నట్లయితే క్యాజువల్‌ 
ట్రేడరుకు ఇందు. నిమిత్తము విన్నపము చేసుకునేందుకు అవకాశమిచ్చిన అనంతరము అసెసింగ్‌ అధారిటీ అట్టి 
రిటర్నులను సరికానివి లేక అసంపూర్ణమయిన రిటర్నులుగా పరిగణించి మరియు దాని ఆధారముగా. చర్య 


తీసుకొనుటకు ఉపక్రమించవలెను. 


(1) ఈ క్రింద పేర్కొనబడిన డీలరులు మినహా 9వ రూలు క్రింద రిటర్నును సమర్పించుటకు బాధ్యమయ్యే ప్రతి 
డీలరు, సంవత్సరము ముగిసిన ముప్పది రోజులలోపల తత్పూర్వ. సంవత్సరము నందు తన అన్ని వ్యాపార 
ప్రదేశములందు వివిధ పన్ను రేట్లకు బాధ్యమయ్యే సరుకుల నికర టర్నోవరు మరియు మొత్తము టర్నోవరుని 
చూపుచు తన ప్రధాన వ్యాపార ప్రదేశము ఉన్నటువంటి ప్రదేశము యొక్క అసెసింగ్‌ అథారిటీకి ఫారము ఎ) నందు 
ఒక రిటర్నుని దాఖలు చేయవలెను. 

(ఎ) 17 వ రూలు క్రింద ఫారము ఎ-2 నందు రిటర్నును దాఖలు చేయుటకు అపేక్షితమయిన డీలర్లు; 


(బీ) ఆ సంవత్సరము కొరకు చట్టము యొక్క 14-సి సెక్షను క్రింద పన్ను చెల్లించుటకు ఎంచుకున్న డీలర్లు; మరియు 


(సి) ఆ సంవత్సరము కొరకు చట్టము యొక్క 14-డి సెక్షను క్రింద రిటర్నులను దాఖలు చేయుటకు అర్హులయిన డీలర్లు, 


(2) 10 లేక 11వ రూలు క్రింద తాత్కాలికముగా అసెస్‌ చేయబడిన సంవత్సర క్రమం నందు తన వ్యాపారమును 


విరమించు ప్రతి డీలరు విరమణ తేదీతో సహా అప్పటి వరకు వ్యవధికి ఫారము ఎ-1 నందు ఒక రిటర్నును సంబంధిత 
అసెసింగ్‌ అథారిటీకి అట్టి విరమణ తేదీ నుండి 30 రోజుల లోపు సమర్పించవలెను. 


(3) పై (1) మరియు (2) సబ్‌-రూల్సు క్రింద ఫారము ఎ-1 నందు రిటర్నును సమర్పించుటకు బాధ్యత గల ప్రతి డీలరు 


రిటర్నుతో పాటుగా ఆ సంవత్సరము కొరకు అప్పటికే చెల్లించబడిన తాత్కాలిక పన్నును, ఏదయినా ఉంటే, రిటర్ను 
ఆధారముగా ఆ సంవత్సరము కొరకు బాకీయైన మొత్తము నుండి తీసివేసిన తరువాత పన్ను యొక్క పూర్తి మొత్తము 
కొరకు అసెసింగ్‌ అథారిటీ పేరిట తీయబడిన క్రాన్‌డ్‌ చెక్కును లేదా ప్రభుత్వ ట్రెజరీ రశీదును రిటర్నుతో పాటుగా 
సమర్పించవలెను. విఫలమైన వారికి అసెసింగ్‌ అథారిటీ, బాకీయైన పన్ను కొరకు ఫారము బి-1 నందు ఒక నోటీసును 
అందచేయవలెను మరియు ఆ డీలరు డిమాండు చేయబడిన మొత్తమును నోటీసు నందు నిర్దిష్ట పరచబడినట్టి 
సమయము లోపల మరియు విధానము నందు చెల్లించవలెను. 


అయితే - డీలరు పన్నును ఒక క్రాస్‌డ్‌ చెక్కుద్వారా చెల్లించుటకు ఉద్దేశించిన సందర్భము నందు ఆ చెక్కు ఆ పన్ను 


ఆ.వ. నాధారణ అమ్మకవు వన్ను రూల్సు, 1957 


15-సి రూలు 157 





టర్నోవరు మరియు వాటిపై పన్ను బాకీని చూపుచూ ఫారము - ఎ-10 నందు ఒక రిటర్నును, ఫారమునకు ఉన్న 
1 నుండి 5 అనుబంధముల యందు రహదారి పత్రములు, సి-ఫారములు, ఎఫ్‌-ఫారములు, హెచ్‌-ఫారములు 
మరియు జి-ఫారముల వాడకము యొక్క వివరములతో పాటుగా దాఖలు చేయవలెను. 


(2) పై (1) వ సబ్‌-రూలు క్రింద స్వయం అసెస్‌మెంటు ఆధారముపై తాత్కాలిక రిటర్నుని దాఖలు చేసిన సంవత్సర 
క్రమమునందు తన వ్యాపారమును విరమించునట్టి ప్రతి డీలరు సంబంధిత అసెసీంగ్‌ అథారిటీకి సదరు విరమణ 
యొక్క తేదీ నుండి ముప్పై రోజులలోపల విరమణ యొక్క తేదీలో సహా మరియు అప్పటి వరకు ఉన్న వ్యవధి కొరకు 
ఫారము ఎ-10 నందు ఒక రిటర్నును దాఖలు చేయవలెను. 


(3) 14-డి సెకను యొక్క (1) వ సబ్‌-సెక్షను క్రింద రిటర్ను దాఖలు చేయుటకు బాధ్యమయిన ప్రతి డీలరు ఆ 
సంవత్సరము కొరకు పన్ను బాకీ యొక్క పూర్తి మొత్తము కొరకు, దాని. నుండి ఆ సంవత్సరము కొరకు, అప్పటకే 
చెల్లింపబడిన తాత్కాలిక పన్ను, ఎదైనా ఉన్నట్లయితే, తీసివేయబడిన తరువాత, అసెసింగ్‌ అథారిటీ పేరున క్రాసు 
చేయబడిన డిమాండు డ్రాప్పును లేదా ప్రభుత్వ ట్రెజరీ నుండి రశీదును రిటర్నుతో పాటుగా దాఖలు చేయవలెను. 


(4) ఫారము ఎ-10 నందు ఒక రిటర్నును దానిపై బాకీ అయిన పన్ను యొక్క చెల్లింపు ఆధారముతో పాటుగా స్వీకరించిన 
తర్వాత మరియు 14-డి సెక్షను యొక్క (3) మరియు (4) వ సబ్‌-సెక్షనులందు నిర్దిష్ట పర్చబడిన షరతులను 
పరిశీలించిన తర్వాత మరియు చట్టము యొక్క 14 వ సెక్షను క్రింద వివరణాత్మక అసెన్‌మెంటు చేపట్టబడవలెనని 
నిర్ణయించబడితే తప్ప, అసెసింగ్‌ అథారిటీ ఆ రిటర్నును డీలరు యొక్క హాజరును ఆపేక్షించ కుండానే లేదా అతని 
లెక్కల పుస్తకముల కొరకు పిలువనంపకుండానే ఆ రిటర్నుని అంగీకరించవచ్చును మరియు అసెస్‌మెంటు 
ఉత్తర్వును పాస్‌ చేయవచ్చును. సంబంధిత డీలరుకు అసెస్‌మెంటు ఉత్తర్వు షోస్టు ద్వారా పంపబడవలెను. 


15-బి. ఈ చట్టము క్రింద పన్ను చెల్లించుటకు బాధ్యము కాని మరియు ప్రజాపంపిణీ వ్యవస్థ క్రింద అధికారిక చౌక ధరల 
దుకాణమును కలిగియుండి ప్రజాపంపిణీ వ్యవస్థ క్రింద పౌరసరఫరాలశాఖ చేత నామనిర్షశం చేయబడిన డీలరులు 
లేక కార్పోరేషనుల నుండి కొనుగోలు చేయునట్టి మరియు పౌరసరఫరాలశాఖ చేత కేటాయించబడిన బియ్యము, 
గోధుమ, జొన్న, పంచదార, పామోలిన్‌ నూనె, కిరోసిన్‌ వంటి అత్యవసర సరుకుల అమ్మకము / సరఫరా యందు 
మాత్రమే వ్యాపారము చేయుచున్న డీలరు విషయమునందు అతడు సంబంధిత అసెసింగ్‌ అథారిటీకి రిటర్నును 
సమర్పించవలసిన అవసరం లేదు. - 
15-సి. (1) చట్టము యొక్క 14-సి సెక్షను క్రింద పన్ను చెల్లింపును ఎంపిక చేసుకొనుటకు అర్హత గల ప్రతిడీలరు 
సంవత్సర సమాప్తి నుండి ముప్పది (30) రోజులలోపు తన ప్రధాన వ్యాపార ప్రదేశమున ఉన్నటువంటి ప్రదేశము 
యొక్క అసెసింగ్‌ అథారిటీకి తత్సూర్య సంవత్సరము నందు తన అన్ని వ్యాపార ప్రదేశముల యందు తన 
వ్యాపారము యొక్క మొత్తము టర్నోవరును చూపించుచు ఫారము ఎ-9 నందు ఒక రిటర్నును మరియు 
చట్టము యొక్క 14-సి సెక్షను క్రింద పన్ను చెల్లింపు కొరకు ఎంపికను దాఖల చేయవలెను మరియు రిటర్నుకు 
సంబంధించిన సంవత్సరము కొరకు దానిపై చెల్లింపబడవలసిన పన్ను యొక్క పూర్తి మొత్తము కొరకు, దాని 
నుండి ఆ సంవత్సరము కొరకు అప్పటికే చెల్లించబడిన ఏదయినా ఉన్నట్లయితే, తాత్కాలిక పన్నును తీసివేసిన 
తర్వాత, అసెసింగ్‌ అథారిటీ పేరున క్రాసు చేయబడిన డిమాండు డ్రాప్పును లేదా |పభుత్య ట్రెజరీ నుండి 
రశీదును రిటర్నుతో పాటుగా అతడు దాఖలు చేయవలెను. 


ఆప. సాధారణ అమ్ముకవు వన్ను రూల్సు, 1957 


17వ రూలు 159 


వక వ లతా TT PUN 
(బి) ఫారము - బి నందు ఒక నోటీసును డీలరుకు జారీ చేయవలెను. అసెసీ అట్టి తాత్కాలిక అసెస్‌మెంటు నోటిసును 
పాందేంత వరకు, అతడు వర్తమాన సంవత్సరమునందు పన్నుకు బాధ్యుడు కాకపోతే తప్ప, అతడు తత్‌పూర్వ 
సంవత్సఠము మాదిరిగా పన్ను యొక్క చెల్లింపును కొనసాగించవలెను. అట్లు చెల్లించబడిన ఎ పన్ను అయిననూ 
ఆ సంవత్సరము కొరకు తాత్కాలిక అసెస్‌మెంటు స్థిరపరచబడీనపుడు సర్దుబాటు చేయబడును. 


(2) ఏ సంవత్సరము కొరకైనను 10, 11 లేక 16 (1) రూల్సు క్రింద తాత్కాలికముగా స్టిరపర్పబడన పన్ను లేక పన్నుల 
మొత్తము మరియు ఫారము -బి నోటీసు నందు నిర్దిష్ట పరచబడిన వాయిదాలు, అవి ఏదయినా రూపాయి 
భాగాంశముతో కూడి యున్నట్లయితే అది ఆ తర్వాత దగ్గరగా నున్న రూపాయికి సవరించబడవలెను. 


17. (1) సంవత్సరమునకు పది లక్షల రూపాయలు దాటిన టర్నోవరు కలిగినట్టి మరియు / లేదా సంవత్సరమునకు 
చెల్లించవలసిన మొత్తము పన్ను పన్నెండు వేల రూపాయలు దాటిన ప్రతి డీలరు మరియు క్రొత్తగా రిజిస్లరైన ప్రతి 
డీలరు తాను రిజిస్టరు అయిన సంవత్సరమునందు టర్నోవరు యొక్క పరిమాణముతో నిమిత్ర౧ ౫ శేకుండా తత్‌ పూర్వ 
నెల యొక్క మొత్తం మరియు నికర టర్నోవరును చూపుతూ ఫారము ఎ-2, నందు రిటర్నును అ సెసింగ్‌ అథారిటీకి ప్రతినెల 
20వ రోజున లేదా అంతకు ముందుగానీ చేరునట్లు సమర్పించవలెను. రిటర్నుతో పాటు 5, 5-బి, 5-సి, 5-ఇ, 5- యఫ్‌, 
5-జి, 6, 6-ఎ, 6-సి సెక్షనుల క్రింద లేదా 9వ సెక్షను యొక్క (1) వ సబ్‌ సెక్షను క్రింద నోటిపై చేయబడినట్లు రిటర్నుకు 
సంబంధించిన నెలకు చెల్లింపవలసిన పన్ను లేక పన్నుల పూర్తి మొత్తమునకు ప్రభుత్య ట్రెజరీ నుండి రశీదును గాని లేక 
అసెసింగ్‌ అధారిటీ పేరిట తీసుకున్న క్రాస్‌డ్‌ డిమాండు డ్రాప్ము లేక క్రాస్‌డ్‌ చెక్కును కానీ సమర్పించవలెను. 


అయితే - ఏ. డీలరైనను చెక్కు యొక్క మొత్తమునకు చాలునట్లు బ్యాంకు నందు తన ఖాతా యందు చాలినంత నిధులు 
లేకుండా చెక్కును ఇచ్చినట్లు మరియు చెక్కు త్రిప్పి పంపబడినట్లు నిరూపించబడినట్లయితే, పన్ను బాకీని క్రాస్‌డ్‌ చెక్కు 
ద్యారా చెల్లించు సౌకర్యమును ఉపసంహరించుటకు సంబంధిత ప్రదేశపు ఉపకమీషనరుకు స్వేచ్చ కలదు. 
అంతేగాక డీలరు పన్నును క్రాస్‌డ్‌ చెక్కుద్వారా చెల్లించవలెనని ఉద్దేశించిన సందర్భము నందు, ఆ చెక్కు పన్నుకు 
సంబంధించిన నెల అనంతరము వచ్చునట్టి నెల యొక్క 15 వ రోజునగానీ లేక అంతకు ముందు గానీ చేరునట్లు 
అసెసింగ్‌ అథారిటీకి పంపబడవలెను. 


(1-ఎ) ఈ రూల్సు క్రింద ఫారము ఎ-1 నందు గానీ లేక ఫారము ఎ-2 లేక ఫారము ౨-10 నందు గానీ రిటర్నును 
సమర్పించుటకు బాధ్యుడయ్యే ప్రతి డీలరు దానిని రెండు ప్రతులందు సమర్పించవలెను. 


(1-బి) ఫారము ఎ-1 లేక ఫారము ఎ - 2 లేక ఫారము ఎ-10 సందర్భానుసారముగా ఏదయితే అది, నందు రిటర్ను నందు 
ప్రతి వస్తువు యొక్క టర్నోవరునకు సంబంధించి ఆ వస్తువు యొక్క సంకేత సంఖ్యను ప్రతి డీలరు పేర్కొనవలెను. 


(1-సి) (1-బి) సబ్‌-రూలు ప్రయోజనార్థము వస్తువు సంకేత సంఖ్య నాలుగు అంకెల సంఖ్య అయ్యుండును. మొదటి అంక 
చట్టము యొక్క ఎ షెడ్యూలు నందు వస్తువు యుండునో సూచించును మరియు తరువాత మూడు అంకెలు 
షెడ్యూలు నందు వస్తువు యొక్క స్థానమును సూచించును. ఒకటవ, రెండవ, మూడవ, నాలుగవ, అయిదవ, ఆరవ 
మరియు ఎడవ షెడ్యూళ్ల నందు పేర్కొనబడిన వస్తువుల సంకేత సంఖ్య ఈ క్రింది విధంగా వుండును. 


ఆ.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను రూల్సు, 1957 





161 





(1) (2) (3). 
11. ధ్వని ప్రసారక సామగ్రి - టెలిఫోనులు మరియు లౌడ్‌ స్పీకర్లు మరియు వాటి యొక్క 

విడిభాగములతో సహా. 1011 
12. టైపురైటర్లు, ట్యాబులేటింగ్‌ మెషిన్లు, కాలిక్యులేటింగ్‌ మెషిన్లు, టెలిప్రింటర్లు మరియు 

టెలిప్రింటింగ్‌ మెషిన్లు. మరియు డూప్లికేటింగ్‌ మెషిన్లు మరియు టైప్‌ రైటింగ్‌ రిబ్బనులతో 

సహ వాటి యొక్క భాగములు మరియు యాక్సెసరీలు. 1012 
13. _ బైనాక్యులర్లు, టెలిస్కోపులు మరియు ఓపెరా గ్లాసులు మరియు వాటి యొక్క భాగములు. 1013 
14... గ్రామఫోనులు మరియు గ్రామఫోను రికార్డులు మరియు గ్రామఫోను నీడిల్స్‌తో సహా 

వాని యొక్క కాంపానెంట్‌ పార్టులు 1014 
15. టైర్లు మరియు ట్యూబులు మరియు అన్యత్రా నిర్దిష్టముగా ఉదహరింపబడిన దాని కన్నా 

భిన్నమైన రబ్బరు పదార్థముతో చేయబడినట్టివై వాటితో వాడబడే యాక్సెసరీలు. 1015 
16. పూర్తిగా ప్రత్తితో చేయబడిన వాటికన్నా భిన్నమైన అన్ని హోజరి సరుకులు 1016 
17. సైకిళ్ళు, బైర్లు మరియు ట్యూబులతో సహా వాటి భాగములు మరియు యాక్సెసరీల్లు 

మరియు రబ్బరు లేక ఇతర, లేక ఇతర పదార్థముతో చేయబడినట్టివై వాటితో వాడబడే 

యాక్సెసరీలు. 1017 
18. సిమెంటు 1018 
19. గోనె సంచులు, సీసాలు మరియు ప్లాస్టిక్‌ కంటైనర్ల కన్నా భిన్నమైన కంటెయినర్లు 1019 
20. బులియన్‌ మరియు స్పీసి 1020 
21. బులియన్‌ లేక స్పీసి లేక రెంటితో తయారు చేయబడిన వస్తువులు మరియు ఆభరణాలు- 

అమూల్యమైన రాళ్లను మినహాయించి 102] 
22. నూలు వ్యర్థము 1022 
23. రసాయనిక ఎరువులు మరియు ఎముకల పొడి (ఇనుము, యశదము, రాగి వంటి 

సమ్మిశ్రమములు లేక పోషక మూలకములు మరియు ఎంజైములు, క్లో-ఎంజైములు 

మరియు ఆసీనుల వరిటి జీవశాస్త్ర సంబంధమైన అవకలజములతో సహా) 1023 
24. _ వేరుశెనగ నూనె లేదా శుద్ది చేయబడిన నూనె 1024 
25. తొలగించబడినది 
26. తొలగించబడినది 
27. నల్లమందు, గంజాయి మరియు భంగు 1027 
28. ఆయిల్‌ కేకులు 1028 
29, డీ ఆయిల్డ్‌ కేకులు 1029 
30. కోల్‌సైట్‌ 1030 


ఆప. సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 


వో 


163 


7వ రూలు 


(1) 
39. - 
40. 
41. 


42. 
43. 


44. 


44-2. 


45. 


46. 
47. 


48. 
49. 
50. 
51. 


52. 


53. 
54, 


(2) 


ఇంజను ఆయిల్స్‌, ల్యూబ్రికేటింగ్‌ ఆయిల్స్‌, గ్రీజాలు మరియు ట్రేక్‌ప్లూయిడ్స్‌ 


రంగుల అగ్గిపుల్ల లతో సహా బాణ సంచా 

షీట్లు, కుషన్లు, మెట్రెసెస్‌, పిల్లోలు మరియు రబ్బరు, ప్లాస్టిక్‌ ఫోమ్‌, సింథటిక్‌ ఫోమ్‌ లేక 
ఇతర సదృశ పదార్థము చేత తయారు చేయబడిన ఇతర వస్తువులు 

ఉదజనీకృతమైన నూనెలు 

పాలరాయి మరియు పాలరాతి వస్తువులు 

హార్లిక్స్‌, వివా వంటి మిల్క్‌ పుడ్స్‌ మరియు ఫౌడర్ల మరియు అలాంటి కండెన్స్‌డ్‌ మిల్క్‌, 
బేబిమిల్క్‌ మరియు బేబి పుడ్స్‌ 

అదే విధంగా లేక ఏ ఇతర పుడ్‌ స్టఫ్‌ లేక బెవరేజ్‌తో నైనాకలిపిన పిదప వాడబడు బోర్నవిటా, 
ఓవల్టైన్‌, రాగిమాల్డ్‌, బూస్ట్‌ మరియు అటువంటి అన్ని ఇతర పుడ్‌ స్టఫ్‌ లేక ఉత్పత్తులు, 
సీల్డ్‌ లే టిన్‌ కంటెయినర్లు యందు అమ్మబడినపుడు 


పెయింట్స్‌, కలర్స్‌, డై డిప్టై స్టెంపర్స్‌ వార్నీషులు మరియు బ్లాంక్‌లు, సెల్యులోజ్‌, లేకర్స్‌, 
పాలిష్‌ పిగ్మెంట్సు, ఇండిగో ఎనామిల్స్‌, సిమెంట్‌ బేస్‌డ్‌ వాటర్‌ పెయింట్స్‌, ఆయిల్‌ బౌండ్‌ 


డిస్టెంపర్‌, వాటర్‌ పిగ్మెంట్సు, ఫినిషెన్‌ ఫర్‌ లెదర్‌ లేక ప్లాస్టిక్‌ ఎమల్లన్‌ పెయింట్స్‌, 


టర్పెంటైన్‌ ఆయిల్‌, బేల్‌ ఆయిల్‌, వైట్‌ ఆయిల్‌, మరియు టిన్నర్‌ మరియు లిథోగ్రఫిక్‌ _ 


ప్రింటింగ్‌ మరియు డూషప్లికేటింగ్‌ ఇంక్స్‌ కూడా 

ప్లేయింగ్‌ కార్డ్‌ 

కుట్టు కనులు మరయు ఎంబ్రాయిడరింగ్‌ మిషనులు మరియు వాటి యొక్క హవ 
మరియు యాక్సెసరీలు 

అన్ని రకములు సోపులు, సోపు ప్లేక్‌లు మరియు సోపు పౌడర్లు, డిటర్టంట్‌ పౌడర్లు మరియు 
లిక్విడ్లు, మెటల్‌ పాలిషింగ్‌ బార్‌లు, పౌడర్లు, మరియు లిక్షిడ్లతో సహా. 

తేయాకు 

బుల్‌డోజర్లు, పవర్‌ టిల్లర్లు, ట్రాక్టర్లు మరియు ట్రెయిలర్లతో సహా వాటి యొక్క భాగములు 
మరియ యాక్సెసరీలు మరియు ట్రాక్టర్లు ట్రెయిలర్ల భాగములు మరియు యాక్సెసరీలు మరియు 
రబ్బరు లేక ఇతర పదార్థముల చేత తయారుచేయబడిన బైర్లు మరియు ట్యూబులు 


"అప్‌ హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌ 


ఎక్స్‌-రే ఉపకరణములు, ఫిల్ములు, ప్లేటు మరియు వానితో వాడుట కొరకు అవసరమైన 
ఇతర సామాగ్రి మరియు వాటి యొక్క యాక్సెసరీలు మరియు విడిభాగములు 


పింగాణీ సామాగ్రి కన్నా భిన్నమైన పోర్సిలీన్‌ వెర్‌ మరియు చైనా వేర్‌ 
స్టెయిన్‌లెస్‌ స్టీలు యొక్క వస్తువులు (తొలగించబడినది) 


(3) 


1039. 


1040 


1041 


1042 


1043 
1044 


1147 


1045 
1046 


1047 


1048 
1049 


1050 
1051 


1052 


1053 
1054 


buchanan న 


| ఆ.వ. సాధారణ అమ్మ కవు పన్ను రూల్సు, 1957 


17వ రూలు . 165 
(1) (2) (3) 
81. పూర్తిగా ప్రత్తితో చేయబడిన హోజరీ సరుకులు 1081 
82. విద్యుత్‌ లేక హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు 1082 
83. (విద్యుత్‌ (థీ డీజిల్‌ (య పెట్రోలు (7) ఫర్నేసు ఆయిల్‌ (౪) కిరోసిన్‌ (vi) చార్‌కోల్‌తో 
పా కోల్‌ (యీ ఏ ఇతర శక్తి లేక ఇంధనముతో ప్రాపెల్‌ చేయబడు లేక ఆపరేట్‌ చేయబడు 


అన్నిరకముల మెషినరీ, అట్టి మెషినరీ యొక్క విడి భాగములు మరియు యాక్సెసరీలతో 


సహా (అన్యత్రా నిర్దిష్టంగా పేర్కొనబడిన వాటికన్నా భిన్నమైనవి మాత్రమే) 1083 
84. _విమానములు మరియు రైల్‌ కోచ్‌లు మరియు వాటి భాగములు 1084 
85. బంగారపు పోగు (జరీ) 1085 
86. న్యూస్‌ ప్రింట్‌ 1086 
87. రెడీమేడ్‌ దుస్తులు 1087 
88. _ లొలగించబడినది 
89. బొచ్చుతో కూడిన చర్మములు మరియు వాటి యొక్క వస్తువులు = 1089 
90. పాద రక్షల కన్నా భిన్నమైన తోలు సరుకులు 1090 


ఎరి-ఎ. క్రీడల సరుకులు - es లేక బెట్‌డోర్‌ ఆటలంద లేక అబ్లైటిక్స్‌ నందు వాడబడునట్టి 
సరుకులతో సహా ఎ పదార్థముతో చేయబడినవైనను స్టాపు వాచీలు, స్పోర్ట్‌ షూలు, 
. రింగులు, బ్లేడర్లు, బాల్‌ కవర్లు, కేరమ్‌ స్టిక్కర్లు, కిట్‌ బ్యాగ్స్‌, మెడల్స్‌, కప్స్‌, ట్రాఫీలు 


మరియు వాటి యొక్క భాగములు మరియు యాక్ససరీలతో సహా 1153 
91. సిమెంటు షీట్లు, ఆస్‌బెస్టాస్‌ షీట్లు 1091 
92. మొజాయిక్‌ టైల్స్‌ మరియు చిప్స్‌, పాలిష్ట్‌ గ్రానైట్‌ స్టోన్స్‌ సిరమిక్‌ మరియు గ్లేజ్డ్‌ ఫ్లోర్‌ 
మరియు వాల్‌ టైల్స్‌ మరియు జాయినింగ్‌ పౌడర్లు మరియు సిటు మిక్చర్స్‌ 1092 
92-ఎ. నాపరాళ్ళతో సహా ఆర్డినరీ పాలిష్‌డ్‌ రాళ్ళు 1154 
93. గన్‌ పొడరు 1093 
94. రీఫిల్స్‌తో సహా వ్యాక్యూమ్‌ ఫాస్క్‌లు 1094 
95. హ్యాండ్‌లూమ్‌, భాగములు మరియు యాక్సెసరీలు 1095 
96. వక్కలు .. 1096 
97. మిరియాలు 1097 
98. ఫర్నేస్‌ ఆయిల్‌తో సహా మినరల్‌ ఆయిల్‌ (లూబ్రికేటింగ్‌ ఆయిల్‌ మినహా) 1098 
99. పాదరసము . 1099 
100. ఫోల్డింగ్‌ అంటెల్లాన్‌, గార్డెన్‌ అంటెల్లాస్‌ మరియు భాగములు 1100 


101. రబ్బరు, ఉత్పత్తులు (అన్యత్రా నిర్ణిష్టముగా పేర్కొనబడిన వానికన్నా భిన్నమైనవి) 
(ఎ లాబెక్స్‌ ఫోమ్‌, స్పాంజి 


__ _అలలబెక్స్‌ ఫోమ్‌ స్పాంే డా హా 


ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను రూల్సు, 195/7 


17వ రూలు 167 
(1) (2) (3) 
కృత్రిమమైన రెజిన్స్‌తో ఎగ్గేమరేట్‌ అయిన ఇతర లిగ్నియస్‌ వ్యర్థము లేదా షీటు, బ్లాక్స్‌, బోర్డ్స్‌ రూపములో గాని. 

మరే విధంగానైననూ యున్నట్టి ఇతర సేంద్రియ బైండింగు పదార్థములుగా ఉంటూ సవాజ లేక కృత్రిమ లేక 

పునర్మితమైన వుడ్‌తో బాండ్‌ చేయబడిననూ లేక చేయబడకున్నను సెల్యులర్‌ వుడ్‌ ప్యానెల్స్‌, వుడ్‌పల్ప్‌ యొక్క 

లేక వెజిటబుల్‌ ఫైబర్‌ యొక్క బిల్లింగ్‌ బోర్డులు మరియు ఫ్లష్‌ డోర్లు చేరియుండును. 1114 
115. (ైషర్‌ స్టాలు, గ్యాస్‌ ఒవెన్స్‌, బ్లోలాంప్స్‌తో సహో స్టాలు మరియు వాటి యొక్క భాగములు 

మరియు యాక్సెసరీలు 1115 
116. పెట్రొమాక్సు లైట్ల వంటి (పెషర్‌ ల్యాంపులు మరియు వాటి యొక్క భాగములు, 
యాక్సెసరీలు 1116 
117. కేకులు, బిస్కట్లు, పేస్ట్రీలు, టోఫీలు చాక్‌లెట్లు మరియు కన్‌ ఫెక్షనరీ 1117 
118.  బర్తేన్‌, కాల్‌-గ్యాన్‌, ఇండేన్‌ మరియు ఎస్సో వంటి ప్యూయల్‌ గ్యాస్‌ మరియు కంప్రెస్‌ చేయబడిన, 

లిక్విడిపై చేయబడిన లేదా సాలిడిపై చేయబడిన రూపము లందున్న ఇతర గ్యాసులు 1118 

116. ఏనుగు దంతములు మరియు గంధపు చెక్కతో తయారు చేయబడిన వస్తువులు 119 

120. సంగీత పరికరములు 1120 
121. పీలు చేయబడిన కంటెయినర్ల యందు టిన్‌ చేయబడిన, క్యాన్‌ చేయబడిన లేక ప్రిజర్వు 

చేయబడిన ఆహారము క 1121 
122. కర్పూరము 122 
123. గాజు మరియు సామాగ్రి 

(1) షీటు గ్లాస్‌ మరియు ప్లేట్‌ గ్లాస్‌ 

(11) అద్దములు 

(షష) ప్రయోగశాలలో వాడే గాజు సామౌగ్రి 

(iv) గాజు షెల్స్‌, గాజు గ్లోబ్స్‌ మరియు దీపములు మరియు లాంతరుల చిమ్నీలు 

(౪) మేజాబల్ల సామాగ్రితో సహా ఇతర గాజు సామాగ్రి 
124... శాక్రిన్‌ 1123 
125. _ ప్రెషర్‌ కుక్కర్లు 1124 


126. ఎలక్ట్రిక్‌ మోటార్లు, ఆయిల్‌ యింజన్లు, మోనోబ్లాక్‌ పంపుసెట్లు మరియు వాటి యొక్క విడి 1125 
భాగములు మరియు యాక్సెసరీలు 
127. ముడి సిల్కు 1126 
128. శాకతైలాలు (అన్యత్రా నిర్దిష్టముగా పేర్కొనబడిన వాటికన్నా భిన్నమైన) నువ్వులనూనె, 1127 
కుసుంబానూనె, ప్రొద్దు తిరుగుడు పువ్వుణ నూనె, సోయాబీన్‌ నూనె, ఆవనూనె, కుసుమ నూనె, 
పాగాకు గింజలనూనె, ఆముదపు నూనె, శుద్ధిచేసిన ప్రత్తిగింజల నూనె, కొబ్బరి నూనెతో సహా 1128 
129. వండబడిన లేదా బేక్‌ చేయబడిన ఆహారపు వస్తువులు 7 1129 
కవ సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 














17వ రూలు 169 
(1). (2) (3) 
153. మర మరాలు, పేలాలు మరియు అటుకుల వంటి ధాన్యము మరియు బియ్యము ఉత్పత్తులు 1160 
154. వెన్న మరియు నెయ్యి - కంపెనీల చట్టము, 1956 లేక అంధ్రప్రదేశ్‌ సహకార సంస్థల 

చట్టము, 1964 క్రింద రిజిష్టరు అయిన సంస్థ చేత అమ్మబడినపుడు 1161 
155. మూడవ షెడ్యూలు యొక్క 17, 18, 19 మరియు 20వ అంశముల క్రింద చేరినట్టి వాని 
కన్నా భిన్నమైన చిరు ధాన్యాల (పొట్టు తొలగించబడిన చిరుధాన్యాలతో సహా) 1162 
156. వరిగలు లేక వరిగ బ్‌ లేదా కొర్రలు లేక కొర్ర బియ్యము 1163 
157. గోనె సంచులు 1164 
158. వక్కపాడి 
(ఎ) క్రింది (బి) అంశముతో కవరు చేయబడని 
(బి) ఈ చట్టము క్రింద పన్ను విధింపునకు గురియైన వక్కల నుండి పొందినది 1165 
159. ఊరగాయలు - సీల్డ్‌ లేక కాఫప్ఫూ్యూల్డ్‌ లేక కార్క్‌ బాటిల్స్‌, జార్స్‌, టిన్స్‌ లేక ఇతర కంటెయినర్ల 
యందు అమ్మబడినప్పుడు | 1166 
160. ' శానిటరీ టవళ్ళు, శానిటరీ నాప్‌ కిన్స్‌ మరియు బెల్ట్‌ లెస్‌నాప్‌ కిన్స్‌ మరియు ట్యాంపూన్స్‌ 1167 
161.. పోలియస్టర్‌ విస్కోస్‌ యార్న్‌ 1168 
162. జున్ను. 1169 
163. అన్ని రకముల సూట్‌ కేసులు, బ్రీఫ్‌ కేసులు మరియు వ్యానిటి బ్యాగ్‌లు 1170 
164. - సుగర్‌ -క్యాండి. 1171. 
165. నూలు బరువు నందు 16%, శాతము మించని నాన్‌ - సెల్యూలోజిక్‌ ఫైబర్‌ పదార్ధము 
.. (అనగా కాటన్‌-విస్కోన్‌ లేక కాటన్‌/పోలిసోనిక్‌తో ) కలుపబడిన నూలు 1172 

166. పీచు ఉత్పత్తులు 1173 
167. _ సగ్గు బియ్యము 1174 
168. అగ్గి పుల్లలు 1175 
169. జీడిపప్పు 1176 
170. చింతపండు, రాష్ట్రము వెలుపలి నుండి పొందినపుడు 1177 
171. చింతపిక్క, రాష్ట్రము వెలుపలి నుండి పొందినపుడు. 1178 
172. లెడ్‌, నికెల్‌, జింక్‌, మెగ్నీషియమ్‌ మరియు టిన్‌ 1179 
173. అగర్‌బత్తి 1180 
174. పి.విసి. క్లాత్‌, వాటర్‌ ప్రూఫ్‌ క్లాత్‌, టార్పాలిన్‌ మరియు రెక్సిన్‌ 1181 
175. ఆస్సాల్ట్‌ ,. . 1182 
176. శాక్‌మైనము, పారఫిన్‌ మైనము, మ్యాచ్‌ మైనము మరియు యమ్‌. సి. మైనము 1183 
177. _మెథోనల్‌ మిశ్రమము 1184 


ఆ.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను రూల్సు, 1957 


171 


17వ రూలు 
(3) 


(1) (2) 
(13) మౌలిక రూపములందు సహజ పోలిమర్స్‌ (ఉదాహరణకు ఎలిజినిక్‌ యాసిడ్‌) 
మరియు అభివృద్ధి చేయబడిన సహజ పోలిమర్స్‌ (ఉదాహరణకు హార్టెన్డ్‌ ప్రోటీన్స్‌ 
సహజ రబ్బరు యొక్క రసాయనిక అవకలజములు) డెక్స్‌ట్రాన్‌ 
(14) వేస్ట్‌, పెరింగ్స్‌ మరియు ప్లాస్టిక్స్‌ యొక్క స్కాప్‌తో సహా మౌలిక రూపములందున్న 
సైశీర్షికల సంఖ్యలు 1నుండి 13 యొక్క పోలిమర్స్‌ పై ఆధారపడిన అయాన్‌ ఎక్సేంజర్స్‌ 1192 
187. ప్లాస్టిక్‌ వస్తువులు (హెచ్‌.డి.పి.ఇ. ఊవెన్‌ శాక్స్‌ మినహా) మరియు 
1) మోనోఫిలమెంట్‌ రాడ్స్‌, ప్లాస్టిక్కులప్టైక్స్‌ మరియు ప్రొఫైల్‌ షేప్స్‌ 
2) ప్లాస్టిక్కుల ట్యూబులు, పైపులు మరియు హోస్‌లు మరియు వాటికి సంబంధించిన 
ఫిట్టింగులు (ఉదాహరణకు జాయింట్లు, ఎల్ఫొస్‌, ఫాంజ్‌స్‌ 
3) రోల్సు రూపముగా లేక టైల్స్‌ రూపముగా నున్న ప్లాస్టిక్కుల ఫ్లోర్‌ కవరింగ్‌. 
4) ప్లేట్లు, బ్లాకులు (షీట్లు, ఫిల్మ్‌ ఫాయిల్‌, టేపు, స్ట్రిప్‌ మరియు ఇతర ప్లాట్‌ రూపములతో సహా) 1193 


188. హైడెన్సిటీ పోలిథిలిన్‌ పోలిప్రోపిలిన్‌ (హెచ్‌.డి.పి.ఇ./పి.పి.) ఊవెన్‌ శాక్స్‌ 1194 
189. గ్లాస్‌ ఫైబర్‌ 1195 
190. ట్రాక్టరుతో లాగబడు పరికరములు 1196 
191  అథెసివ్స్‌, అధెసివ్‌ టేప్స్‌, 'సెల్లోఫిన్‌ టేప్‌, గ్లూ 2197 
రెండవ షెడ్యూలు 
1, మాంగనీసు (ముడి మాంగనీసుతో సహా) 2001 
2. ముడి ఇనుము 2002 
3. పసువు 2003 
4. తొలగించబడినది 
క్ష... వెన్న మరియు నెయ్యి - కంపెనీల చట్టము, 1956 క్రింద గాని లేదా ఆంధ్రప్రదేశ్‌ సహకార 
- సంఘాల చట్టము, 1964 క్రింద గాని రిజిస్టరు అయినట్టి సంస్థ కన్నా భిన్నమైన సంస్థ 
నుంచి కొనుగోలు చేయబడినప్పుడు 2005 
6. _ అభ్రకము 2006 
7. తాటిపీచు మరియు బొంగులు 2007 
8. తొలగించబడినది 
9 ధనియాలు 2009 


10. మూడవ షెడ్యూలు యందు 5వ అంశము క్రిందనున్న దాని కన్నభిన్నమైన కొబ్బరికాయలు 2010 
11. తొలగించబడినది. 


న ee 


ఆ.ప్ర. సాధారణ అమ్మ కవు పన్ను రూల్సు, 1957 








17వ రూలు 173 
(1) (2) | | (3) 
(బి) పదును చేయబడిన తోళ్ళు మరియు చర్మములు (ఏవయితే పదును చేయబడని 

తోళ్ళు మరియు చర్మములుగా పన్నుకు లోబడవో అవి) 3009 
10. నూలు దారము, కాని నూలు వ్యర్థముతో సహాకాదు 3010 
11. -తొలగించబడినది 
12. తొలగించబడినది 
13. ముడిచమురు 3013 
14. అపరాలు అనగా 

(1) మూంగ్‌ లేక పెసర 

(1) ఉరద్‌ లేక మినుము 3014 
15. అపరాలు అనగా 3 

(ఏ) గ్రామ్‌ లేక: శనగలు 

(ప) టర్‌ లేక కంది 

(ఘు చిరు శనగ 

(iv) మోత్‌. 

(7) లాఖ్‌ లేక ఖెసరి 3015 
16... గోధుమ 3016 
17... జొన్న లేక మిలో 3017 
18. మొక్కజొన్న 3018 
19. రాగులు 3019 
20 తృణ ధాన్యములు, అనగా 

(1) సజ్జలు 

(11). అరికెలు 

(11) కుట్కి 

hn) ల 3020 
21. వరిధాన్యము sel 
22. బియ్యము ws 

నాలుగవ షెడ్యూలు 

1. ఉప్పు, 4001 
2. విద్యుచ్చక్తి 4002 
3. తొలగించబడినది 
4. కల్లు, నీరా మరియ సారాయి 4004. 


ఆ.ప్ర. సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 


తల... | 
" on is 5 
GE ben 





7వ రూలు యాగ 
(1) (2) (3) 
111) ఎలక్టికల్‌ ఫ్యానులు, లైటింగ్‌ బల్బులు, టార్చిలు, క్లోర్‌సెంట్‌ ట్యూబులు మరియు 
దౌక్‌లు మరియు స్టార్టర్లు వంటి ఇతర ఫిట్టింగులు మరియు వాటి యొక్క ఇతర భాగములు 
మరియు యాక్సెసరీలు; 
17) ఎలక్ట్రికల్‌ గ్రెండర్లు, మిక్సర్లు, బైండర్లు, హెయిర్‌-డ్రయర్లు, షేవర్లు, వాషింగ్‌ మెషీస్తు 
హీటర్లు, కుకింగ్‌ రేంజేస్‌, బాయిలర్లు, ఓవెన్లు, గీజర్లు, జనరేటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు క 
వాటి యొక్క ఇతర భాగములు మరియు యాక్సెసరీలు; 
7. షీట్లు, కుషన్లు, మేట్రిసెస్‌, పిల్లోలు మరియు రబ్బరు, ప్లాస్టిక్‌ ఫోమ్‌, సింథటిక్‌ ఫోమ్‌ లేక 
ఇతర సదృశ పదార్థము చేత తయారు చేయబడిన ఇతర వస్తువులు; 6010 
8. పెయింట్స్‌, కలర్స్‌, డైడి స్టెంపర్స్‌, వార్నీషులు మరియు బ్లాంకులు సెల్యులోజ్‌, లేకర్స్‌, 
పాలిష్‌ పిగ్మెంట్సు, ఇండిగో ఎనామిల్సు, సిమెంటు - బేస్‌డ్‌ వాటర్‌ పెయింట్స్‌, ఆయిల్‌ 
బౌండ్‌ డిస్టెంపర్‌, వాటర్‌ పిగ్మెంట్స్‌, ఫినిషెస్‌ఫర్‌ లెదర్‌ లేక ప్లాస్టిక్‌ ఎమల్లన్‌ పెయింట్స్‌, 
టర్పెంటైన్‌ ఆయిల్‌, బేల్‌ ఆయిల్‌ వైట్‌ ఆయిల్‌ మరియు టిన్నర్లు మరియు లిథోగ్రఫిక్‌ 


ప్రింటింగ్‌ మరియు డూప్తికేటింగ్‌ ఇంక్స్‌ కూడా 6011 

9 డైెసు మరియు కెమికల్స్‌ 6012 
10. స్టెయిన్‌ లెస్‌ స్టీలు యొక్క వస్తువలు 6013 
11. కలప 6014 
11-ఎ _ బీములు, రీఫర్లు మరియు ప్లాంకులు వంటి సైజులుగా కత్తిరింపబడిన దుంగలు 6015 
12. రబ్బరు ఉత్పత్తులు (అన్యత్రా నిర్దిష్టముగా పేర్కొనబడిన వాటికన్నా భిన్నమైనవి). 6016 


(1) లాటిక్స్‌ ఫోమ్‌ స్పాంజ్‌; 

(ఘు కఠినతరం గావించిన బడినట్టి ప్లేట్లు, షీట్లు మరియు గస్టిప్పులు మరియు వల్కనైజ్‌ 

చేయబడిననూ, చేయబడక పోయిననూ మరియు ఏటెక్స్‌టైల్‌ పదార్థముతో కలపబడిననూ 

లేక మరేవిధంగా నైనప్పటికి; 

(ఘీ సైపింగ్‌ మరియు ట్యూబింగ్‌లకు ఉపయోగించు కఠినతరం గావించబడని వల్కనైజ్‌డ్‌ 

రబ్బరు; . 

(17) ఏ టెక్స్‌టైల్‌ పదార్థముతో కలపబడిననూ లేక మరే విధంగా నైనప్పటికిని వల్కనైజ్‌డ్‌ రబ్బరు 

యొక్క బెల్లింగ్‌ మెటీరియల్‌ లేక ట్రాన్స్‌మిషన్‌, కన్వేయర్‌ లేక ఎలివేటర్‌ బెల్టులు కూడియుండును. 
43. నీటి సరఫరా మరియు శానిటరీ ఫిట్టింగులు పోర్సెలిన్‌ మరియు చైనావేర్‌ కన్నా భిన్నమైనవి 6017 

13-ఎ స్టోన్‌వేర్‌ పైపులు. S91 

14. మరకోయబడిన లేక టేప్‌డ్‌ బోల్టులు మరియు నట్లు మరియు బేస్‌మెటల్‌ యొక్క (సూలు 


లేక బోల్టు చివరలు, (స్కూలు, స్టడ్స్‌, స్కూ స్టడ్డింగ్‌, సెల్ఫ్‌ బేస్‌డ్‌ స్కూలు, నూ హుక్స్‌ 
మరియు స్ర్మూరింగులతో సహా వాటి యొక్క అల్హాయ్న్‌. 6019 
| ఆప. సాధారణ అమ్మకపు పన్ను రూల్సు, 1957 


17వ రూలు 177 
(1) (2) (3) 


OO) ERNIE C7 MUP 
ఎడవ షెడ్యూలు 

(1) ఒకటి నుండి ఆరు షెడ్యూళ్ళ నందు నిర్దిష్టపరచబడిన సరుకుల కన్నా భిన్నమైన సరుకులు 7001 
(2) అట్లు దాఖలు చేయబడిన రిటర్నులు (3) మరియు (4) సబ్‌-రూల్సు నిబంధనలకు లోబడి తాత్కాలికముగా 
అంగీకరించబడవలెను. 
(3) ఏ డీలరయినను ఏదయినా నెలకు సంబంధించిన రిటర్నును అందు నిమిత్తమ (ప్రెస్కైబ్‌ చేయబడిన తేదీకి 
ముందు సమర్పంచుటలో విఫలమైనప్పుడు లేదా లెక్కలు, రిజిస్టరులు మరియు ఇతర అధికార పత్రములన తనిఖీ 
తర్వాత దాఖలు చేసినను లేదా తనిఖీ తేదీ తదనంతరము రిటర్నును సమర్పించినపుడు లేదా సమర్పించబడిన 
రిటర్ను సరియైనది కానిదిగా అసంపూర్ణమైనదిగా అసెసింగ్‌ అథారిటీకి కనిపించినట్లయితే, అసెసింగ్‌ అధారిటీ 12వ 
రూలు నందు ప్రెస్కైబ్‌ చేయబడిన ప్రొసీజరును అనుసరించిన తరువాత తన యొక్క బెస్టు జడ్డిమెంటు రీత్యా 
టర్నోవరును అసెస్‌ చేయవలెను మరియు ఆ నెలకు చెల్లింపవలసిన పన్ను లేక పన్నులను తాత్కాలికముగా అ సెస్‌ 
చేయవలెను మరియు ఫారమ్‌ బి-2 నందు నోటీసును డీలరుకు అందచేయవలెను మరియు డీలరు, డిమాండు 
చేయబడిన మొత్తమును నోటీసు నందు నిర్దిష్ట పరచబడిన సమయములోపు మరియు విధానము నందు చెల్లించవలెను. 


అయితే-డీలరు చేత సమర్పించబడిన రిటర్నులు ఈ చట్టము క్రింద అట్టి రిటర్నులను సమర్పించుటకు ముందు 
ఒక అధికారి చేత డీలరు యొక్క లెక్కలు, రిజిస్టరులు మరియు ఇతర అధికార పత్రముల యొక్క తనిఖీ కారణముగా 
తప్ప వెల్లడికాని టర్నోవరు మరియు దాని యొక్క ఎవయినా వివరములతో కూడియున్నపుడు అసెసింగ్‌ అథారిటీ ఇందు 
నిమిత్తం విన్నపము చేసుకునేందుకు డీలరుకు అవకాశమిచ్చిన తరువాత అట్టి రిటర్నులను సరియైనవి కానివిగా లేక 
అసంపూర్ణమైన రిటర్నులుగా పరిగణించవచ్చును మరియు దాని ఆధారముగా చర్య-తీసుకొనుటకు ఉపక్రమించవచ్చును. 





అంతేగాక - ఏ కారణము వలన నైననూ ఏ నెలకైననూ చెల్లించవలసిన పన్ను లేక పన్నుల తాత్కాలిక 
ఎ నస్‌మెంటు యొక్క నిర్ణయము, తదనంతరము వచ్చే నెల లేక నెలల యొక్క రిటర్ను పొందునాటికి లేక అంతకు 
ముందు గానీ పూర్తి కానట్లయితే, అసెసింగ్‌ అథారిటీ స్వయం విచక్షణ ననుసరించి అట్టి నెలలన్నింటికి చెల్లించదగిన 
పన్ను లేక పన్నులను ఏక ఉత్తర్వు నందు తాత్కాలికముగా అసెస్‌మెంటు చేయవచ్చును మరియు ఫారము బి-2 నందు 
నోటీసులను డీలరుకు అందచేయవచ్చును మరియు ఢీలరు, డిమాండు చేయబడిన మొత్తమును నోటీసు నందు నిర్దిష్ట 
పరచబడిన సమయము లోపు మరియు విధానము నందు చెల్లించవలెను. 


(4) ఏ డీలరైనను చెల్లించవలసిన పన్ను పూర్తి మొత్తమునకు రశీదు లేక డిమాండు డ్రాప్పు లేకుండా రిటర్నును 
సమర్పించినట్లయితే లేక చెక్కును పంపుటలో విఫలమైనట్లయితే, అసెసింగ్‌ అథారిటీ ఆ నెలకు చెల్లించవలసిన 
పన్నులను తాత్కాలికముగా అసెస్‌ చేయవలెను మరియు బాకీయైన పన్ను కొరకు ఫారము బి-2 నందు ఒక నోటీసును 
డీలరుకు అందచేయవలెను మరియు డీలరు, డిమాండు చేయబడిన మొత్తమును నోటీసు నందు నిర్దిష్ట పరచబడిన 
సమయములోపల మరియు విధానమునందు చెల్లించవలెను. 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవు పన్ను రూల్సు, 1957 


17 -యఫ్‌ రూలు 179 





అదనంగా, తన ప్రిన్సిపల్స్‌ తరపున తన చేత కొనసాగించబడిన లావాదేవీల విషయంలో టర్నోవరును 
చూపుతూ ఫోరము - ఎ4 నందు పూర్వ నెల కొరకు ఒక రిటర్నును, తాను సస బాధ్యుడైన రిటర్ను 
లేక రిటర్నులతో పాటుగా సమర్నించవలెను. 


ఫారము ఎ-4 
(బి) తన ప్రిన్సిపల్‌కు ఒక ఏజెంటు చేత ఇవ్వబడు “పట్టి” (లెక్కల: స్టేటుమెంటు) ఈ క్రింది ధృవపత్రముతో రూడి 
యుండవలెను; అనగా - 
“మీ తరపున జరుపబడిన అమ్మకములు/కొనుగోళ్ళపై బాకీయైన పన్ను నా/మన చేత చెల్లింపబడినవి/ చెల్లింపబడ 
గలవు అని ధృవీకరించడమైనది.” 
17మసి (1) ఒకటవ, రెండవ, మూడవ ఐదవ మరియు ఆరవ షెడ్యూళ్ళ నందు నిర్దిష్ట్టరచబడిన సరుకులను అమ్మునట్టి వ్యాపారమును 
తన తరపున తన ఎజెంటు ద్వారా కొనసాగించుచున్న ఈ రాష్ట (ష్టపు నివాసియైన ప్రతి వ్యక్తియు ఏజెంటుకు అట్టి సరుకులను 
అప్పగించిన ప్రతి 'సందర్భమున ఫారము ఎ-5 నందు అతనికి డిక్షరేషను సమకూర్చవలెను. 


(2) (1) వ సబ్‌ - రూలు క్రింద డీలరు చేత ఉపయోగించబడుతున్న డిక్షరేషను ఫారములు క్రమసంఖ్యా 
పూర్వకముగా మరియు పుస్తక రూపమునందు నిర్వహించబడవలెను మరియు సంబంధిత అసెసింగ్‌ అథారిటీ 
యొక్క కార్యాలయపు ముద్రను కల్గియుండవలెను. 


17-డి (1) రాష్ట్రము నందున్న ఏ ఇతర డీలరు వద్ద నుండి కొనుగోలు చేయబడిన ధాన్యమునకు సంబంధించి చట్టము యొక్క 
మూడవ షెడ్యూలు యొక్క విశదీకరణము క్రింద పన్ను తగ్గింపును క్లెయము చేయు ప్రతి బియ్యం. క ధాన్యముపై 
చెల్లించబడిన పన్ను యొక్క వివరముల వివరణలను ఇచ్చుచూ ఫారము యఫ్‌ - 1 నందు స్టేటుమెంటును సమకూర్చవలెను. 


ఫారము - యఫ్‌ - 1 


(2) కొనుగోలు చేసిన ధాన్యపు పరిమాణమును అట్టి ధాన్యమును బియ్యముగా మార్చగా వచ్చిన బియ్యపు పరిమాణము 
యొక్క నిర్దేశము ప్రకారం లెక్క కట్టెరదుకై అసెసింగ్‌ అథారిటీ 100 క్వింటాళ్ళ ధాన్యము 70 క్వింటాళ్ళ నాకా 
సమానముగా, అందుకు విరుద్ధముగా నిరూపించబడితే తప్ప. లెక్క కట్టవచ్చును. 
(3) ఈ రూలు క్రింద ఒక డీలరు తాను తగ్గింపునకు హక్కుదారునని నిరూపించుకునే బాధ్యత తగ్గింపును క్లెయిము 
' చేయుచున్న డీలరు పైననే యున్నది. 
17-ఇ. తొలగించబడినది. 
17-యఫ్‌. (1) ఈ చట్టము క్రింద పన్ను చెల్లించుటకు బాధ్యమయేే ప్రతి ప్రభుత్వశాఖ ప్రతి నెలకు మొత్తము మరియు 
పన్ను విధింపదగిన టర్నోవరును మరియు పన్ను లేక పన్నుల రూపముగా ఆ నెల క్రమము నందు దాని చేత 
వాస్తవముగా వసూలు చేయబడిన మొత్తము లేక 'మొత్తములను చూపుతూ ఫారము ఎ-6 నందు రిటర్నును 
సమర్పించవలెను. ప్రతినెల రిటర్ను సదరు వ్యాపార ప్రదేశము ఉన్న ప్రదేశముపై అధికార పరిధి గల అసెసింగ్‌ 
అథారిటికి తదనంతరం నెల 20వ రోజున లేక అంతకు ముందు గాని చేరునట్లు పంపబడవలెను. సంబంధిత 


ఆ.వ్ర. సాధారణ అమ్మకవ పన్ను రూల్సు, 1957 


19-ఎ రూలు 181 
సంక్షిప్తముగా వ్రాతపూర్వకముగా అసెస్‌మెంటు ఉత్తర్వు నందు అతడు రికార్డు చేయవలెను. ప్రతి అసెస్‌మెంటు 
సందర్భము నందు అసెసింగ్‌ అథారిటీ అసెన్‌ మెంటు ఉత్తర్వు యొక్క ఒక నకలును డీలరుకు అందచేయవలెను. అయితే 
- సక్రమముగా చేయబడిన ఏ అసెస్‌మెంటు యొక్క మాన్యతపైన ఈ రూలునందున్నదేదీ దుష్ప్రభావమును చూపదు. 

18-ఎ. (1) 25వ మరియు 30-ఎ సెక్షనుల క్రింద నిర్దేశితమైన (ప్రై(స్రైబ్‌ చేయబడిన అథారిటీ పన్ను చెల్లించుటకు 
బాధ్యుడయ్యే డీలరు సందర్భమందు. అసెసింగ్‌ అథారిటీ మరియు అన్ని ఇతర సందర్భములందు సంబంధిత 
రిజిస్టరు చేయు అథారిటీ అయ్యుండును. 

(1-ఎ) (1) వ సబ్‌-రూలు క్రింద దత్తము చేయబడిన అధికారములు అట్టి అథారిటీ విషయము నందు వర్తించునట్టి 
షరతులకు లోబడి, అసెస్‌మెంటు లేక రిజిస్టరు చేయునట్టి అథారిటీ కన్నా ఉన్నతులయిన ' ఎ అథారిటీల 
చేతనయిననూ వినియోగింప బడవచ్చును. 


(2) ఏ డీలరు నయినను లెక్కలను ఏదయినా ప్రత్యేక విధానము నందు నిర్వహించమని ఆదేశించుచున్న నోటీసు ఫొరము 
- 3దర] నందుండవలెను. 


పారము ౫౫1 
(3) 30-ఎ సెక్షను క్రింద విధించుటకు ప్రతిపాదింపబడిన జరిమానా విధింపుకు వ్యతిరేకంగా విన్నపము చేసుకొనేందుకు డీలరుకు 
ప్రైస్కైబ్‌ చేయబడిన అథారిటీ అవకాశమివ్వవలెను. ఇందు నిమిత్తము నోటీసు ఫారము - ౮01 నందుండవలెను. 
- (4) పెస్కైబ్‌ చేయబడిన అథారిటీ విథింపబడిన జరిమానా కొరకు ఫారము -౫11] నందు నోటీసును డీలరుకు 
అందచేయవలెను మరియు అందు ప్రైెస్కైబ్‌ చేయబడిన అట్టి విధానము నందు మరియు అట్టి సమయములోపల 


డీలరు డిమాండు చేయబడిన మొత్తమును చెల్లించవలెను. 
ఫారము - XII 


19. రొక్కము కన్నా ఇతర మయిన విలువయిన మూల్యము కొరకు సరుకులను అమ్మునట్టి లేక కొనునట్టి ప్రతి డీలరు, 
అట్లు కొనిన లేక అమ్మిన సరుకుల పరిమాణము మరియు సరుకులు దేని కొరకు అమ్మబడినవో లేక కొనబడినవో 
ఆ విలువయిన మూల్యము యొక్క చాలినన్ని వివరములతో వర్ణనను ఈ రూలు క్రింద అతనిచే సమర్పించబడుటకు 
అ'ేక్లితమైనట్టి టర్నోవరు రిటర్ను నందు ప్రత్యేకముగా నిర్దిష్టపరచవలెను. ఈ చట్టము క్రింద టర్నోవరును నిర్ణయించు మరియు 
' చెల్లించవలసిన పన్ను అసెన్‌ చేసేందుకు అసెసింగ్‌ అథారిటీ అట్టి మూల్యము యొక్క విలువను రొక్క “రూపంగా 
స్థిరపర్పవచ్చును మరియు అట్టి అథారిటీ చేత స్థిరపర్పబడిన విలువ, ఈ చట్టము నందు మరియు దాని క్రింద చేయబడిన రూల్సు 
లందు పొందుపరచబడిన అప్పీలు మరియు రివిజనులకు లోబడి అంతిమము. . య. 
19-ఎ. రిటర్నును సమర్పించుటకు బాధ్యుడయిన ప్రతి డీలరు తాను సమర్పించుటకు బాధ్యత గల 'రిటర్ను లేక 
రిటర్నులతో పాటు వేటిపై మినహాయింపు క్లెయిమ్‌ చేయబడినదో ఆ కొనుగోళ్ళు లేక అమ్మకాల వివరములను 
చూపుతూ రెండు ప్రతులలో ఫారము - ఇ నందు రిటర్నును సమర్పించవలెను. 
అయితే - ఈ చట్టము యొక్క నాలుగవ షెడ్యూలు నందు నిర్దిష్టపర్చబడిన సరుకులు లేదా కేంద్ర అమ్మకపు పన్ను 
చట్టము, 1956 క్రింద పన్నుకు బాధ్యమయ్యే ల అమ్మకములు లేక కొనుగోళ్ళ వివరములు ఫారము - ఇ 
రిటర్ను నందు సమర్చించబడవలసిన అవసరము లేదు. స స్త 
ఆ.ప్ర. సాధారణ అమ్మకప పన్ను రూల్సు, 1957 





25వరూలు. 183 





(2) అట్టి విరమణ లేక రద్దు సమయమునందు అట్టి ఫరమ్‌ యొక్క భాగస్వామిగా లేదా అట్టి హిందూ అవిభక్త 
కుటుంబం లేక అసోసియేషను నందు సభ్యుడుగా నున్న ప్రతి వ్యక్తి మరియు మరణించిన అట్టి ఎ వ్యక్తి యొక్క 
చట్ట బద్ధమైన ప్రతినిధి చెల్లించవలసిన పన్ను, జరిమానాల మొత్తము లేక ఇతర మొత్తాలకు సమిష్టిగా మరియు 
విడివిడిగా బాధ్యులగుదురు మరియు అట్టి ఏదేనీ అసెస్‌మెంటు లేక జరిమానా లేక ఇతేర మొత్తపు విధింపులకు, 
అవి ఉన్నంతమేరకు, ఈ చట్టము యొక్క అన్ని నిబంధనలు వర్తించును. 

(3) ఏదయినా సంవత్సరమునకు అసెస్‌మెంటుకు సంబంధించి ఏవైనా ప్రాసీడింగ్సు ఆరంభమయిన తరువాత అట్టి 
విరమణ. లేక రద్దు సంభవించినపుడు, అట్టి" విరమణ లేక రద్దు సమయమునందు అట్టి ఫరమ్‌ యొక్క 
భాగస్వామిగా లేక అట్టి హిందూ అవిభక్త కుటుంబము లేక ఆసోసియేషను నందు సభ్యుడుగా, సందర్భానుసారముగా 
ఎవరయితే వారు, ఉన్న ప్రతివ్యక్తిపై లేదా మరణించిన అట్టి ఎ వ్యక్తి యొక్క చట్టబద్ధమైన ప్రతినిధిపై అట్టి 
విరమణ లేక రద్దు జరిగిన సమయమందు ప్రాసీడింగ్సు ఏ దశలో ఆగెనో అచ్చట 'నుండి అట్టి ప్రాసీడింగ్సు 
కొనసాగింపబడవలెను మరియు ఆ మేరకు ఈ చట్టము యొక్క అన్ని నిబంధనలు, అవి ఉన్నంతమేరకు, 
తదనుసారముగా వర్తించును. 


(4) (2) వ సబ్‌ - రూలు క్రింద చట్టబద్ధమైన ప్రతినిధి యొక్క బాధ్యత, బాధ్యత క ఎస్టే సీటు సమర్థమగునంత 
మేరకు పరిమితం చేయబడవలెను. 


(5) ఈ రూలు క్రింద ఎ అసెస్‌మెంటు అయినను చేయబడవలసి యున్నపుడు, అసెసింగ్‌ అధారిటి , ఫరమ్‌, హిందూ 
అవిభక్త కుటుంబము లేక అసోసియేషను సందర్భము నందు వాటి విరమణ లేక రద్దు సమయమునందు అట్టి 
ఫరమ్‌ యొక్క భాగస్వామిగా నున్న లేక అట్టి హిందూ అవిభక్త కుటుంబము చేక్ర అసోసియేషను నందు సభ్యుడు 
నున్న ఏ వ్యక్తి పైనైననూ ఈ చట్టము క్రింద లేక ఈ రూల్సు క్రింద ఏ నోటీసు, సమనులు లేక ప్రోసీ సీడింగుల నైననూ 

_అందజేయవచ్చును. 


23. (1) ఈ చట్టము క్రింద పన్ను చెల్లించవలసిన వ్యాపారమును చేయుచున్న ఏ డీలరైననూ మరణించినపుడు, ఆ మరణించిన 
డీలరు యొక్క వీలునామా నిర్వహణ కర్త, మృతుని ఆస్తిపై వ్యవహార్త హక్కుదారైన వారసుడు లేక ఇతర చట్టబద్ధమైన 
ప్రతినిధి అట్టి వ్యాపారమునకు సంబంధించి ఈ రూల్సు క్రింద బాకీ అయిన రిటర్నులను సమర్పించుటకు మరియు ర్‌, 
5-బి, 5-సి, 5-ఇ, 5-యఫ్‌, 5-జి, 6, 6-ఎ, 6-సి సెక్షనుల క్రింద లేదా 9(1) సెక్షను క్రింద ఎదయినా నోటిఫికేషను క్రింద 
అసెస్‌మెంటుకు మరియు అసెస్‌ చేయబడిన లేక విధింపబడిన పన్ను మరియు / లేదా ఎ జరిమానా యైననూ 
మరణించిన డీలరు చేత చెల్లింపబడునట్లుగానే ఆ మరణించిన డీలరు ఎస్టేటు నుండి చెల్లించుటకు బాధ్యుడగును. 
(2) (1) వ సబ్‌-రూలు క్రింద చేయబడిన అసెస్‌మెంటులకు అప్పీళ్ళు మరియ రివిజనులకు సంబంధించిన 
నిబంధనలు, వీలునామా నిర్వహణకర్త, మృతుని ఆస్తిపై వ్యవహార్త, హక్కుదారైన వారసుడు లేక ఇతర 
చట్టబద్ధమైన ప్రతినిధి తానే స్వయంగా డీలరు అయినట్లు వర్తించును. 

(3) (1) మరియు (2) వ సబ్‌-రూల్సు నిబంధనలు కార్య నిర్వాహక భాగస్వాములు మరణించిన భాగస్వామ్య ఫరమ్‌కు 
కూడా అవసరమైన మార్పులతో సందర్భోచితంగా వర్తించును. 


24. తొలగించబడినది. 
25. తొలగించబడినది. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకప పన్ను రూల్సు, 1957 


25వ రూలు 185 


వత పే పని 


రిజిస్టరు చేయు అథారిటీకి రిజిస్టేషను కొరకు ఒక దరఖాస్తును వ్యాపారమును ఆరంభించుటకు ముందే సమర్పించవలెను. 


(3) తాను. డీలరు అయినన్నూ కాకున్ననూ ప్రతి మిల్లరూ రిజి(స్టేషను కొరకు రిజిస్టరు చేయు అథారిటీకి ఒక 
దరఖాస్తును. తాను మిల్లునందు మిల్లింగు ఆపరేషనులను ఆరంభించుటకు ముందే సమర్పించవలెను. 


(4) (1) వ సబ్‌ - రూలు క్రింద రిజిస్టేషను కొరకు దరఖాస్తు సమర్పించటకు బద్దుడు కాని ఏ డీలరయిననూ తన 
ఇచ్చననుసరించి చట్టము యొక్క 12వ సెక్షను యొక్క (1) వ సబ్‌ - సెక్షను క్రింద రిజిస్టేషను కొరకు రిజిస్టరు 
చేయు అథారిటీకి. దరఖాస్తు చేసుకొనవచ్చును. 


(5) ఒక డీలరు రాష్ట్రము వెలుపల నివసించుచూ మరియు రాష్ట్రము నందు స్థిరమయిన వ్యాపార (పదేశము 
కలిగియుండక తన ఉద్యోగి ద్వారా కానీ ఏజంటు భిన్నమైన వ్యక్తి ద్వారాగానీ, ఎ పేరుతో పిలువబడినప్పటికి, 
అమ్ముట, సరఫరా చేయుట లేక ఏదయినా వర్క్సు కాంట్రాక్టును నిర్వహించుట. లేక కొనసొగించుట. లేక ఎ 
సరుకుల నైననూ వాడుకునే హక్కును బదిలీ చేయుట లేక సరుకులను పంపిణీ చేయుట చేయుచున్నచో అట్టి 
డీలరు కమీషనరుకు గానీ లేక ఇందు నిమిత్తము కమీషనరు చేత ఆథరైజు చేయబడిన ఏ అధికాంక్రైననూ 
.రిజిడ్టేషను కొరకు దరఖాస్తును సమర్పించవలెను. 


(6) (1) నుండి (5) వరకు గల సబ్‌ - రూల్సు క్రింద రిజిగ్టేషను కొరకు ప్రతి 'దరఖాస్తు ఫారము - డి నందు 
చేయబడవలెను. ఒక డీలరు ఒకటికి మించిన వ్యాపార ప్రదేశములను (కేవలం సరుకులను నిల్వ చేయుటకు 
మాత్రమే వాడబడు ప్రదేశము కన్నా భిన్నమైనది) కలిగియున్నపుడు, అన్ని వ్యాపార ప్రదేశముల రిజి'స్ట్రేషను 

కొరకును ఏక దరఖాస్తు సమర్పించ బడవచ్చును. 


ఫారము - ది 
(7) రిజిష్టేషను కొరకు చేయబడు ప్రతి దరఖాస్తు ప్రధాన వ్యాపార ప్రదేశము సంబంధంగా వంద రూపాయలు 


మరియు ప్రతి ఇతర వ్యాపార ప్రదేశము సంబంధంగా ఇరవై రూపాయల కొరకు ప్రభుత్వ ట్రెజరీ రశీదుగానీ లేక 
రిజిస్టరు చేయు అథారిటీ పేరున డిమాండు డ్రాప్పుతో గానీ జతచేయబడవలెను. 


(8) ఈ చట్టము క్రింద చెల్లింపవలసిన పన్ను మరియు ఇతర బాకీల సముచిత వసూలు కొరకు మరియు / లేదా 
ఈ చట్టమునందు. లేక దాని క్రింద చేయబడిన రూల్సు మరియు జారీ చేయబడిన నోటిఫికేషను లందు 
నిర్దేశింపబడిన ఫారముల సముచిత రక్షణ మరియు వాడకము కొరకు, రిజిష్టరు చేయు అథారిటీ తన చేత అచనా 
వేయబడినట్లు ఒక సంవత్సరానికి ఈ చట్టము క్రింద చెల్లింపబడవలసిన పన్నుకు సమానమయిన మొత్తాన్ని 
మించని సెక్యూరిటీని సదరు అథారిటి చేత 'నిరిష్టమయ్యే. అట్టి సమయము లోపల రిజిస్ట్రేషను కొరకు 
సమకూర్చమని దరఖాస్తుదారుని అ పేక్షించవచ్చును. 


ఒన్న (9) (8)వ సబ్‌ - రూలు నందు నిర్దేశింపబడిన సెక్యూరిటీ ఈ క్రింది ఏ రూపము నందయిననూ ఉండవచ్చును. 
“అజ ఎతనగా (ఎ) ప్రభుత్వ ట్రెజరీ. నందు రొక్క రూపమయిన డిపాజిట్టు. 


(బి) ప్రభుత్వ బుణ' పత్రములు, అపు పత్రములు, పోస్టాఫీసు పొదుపు ఖాతా డిపాజిట్లు, జాతీయ పొదుపు 
గడు పత్రములు, ; రిజిష్టరు: చేయు.. అథారిటీకి. యథాక్రమముగా. ప్పెడ్డి. చేయబడిన షెడ్యూల్డు. కలు లేక 


= ౧ ఆంధ్రథరేశ్‌ రాష్ట న సహకార: బ్యాంకు, 'లేక్ష కేంద్ర: సహకార, బ్యాంకులందు చేయబడిన డిపాజిట్లు: 








ఆ. అమ సాధారణ: అమ్మక పన్సు రూల్సు; 1957 





' చెల్లించబడనపుడు మరియు / లేదా ఏదయినా డిమాండు చేయబడిన జారగా 1 ఏదయినా 

ఉన్నట్టయితే, సమకూర్చబడనపుడు, తిరస్కారమునకు వ్యతిరేకముగా విన్నపము చేసుకొనుటకు, సదరు వివరములను 
సరిచేసుకొనుటకు' మరీయు సంపూర్ణము చేసుకొనుటకు లేదా (7)వ మరియు (8)వ సబ్‌ - రూలుల అపేకితములను 

"పాటించుటకు, సందర్భానుసారముగా ఏదయితే అది, అవకాశమిచ్చిన అనంతరము బాత sn రికార్డ 
చేయదగిన కారణముల కొరకు ఆ దరఖాస్తును అతడు ఆరవ రిం దము 


(11) జారీ చేయబడిన లేక (10)వ సబ్‌ - రూలు క్రింద జారీ' చేయబడినట్లు భావింపబడిన రిజిగ్రే స్టేషను ధృవపత్రము. 


JO) వ్యాపారమునకు. గానీ లేక అందులోని భాగమునకు ఉత్తరాధికారిగా వచ్చే వ్యక్తి కన్నా ఇతరుడయిన ఏ వ్యక్తి 
సందర్భమునందైననూ రిజి స్టేషను కొరకు దరఖాస్తును స్వీకరించిన తేదీనుండి. 


(ది వ్యాపారము లేక అందులోని భాగమునకు ఉత్తరాధికారిగా వచ్చే వ్యక్తి సందర్భమునందు. అతడు. ఆ 
- వ్యాపారమునకు ఉత్తరాధికారియెన తేదీనుండి ప్రభావవంతమగును. 


(12) (10)వ సబ్‌ - రూలు క్రింద అనుదానము చేయబడిన రిజిస్టైషను ధృవపత్రము, సదరు ధృవపమ్రు నందు ఉదహరింపబడిన 
ప్రధాన వ్యాపార ప్రదేశం వద్ద సువ్యక్త స్థలము నందు ఉంచబడవలెను మరియు సదరు సబ్‌- రూలు క్రింద అనుదానము 
"చేయబడిన సదరు ధృవపత్రము యొక్క నకలు రాష్ట్రమందున్నట్టి ప్రధాన వ్యాపార ప్రదేశము కన్నా వనం సదరు 
_ ధృవపత్రమునందు ఉదహరించబడిన (ప్రత్‌ వ్యాపార ప్రదేశము వద్ద సువ్యక్త స్థలము నందు ఉంచబడవలెను. 


(13) రిజిస్టరు అయిన ప్రతి డీలరు తన రిజి స్టేషను దర్దు అయ్యేంతవరకు, తాను రిజిస్టేపను కొరకు దరఖాస్తు చేసిన 
సంవత్సరమునకు అనంతరము వచ్చే ప్రతి సంవత్సరానికి రిజి స్టేషను రెన్యూవల్‌ చేయబడవలసిన సంవత్సరము 
ఆరంభమయిన ముప్పైరోజుల లోపల ప్రధాన వ్యాపార ప్రదేశమునకు సంబంధించి వందరూపాయలు' మరియు 

.. (గవ సబ్‌ - రూలునందు నిర్దిష్టపర్చబడిన ప్రతి' ఇతర య ప్రదేశమునకు సంబంధించి ఇరవై రూపాయల 

రుసుమును చెల్లించవలెను. య. . 


| అయితే - డీలరు తన ఇచ్చానుస్తారము రిజిస్టే షను ధృవపత్రమును, “పై ఏ సబ్‌-రూలునేందు ప్రెమ్కైబ్‌ చేయబడిన 
రేటు. వద్దమూడు సంవత్సరముల కొరకు రుసుముల . చెల్లింపు పై "మూడు సంవత్సరముల, కొరకు రెన్యూ 
'చయించుకనవచ్చును. 


(14) రిజిస్టేషను ధృవపత్రము అమలులో కొనసాగినంత కాలము 'సమకూర్శపిడిన సెక్యూరిటీ పూర్తి మొత్తమునందు 
. నిర్వహించబడవలెను మరియు ఏ పన్ను, జరిమానా, వడ్డీ లేక బాకీ అయిన ఇతర మొత్తము యొక్క చెల్లింపు 
ఉపేక్షింపబడిన సందర్భము. నందు తిట్టి పన్ను, జరిమౌనా, వడ్డీ లేక ఇతర మొత్తము కొరకు యథాక్రమముగా 
తెలిపిన తరువాత సర్దుబాటు. చేయవచ్చును. అట్టి సర్దుబోము- చేయబడిన ఏ ఏ సందర్భమునందై ననూ రిజిస్టరు చేయు 
ను “అధారిటీ పన్ను, జరిమానా?! “వడ్డీ లేక: ఇతర మొత్తమూకొరకు సర్దుబాటు చేయబడిన మొత్తమును? భర్తీచేసేందుకు 
సరిక్రొత్త సెక్యూరిటీని. కాని లేక అదనపు" సెక్యూరిటీని కానీ డిమోరిడు చేయవచ్చును. Sn s 





(15) రిజిష్టరు చేయబడిన: ఒక డీతరు ఈ చట్టము. క్రింద చెల్లింప చలసిన పన్ను మరియు ఇతర బాకీల సముచిత' 'చెల్లింపు 
కొరకు మరియు: 7 "లేదా ఈ "చట్టము" 'నందు లేక 'దాని' క్రింద (చేయపేడిన' 'రూల్సు' మరియు జారీ చేయబడిన 
, నోటిఫికేష నులందు' నిర్దేశించబడిన ఫారముల: సముచిత. రక్షణ మరియు వాడకము కొరకు కు సెక్యూరిటీ' లేదా అదనపు 





CD నా 


Fra 


— 


en 
(wr 


30వరూలు. 189 





అథారిటీ ద్వారా క్రొత్త ప్రధాన వ్యాపార ప్రదేశము యొక్క రిజిస్టరు చేయు అథారిటీకి దరఖాస్తు చేయవలెను. 


(బి) రిజిస్టరు చేయు అథారిటీ దరఖాస్తును స్వీకరించిన పిదప ఎవరి అధికార పరిధి యందు ప్రతిపాదింపబడునట్టి 
క్రొత్త ప్రధాన వ్యాపార ప్రదేశము స్థాపించబడవలెనని అపేక్షింపబడుతున్నదో ఆ రిజిస్టరు చేయు అథారిటీకి 
దరఖాస్తును మరియు రిజిస్టేషను ఫైలును, సంబంధిత అసెసింగ్‌ అథారిటీకి మరియు డీలరుకు తెలియచేయుచూ 
బదిలీ చేయవలెను. 

(సి) ప్రతిపాదిత క్రొత్త వ్యాపార ప్రదేశము యొక్క రిజిస్టరు చేయు అథారిటి, ఆ దరఖాస్తు మరియు రిజిస్టేషను ఫైలు 
మరియు అసలు ధృవ పత్రము(ల)ను పూర్వ రిజిస్టర్‌ చేయు అథారిటీ నుండి స్వీకరించిన పిదప, పాత 
ధృవపత్రములను రిజిిస్టేషను ఫైలునందే యుంచి, పూర్వ ప్రధాన వ్యాపార ప్రదేశముపై మరియు ప్రతిపాదిత 
క్రొత్త వ్యాపార ప్రదేశముపై అధికార పరిధి కల ఉభయ అసెసింగ్‌ ధృవ పత్రము (ల) ను జారీ చేయవలెను. 

అథారీటలకు మరియు పూర్వ రిజిష్టరు చేయు అథారిటీకి తలియచేయుచూ సరిక్రొత్త రిజిస్టేషన్‌ 

(22) (ఎ) ఒక రిజిస్టర్లు డీలరు మరో ఇతర వ్యక్తితో భాగస్వామ్యమునందు ప్రవేశించు సందర్భమున అట్లు యేర్పడిన భాగస్వాముల ఫరము 
ఈ రూల్సు యొక్క నిబంధనలననుసరించి దరఖాస్తు చేసుకొనవలెను మరియు సరిక్రొత్త రిజిస్టేషను ధృవ పత్రమును పొందవలెను. 
(బి) ఈ రూల్సు క్రింద డీలరుగా రిజిస్టరు చేయబడిన భాగస్వామ్య ఫరము యొక్క ఒక భాగస్వామి పదవీ విరమణ చేసిన 


లేక మరణించిన సందర్భమున కొనసాగుతున్న భాగస్వాముల ఫరము ఈ రూల్సు యొక్క నిబంధనల ననుసరించి 
దరఖాస్తు చేసుకొనవలెనను మరియు సరిక్రొత్త రిజిశ్ట్రేషను ధృవపత్రమును పొందవలెను. 

(సి) ఒక మైనరు-ఉనికి యందున్న ఒక వ్యాపారమునకు వారసత్వమును పొందిన లేక డీలరునకు ఉత్తరాధికారి యయిన 
సందర్భమున సదరు మైనరు యొక్క సంరక్షకుడు లేక ఏజంటు అట్టి వారసత్వము లేదా ఉత్తరాధికారిత్వము, 
సందర్భానుసారముగా ఏదయితే దానిని, పొందిన పిమ్మట ఈ రూల్సు యొక్క నిబంధనల ననుసరించి దరఖాస్తు 
చేసుకొనవలెను మరియు సరిక్రొత్త రిజిస్టేషను ధృవ పత్రమును పొందవలెను. 

(23) రిజిస్టరయిన డీలరు, రిజిస్టేషను ధృవ పత్రము నందు ఉదహరీంపబడని ఏ ప్రదేశము లేక గోదాము నందునూ 
తన సరుకులను ఉంచరాదు. 

(24) (i) రిజిస్టరు చేయు అథారిటీ ఈ చట్టము యొక్క 12వ సెక్షను యొక్క (17)వ సబ్‌-సెక్షను క్రింద ఒక డీలరు యొక్క 
రిజిస్టేషను ధృవపత్రమును రద్దు చేయుటకు ముందు డీలరుకు ఆ విషయము నందు తన వాదనను వినిపించుకొనేందుకు 


అవకాశమివ్వవలెను. రద్దునకు కారణములను ఆ ఉత్తర్వు నిర్దిష్ట పరచవలెను మరియు ఉత్తర్వు యొక్క నకలు 
డీలరుకు అందచేయబడవలెను. 


(11) రిజిస్టేషను ధృవ పత్రము రద్దు చేయబడినట్లయితే ఆ డీలరు తనకు అనుదానము చేయబడిన రిజి(స్టేషను ధృవపత్రమును 
మరియు, ఏవయినా ఉన్నట్లయితే, దాని నకళ్లను రిజిస్టరు చేయు అథారిటీకి వెంటనే స్వాధీనము చేయవలెను. 


29. తొలగించబడీనది. 
29 - ఎ తొలగించబడినది. 


30. తొలగించబడినది. 





ఆ.ప్ర. సాధారణ అమ్మకవ వను రూల్సు, 1957 


30-బి రూలు 101 








(ప ఈ రూలు క్రింద రిజ్విస్టేషను ధృవపత్రము ఈ చట్టము యొక్క 12వ సెక్టను క్రింద అపడ చేయబడిన 
రిజి స్ట్రేష షను .ధృవపత్రము యొక్క రద్దు తేదీనుండి యాం౦త్రికముగా, రద్దుకాబడును.. న 


30-బి. (1) (ఎ) ప్రతి తయారీ దారుడు ఫారము - జి నందు ఒక డిక్షరేషనును మూడు కు తయారు: చేయవలెను 
మరియు రాయితీ రేటు చొప్పున తాను ఎవరివద్దనుండి ముడి పదార్థములను, కాంపోనెంట్లు పార్టులను, సబ్‌-అ సెంబ్లీ: 
భాగములను, ఇంటర్మీడియట్‌ భాగములను, కన్ఫూ్యూమబుల్సు. మరియు ప్యాకింగ్‌ మెటీరియల్సును లు చేసినో 

ఆ డీలరుకు దాని యొక్క అసలు మరియు రెండవ ప్రతులను జారీ చేయవలెను. . మచ 


న. 1989 జనవరి 21 తేదీన మరియునుండి. రిజ్విస్టేషను తన ఉదహరింపబడిన * “సరుకుల 
తయారినందు వాడబడిన. మరియు: 1989 జనవరి 21వ తేదీన మరియు. నుండి, రిజిస నైషను ధృవపత్రమునందు.:.. 
'ఉదహరింపబడిన సరుకుల అన్ని కొనుగోళ్ల నిమిత్తము ఫారము - 'జి '(రివైజు చేయబడిన) నందు. డిక్షరేషనును 
తయారీదారుడు అమ్ముచున్న డీలరులకు జారీ చేయవచ్చును. ee 





అయితే - ఒక ఆర్థిక సంవత్సరమందు చేయబడిన ఏక “జి "ఫారము. చేత కవరు చేయబడిన అమల పూర్తి 
మొత్తము రు. 20,000/- లేదా రాష్ట్ర ప్రభుత్వము సాధారణ ఉత్తర్వుద్వారా రాజపత్రమునందు నోటిపై చేయునట్టి ఇతర 
మొత్తము కంటే తక్కువ లేక దానికి సమానము అయిన కేసులందు వ. ఏ ఏక కడవను. ఒక అమ్మకపు వ్యవహారము 
కంటే ఎక్కువ కవర్‌. చేయరాదు... సక్‌ మ. 


అంతేగాక - ఏ అమ్మకపు వ్యవహారపు కేసునందైననూ ' సరుకుల బట్వాడా వివిధ ఆర్థిక సంవత్సరములకు 
విస్తరించి ఉన్నప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరమునందు అట్లు బట్వాడా చేయబడిన సరుకుల sen అరు a 
డిక్షరేషనులను సమకూర్నుట అవసరము: జీ న. ప. 


(బి) రిజిశ్టేషను ధృవపత్రము నందు ఉదహరింపబడని అంశముల. కొనుగోళ్ళ కొరకు మరియు ఈ చట్టము మొక్క 5. 
బి సెక్షను క్రింద రిజి స్టేషను ధృవపత్రమును పొందుటకు ముందు. చేయబడిన se కొరకు తయారీ దారుని. చేశ 
ఫారము - 'జి' నందు డిక్షరేషను జారీ చేయబడరాదు... a: SRT ey pT 

(సి) అట్లు కొనుగోలు చేయబడిన సరుకులను తయారీదారుడు, ఈ జాలు యొక్క '80- ఎ కూలు' క్రింద జారీ చేయబడిన 

రిజిస్టే షను భృవేపత్రమునేంద్లు Se సరుకుల పాతం కొరకు ప ఉపయోగించవలెను 
తేల వినియోగించవలెను. సు ల టి స సం 

(డి) అట్లు కొనుగోలు చేయబడిన సరుకులను తయారీ దారుడు, తిరిగి క లేదా. గకజి స్తైష షను  భుసవతిమునండ 
నిర్గిష్టపర్చబడిన కన్నా భిన్నమైన ప్రయోజనము కొరకు వాడరాదు. SHOT . 

(ఇ) (ఆ ముడి. పదార్థములను, కాంపోనెంటు పార్టులను, సబ్‌ = అసెంబ్లీ భాగములను, జప్తనునప్నున 
ఇంటర్మీడియట్‌ భాగములను మరియు ప్యాకింగ్‌ మెటీరియల్సును: అమ్ముచున్నట్టి డీలరు, 15వ 'రూలు లేక 17వ 
రూలు, సందర్భానుసారంగా ఎదైతే అది, క్రింద పెస్కైబ్‌ చేయబడిన న పాటు. ల హ్‌ అసలు 
ప్రతిని అసెసింగ్‌ అథారిటీకి పంపవలెను... సు సలి Hah 








(ii) అమ్ముచున్నట్టి డీలరు ప్రైషప్కైబ్‌ చేయబడిన. కాం డిక్షరేషను యొక్క ఆ అసలు: ప్రతిని పంపుటకు 





_ అ.ప్ర సాధారణ అమ్మకప వను రూలు, 1957. 


31వ రూలు 193 





(సి) యథాక్రమముగా పూర్తి చేయబడిన డిక్షరేషను ఫారము అమ్ముచున్నట్టి డీలరు ఆధీనము నందు ఉన్నప్పుడు 
పోయినట్లయితే అతడు 15 లేక 17వ రూలు, ఏది వర్తించితే అది, క్రింద తన యొక్క టర్నోవరు యొక్క రిటర్నును 
దాఖలు చేయుటకు అపేక్షితమై యుండునట్టి అథారిటీకి అట్టి ప్రతి డిక్షరేషను ఫారము నిమిత్తము బాకీ పడిన 
"పన్ను బాకీకి సమానమయిన సెక్యూరిటీని నష్టపరిహార బాండు రూపముగా సమకూర్చవలెను. 


(డి) యథాక్రమముగా పూర్తి చేయబడి మరియు సంతకము చేయబడిన డిక్షరేషను ఫారము ప్రయాణము నందుగానీ లేదా 
అమ్ముచున్నట్టి డీలరు యొక్క ఆధీనము నుంచిగానీ పోయినట్లయితే, తయారీదారు చేత ఎర్రసిరాతో ౩ భాగములందునూ 
పేజీకి అడ్డముగా చేయబడినట్టి మరియు తయారీదారులచే యధథాక్రమముగా సంతకము చేయబడినట్లి ఈ కింది 
డిక్షరేషనుతో యున్నట్టి ఫారము యొక్క రెండవ ప్రతిని పొందవలెను. అట్టి రెండవ ప్రతిని పాందేంత వరకు ప్రసక్తంలో 
ఉన్న అమ్మకము ఈ చట్టము యొక్క 5-బి సెక్షను యొక్క నిబంధన ననుసరించి రాయితీ పన్నురేటుకు అర్హము కాదు. 


డిక్లరేషను 
నన. అను నేను ౬ ----------------------ద 22 
( అసెసింగ్‌ అథారిటీ) రోల్సు పై పన్ను చెల్లించు చున్నట్టి ------------------------------=౭----=-డద--=- నకు 
జారీ చేయబడిన మరియు ---------------౫----------------- తేదీన సంతకము చేయబడినే-------------------- 
సంఖ్యగల ------------------=- ఆధీనము నుండి లేదా ప్రయాణము నందు పోగొట్టుకొనబడిన డిక్షరేషను ఫారమునకు 


ఇది రెండవ ప్రతి అని ఇందుమూలముగా ప్రకటించుచున్నాను. 


31. (1) ఎ కారణమువల్లనయినా ఒక డీలరు యొక్క వ్యాపారపు టర్నోవరు మొత్తము లేక ఏదయినా భాగము పన్నుకు 
అసెస్‌మెంటును తప్పుకొన్నట్లయితే లేదా ఎ సంవత్సరమునందై నా తక్కువగా అసెస్‌చేయబడితే అసెసింగ్‌ అథారిటీ 
(6)వ సబ్‌ - రూలు యొక్క నిబంధనలకు లోబడి డీలరుకు అసెన్‌మెంటు యొక్క ఏ ఉత్తర్వైననూ అందజేయబడిన 
తేదీనుండి నాలుగు సంవత్సరాల వ్యవధిలోపు డీలరుకు నోటీసును జారీచేసిన అనంతరము మరియు తాను 
అవసరమని పరిగణించు అట్టి విచారణను చేసిన అనంతరము సరయిన టర్నోవరును తన యొక్క బెస్టుజడ్డిమెంటు 
రీత్యా నిర్ణయించవచ్చును మరియు అట్టి టర్నోవరుపై చెల్లింపవలసిన పన్నును అసెస్‌ చేయవచ్చును. 

(2) తొలగించబడినది. 


(3) పది లక్షల రూపాయలను మించని టర్నోవరుపై అసెస్‌మెంటు చేయబడిన తరువాత టర్నోవరు యొక్క కొంత 
భాగము పన్ను నుండి తప్పుకొనెనని నిశ్చయింపబడితే మరియు అసెస్‌మెంటు నుంచి తప్పుకున్న టర్నోవరు 
కలుపుటతో మొత్తము టర్నోవరు పది లక్షలను మించినట్లయితే అసెసింగ్‌ అథారిటీ వాణిజ్య పన్నుల అధికారి 
అయ్యుండును. అయితే - 


(1) (1) మరియు (3) వ సబ్‌ - రూల్సు ప్రయోజనార్థము తన విచక్షణాను సారము సంయుక్త కమీషనరు మరియు 
సంబందిత ప్రదేశము యొక్క ఉపకమీషనరుతో సహా ల ఉన్నత అథారిటీ అయిననూ తన అధికార పరిధిలో నున్న 
క్రింది స్థాయి అధారిటీ యొక్క అధికారములను ఏ ఏ డీలరు లేక డీలర్ల వర్గమునకు సంబంధించియైనను 
వినియోగించవచ్చును, మరియు 





ఇప. సాధారణ: అమ్మకప పన్ను రూలు, 1957 


33వ రూలు 195 





తాత్కాలిక అసెస్‌మెంటు అతి తక్కువ టర్నోవరు లేక అతి తక్కువ రేటుతో చేయబడినదని అ సెసింగ్‌ అథారిటి నమ్మటానికి 
కారణమును కలిగియుండుట కారణంగా గాని అతడు, డీలరుకు నోటీసు నిచ్చిన అనంతరము మరియు తాను సముచితమని 
పరిగణించునట్టి విచారణను చేసిన అనంతరము తాత్కాలిక అసెస్‌మెంటును రివైజు చేయవచ్చును. 


అయితే - తాత్కాలిక అసెస్‌మెంటు యొక్క రివిజను పూర్వసంవత్సరము కొరకు అధిక టర్నోవరు యొక్క 
నిర్ణయము కారణంగా అయినపుడు డీలరుకు నోటీసును జారీ చేయనవసరం లేదు. 


అప్పీళ్ళు మరియు రివిజనులు 


33. (1) 19వ సెక్షను తక నిబంధనలకు లోబడి - సహాయ కమీషనరు స్థాయిని మించని ఎ అధికారి చేతనైననూ ఈ 
చట్టము యొక్క నిబంధనల క్రింద పాసు చేయబడిన ఉత్తర్వు లేక రికార్డు చేయబడిన ప్రాసీడింగు చేత ఆర్హుడైన ఎ 
వ్యక్తి అయిననూ సంబంధిత ప్రదేశపు అప్పిలేటు ఉపకమీషనరుకు అప్పీలు చేసుకొనవచ్చును. 


అయితే - కమీషనరు స్వయం ప్రేరితముగా గాని లేక దరఖాస్తు పై గానీ ఒక అప్పిలేటు ఉపకమీషనరు ముందు 
పెండింగులో ఉన్న అప్పీలును వేరొక అప్పీలేటు ఉపకమీషనరుకు వ్రాత పూర్వకంగా రికార్డు చేయదగిన కారణముల 
కొరకు బదిలీ చేయ వచ్చును మరియు బదిలీ ఉత్తర్వు అప్పీలుదారు లేక అర్జీదారునకు, ఆ ఉత్తర్వుచేత దు ప్ర్రభావితుడయ్యే 
ప్రతి వ్యక్తికి, ఆ అప్పీలు లేక అర్జీ ఎవరి అధారిటీ ఉత్తర్వులకు వ్యతిరేకముగా చేయబడెనో ఆ అథారిటీకి మరియు 
అప్పిలేటు ఉపకమీషనరుకు అందజేయబడవలెను. 


(2) (1) అట్టి ప్రతి అప్పీలు ఫారము । నందుండ వలెను మరియు రూల్సు నందు నిర్దిష్ట పరచబడిన విధానమునందు 
పరిశీలించబడవలెను. 

(11) అది రెండు ప్రతులందుండవలెను. 

(111) (ఎ) పన్ను లేక జరిమానాల విధింపు వివాదగ్రస్తమైన సందర్భము నందు వివాదగ్రస్తమైన పన్ను, సర్‌చార్జి 
లేక జరిమానాల యందు రెండు శాతము చొప్పున లెక్కింపబడి, కనీసము రూ.50/- మరియు గరిష్టము 
రూ. 1000/- లకు లోబడిన రుసుము. 

(బి) ఇతర అన్ని సందర్భాలలో రూ. 50/- ల రుసుము చెల్లించబడినట్లు ఆధారముగా టైజరీ రశీదుతో 
జతచేయబడవలెను. 

(ఇ) అప్పీలు దాఖలు చేయబడిన సంబంధిత అసెస్‌మెంటు సంవత్సరమునకు సంబంధించి బాకీగా అంగీకరించబడ్డ 


పన్ను లేక అనుదానము చేయబడిన సదరు వాయిదాలు చెల్లింపబడినవి అని పేర్కొనుచు ఫారము 1-ఎ నందు 
ఒక డిక్షరేషనుతో అట్టి చెల్లింపులకు ఆధారముతో పాటుగా అట్టి ప్రతి అప్పీలు జతచేయబడవలెను. 


(3) అప్పీలు, అప్పిలేట్‌ అథారిటీకి, అతని చేత ఇందు నిమిత్తము నియమింపబడిన అథారిటి లేక అధికారికి గాని 
అప్పీలుదారు చేతగాని లేక అతని ఆథరైజ్‌ చేయబడిన ఏజంటు, న్యాయవాది చేతగాని రిజష్టరు వోస్టు ద్వారా 
పంపబడవచ్చును, లేదా సమర్పింపబడవచ్చును. 

4. అప్పీలేట్‌ అథారీటి అప్పీలుదారులకు తన వాదాన్ని వినిపించుకొనేందుకు హేతుబద్ధమైన అవకాశాన్ని ఇచ్చిన తరువాతి 
19 వ సెక్షను యొక్క (3) వ సబ్‌ సెక్షను నందు పొందుబరచబడినట్లు ఉత్తర్వులను వెన, చెయవలెను, 


ఆ.వ్ర. సాధారణ అమ్మళవ వన్సు రూల్సు, 1957 


40వ రూలు 197 
న తన. 


37. ఒక అప్పీలు లేక రివిజను యందు నిర్ణయింపబడిన పన్ను మొదటి అసెసింగ్‌ అథారిటి యొక్క అసెస్‌మెంటు 
అధికారాలను 'మించినట్లయితే, అప్పిలేటు లేక రివైజింగ్‌ అథారిటి అసెస్‌మెంటు యొక్క అసలు రికార్డులను, తనచేత 
అసెస్‌చేయబడిన పన్నును వసూలు చేసే అధికారము కలిగియున్నట్టి సముచిత అసెసింగ్‌ అధారిటికి బదిలీ చేయవలెను. 

38. (1) (1) 21వ సెక్షను క్రింద అప్పిలేటు ట్రిబ్యునలుకు చేసే ప్రతి అప్పీలు ఫారము -11 నందుండవలెను మరియు 
దాని యందు నిర్దిష్ట పరచబడిన విధానమునందు పరిశీలించబడవలెను. 

అట్టి ప్రతి అప్పిలు స్పష్టముగా అప్పీలు చేయుటకు గల ఆధారములను మరియు క్లెయిమ్‌ చేయబడిన సహాయమును 
పేర్కొన వలెను, మరియు 
(ఎ). దాని యొక్క నాలుగు విడి నకళ్ళతో, 
(బి) వ్యతిరేకంగా అప్పీలు చేయబడిన ఉత్త ర్వుయొక్క నాలుగు నకళ్ళతో (వాటిలో ఒకటి అసలు లేదా అధికారిక 
నకలు అయివుండవలెను,) మరియు 
(సి) అసెసింగ్‌ అథారిటి యొక్క ఉత్తర్వు యొక్క మూడు నకళ్ళతో జతచేయబడవలెను. 

(111) (౨) పన్ను లేక జరిమానాల విధింపు వివాదగ్రస్తమైన సందర్భమునందు వివాదగ్రస్తమైన పన్ను లేక జరిమానాల 
యందు రెండు శాతము చొప్పున లెక్కింపబడి కనీసము 100/- మరియు గరిష్టము రూ. 2000/- లకు లోబడిన 
రుసుము, మరియు 
(బి) ఇతర అన్ని సందర్భాలలో రూ. 100/- ల రుసుము 

చెల్లించబడినట్లు ఆధారముగా ట్రెజరీ రశీదుతో కూడా అది జతచేయబడవలెను. 

(2) 21 వ సెక్షను క్రింద అసెసీ చేతదాఖలు చేయబడిన అప్పీలును అప్పిలేటు ట్రిబ్యునలు అనుమతించినట్లయితే అది 
తన విచక్షణ ననుసరించి, ఉత్తర్వు పూర్వకముగా, 21వ సెక్షను యొక్క (3) వ సబ్‌ - సెక్షను క్రింద అసెసీ చేత 
చెల్లింపబడిన రుసుమును మొత్తమగా గానీ లేక అందలి భాగమును గానీ వాపసు చేయవచ్చును. 

(3) 21వ సెక్షను క్రింద అప్పిలేటు ట్రిబ్యునలు చేత పాస్‌ చేయబడిన ప్రతి ఉత్తర్వు, 21 వ సెక్షను యొక్క (3) వ సబ్‌- 
సెక్షను నందు నిర్దిష్ట పర్పబడిన వారికి అదనముగా వాణిజ్య పన్నుల ఉపకమీషనరుకు మరియు అమ్మకపు పన్ను 
అప్పిలేటు ట్రిబ్యునలు ముందున్న రాష్ట ప్రతినిధికి అందజేయబడవలెను. 

39. 21వ సెక్షను క్రింద అమ్మకపు పన్ను అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క ఉత్తర్వు డీలరుకు అందజేయబడిన తేదీ నుండి 
90 రోజుల లోపు అతడు లేక రాష్ట్ర ప్రతినిధి, అప్పిలేటు ట్రిబ్యునలు ఏదయినా చట్టపరమైన ప్రశ్నను పారపాటుగా 
నిర్ణయించెనన్న లేక నిర్ణయించుటలో విఫలమయ్యెనన్న ఆధారము పై ఆ ఉత్తర్వునకు వ్యతిరేకముగా 22వ సెక్షను 
క్రింద హైకోర్టుకు అర్జీనిదాఖలు చేయవచ్చును. . 

40. 22(1) సెక్షను క్రింద హైకోర్టుకు చేసే ప్రతి అర్జీ ఫారము - 1 నందుండవలెను మరియు దాని యందు నిర్దిష్ట 
పర్పబడిన విధానము నందు అది పరిశీలింపబడవలెను. 

ఆ అర్జీ అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క ఉత్తర్వు యొక్క ధృవీకరింపబడిన నకలుతో జతచేయబడవలెను మరియు 

అది డీలరు చేత దాఖలు చేయబడినపుడు రూ. 500/- ల రుసుముతో జతచేయబడవలెను. 

ఆ.(వ. సాధారణ అమ్మకవ వను రూల్చు, 1957 


45వ రూలు 199 


ee టాటా 
(1) a (2) 
1. సంయుక్త కమీషనరు, అప్పిలేటు ఉపకమీషనరులతోసహా ఉపకమీషనరులు, వాణిజ్య పన్నుల 
సహాయ కమీషనరులు, వాణిజ్య పన్నుల అదికారులు, ఉపవాణీజ్య పన్నుల కమీషనరు 


అధికారులు మరియు సహాయ వాణిజ్య పన్నుల అధికారులు 


2. అప్పిలేటు ఉప కమీషనరులతో సహా ఉపకమీషనరులు, సహాయ కమీషనరులు, సంయుక్త కమీషనరు 
వాణిజ్య పన్నుల అధికారులు, ఉపవాణిజ్య పన్నుల అధికారులుమరియు 
సహాయ వాణిజ్య పన్నుల అధికారులు (వాణిజః పన్నులు-లీగల్‌) 
3. సహాయ కమీషనరులు, వాణిజ్య పన్నుల అధికారులు, ఉపవాణిజ్య పన్నుల సంబంధిత డివిజను యొక్క 


అధికారులు మరియు సహాయ వాణిజ్య పన్నుల అధికారులు (ఉపకమీషనరు వాణిజ్యపన్నులు 
4. ఉప వాణిజ్య పన్నుల అధికారులు మరియు సహాయ వాణిజ్య పన్నుల సంబంధిత ప్రదేశము యొక్క 
అధికారులు యొక్క వాణిజ్య పన్నుల వాణిజ్య పన్నుల్వఅధికారులు 


కనను పక త పు యవ. 
44-ఎ.వె. 33వ సెక్షను క్రింద వాపసు కొరకు ప్రతి కైము అసెసింగ్‌ అథారిటీకి ఫారము -2౮11నందు చేయబడవలెన 
మరియు అందు నిర్దిషపరచబడిన విధానము నందు పరిశీలింపబడవలెను. 

45. (1) సంవత్సరమునకు రూ. 2 లక్షల కన్నా తక్కువ మొత్తము టర్నోవరు కలిగిన ప్రతి డీలరు సరియైన మరియు 
యదార్ధమైన లెక్కను, భారత రాజ్యాంగము యొక్క ఎనిమిదవ షెడ్యూలు నందు నిర్దిష్ట పరచబడిన ఎ భాషయందైననూ 
లేక ఇంగ్లీషు భాష యందు సిరాతో సత్వరముగా - 

(ఫు తన చేత ఉత్పత్తి చేయబడిన, తయారు చేయబడిన లేక కొనబడిన సరుకుల విలువను; 

(11) అమ్మకందారు చేత యథాక్రమముగా సంతకము చేయబడి మరియు తేదీ వేయబడి జారీ చేయబడిన బిల్లు లేక 


డెలివరీ నోటు ఆధారముగా సరుకులు ఎవరి నుండి తనచేత కొనుగోలు చేయబడినవో ఆ ప్రతివ్యక్తి యొక్క పేర్లు 
మరియు చిరునామాలను; మరియు 


(షష) సరుకులు కొనబడక పోయినను డీలరు యొక్క వ్యాపార ప్రదేశము లేక గోదాములోనికి స్వీకరింపబడిన లేక 
అందు కనుగొనబడిన లేక అక్కడి నుండి జారీ చేయబడిన సందర్భమందు, అవసరమయిన ఓచర్లతో 
సమర్థింపబడిన యజమానుల పేర్లు మరియు చిరునామాలతో సరుకుల వర్ణనాత్మక మరియు పరిమాణాత్మక 
వివరములు మరియు అవి ఏ పరిస్థితులలో స్వీకరింపబడినవీ లేక ఉంచబడినవీ లేక జారీ చేయబడినవి 


చూపుతూ నిర్వహించు చుండవలెను. 


(1-ఎ) (ఎ) సంవత్సరమునకు రు. 2 లక్షలకు తగ్గని మొత్తము టర్నోవరు కలిగిన ప్రతి డీలరు సరియైన మరియు 
యదార్ధమైన లెక్కను, భారత రాజ్యాంగమౌుుక్క ఎనిమిదవ షెడ్యూలు నందు నిర్దిష్ట పరచబడిన ఏ భాషయందైనను 
లేక ఇంగ్లీషు భాష యందు సిరాతో సత్వరముగా - | 


(ప తన చేత ఉత్పత్తి చేయబడిన, తయారు చేయబడిన, కొనబడిన మరియు అమ్మబడిన సరుకుల విలువ; 


ఆం.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


45వ రూలు 201 





(సి) ప్లానింగు,-డిజైనింగు కొరకు ఖర్చులు మరియు ఆర్కెటెక్ట్‌ యొక్క ఫీజులు; 
(డి) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము నందు ఉపయోగించబడిన యంత్రసామాగ్రి మరియు పనిముట్లను 
అద్దెకు లేదా ఇతర విధముగా పొందుటకు అయిన ఖర్చులు; 
(ఇ) ఈ వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిరర్వహణమునందు ఉపయోగించబడిన నీరు, విద్యుత్‌, ఇంధనము వగైరా వంటి 
వినియోగవస్తువుల, వర్క్స్‌ కాంట్రాక్స యొక్క నిర్వహణక్రమము నందు ఆస్తి బదిలీ ఉండరాదు, ఖర్చు; 
(ఎఫ్‌) కూలి మరీయు సేవల సరఫరా మేరకు సంబంధము గల కాంట్రాక్టరు యొక్క ఎస్టాబ్లిష్‌మెంటు ఖర్చు; 
(జి) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధించి ఇతర అనురూప ఖర్చులు; 
(హెచ్‌) కూలి మరియు సేవల సరఫరాకు సంబంధించిన మేరకు వరకు కాంట్రాక్టరు చేత సంపాదించబడిన లాభము; 


(ఐ) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిరర్వహణమునందు సెక్షను 9(1) క్రింద నోటిఫికేషన్‌ ద్వారా మినహాయింపబడిన సరుకులు 
బదిలీ చేయబడిన అన్ని మొత్తములు.. 


(జె) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిరర్వహణమునందు మూడవ షెడ్యూలు నందు నిర్దిష్ట పరచబడిన సరుకులు బదిలీ అయిన 
అన్ని మొత్తములు. 


(కె) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణనందు నాలుగవ షెడ్యూలు నందు నిర్దిష్టపరచబడిన సరుకులు బదిలీ అయిన 
అన్ని మొత్తములు. 

(యల్‌) కేంద్ర అమ్మకపు పన్ను చట్టము, 1956 యొక్క 5వ సెక్షను క్రింద ఎగుమతి లేక దిగుమతి క్రమమునందు బదిలీ చేయబడిన 
లేదా నాలుగవ సెక్షను క్రింద రాష్ట్రము వెలుపల బదిలీ చేయబడిన లేదా 3వ సెక్షను క్రింద అంతరాష్ట్ర వర్తకము లేక వాణిజ్య 
క్రమమునందు బదిలీ చేయబడిన వర్క్స్‌ కాంట్రాక్ట యొక్క నిర్వహణము నందు ప్రమేయమైన సరుకుల టర్నోవరు; 


వివరములు చూపుచూ ప్రత్యేక లెక్కలను నిర్వహించవలెను. 

(2) (ఎ) సంవత్సరమునంద ఒక లక్ష రూపాయలకు తగ్గని మొత్తము టర్నోవరు గల ప్రతి డీలరు వంద రూపాయలకు 
తగ్గని మొత్తము ప్రమేయమయిన ప్రతి అమ్మకము విషయములో మరియు వంద రూపాయల కంటే తక్కువ 
మొత్తము ప్రమేయమైన అమ్మకపు సందర్భమునందు కొనుగోలు దారుని చేత డిమాండు చేయబడినపుడు నగదు 
రశీదు లేక బిల్లును ఫారము - 00[నందు జారీచేయవలెను. 


(బి) ఆ విధముగా జారీ చేయబడిన ప్రతిబిల్లు లేక నగదు రశీదు డీలరు చేత లేక అతని మేనేజరు లేక ఏజెంటు చేత 
యథాక్రమముగా సంతకం చేయబడవలెను మరియు తేదీ వేయబడవలెను మరియు సదరు బిల్లు లేక నగదు 
'రవీదు యొక్క కౌంటరు ఫాయిలు కూడా పైన చెప్పబడిన విధముగా సంతకం చేయబడి మరియు తేదీ వేయబడి 
డీలరుచేత ఉంచబడవలెను. | 


(సి) ఏ డీలరయిననూ కంప్యూటరైజ్‌డు బిల్లు లేక నగదు రశీదులను జారీ చేయునపుడు సదరు బిల్లు లేక నగదు 
రశీదు నమూనా తగినట్లుగా డీలరు చేత మార్చుచేయబడవచ్చును. కాని అది ఫారము - [నందు పెస్కైబ్‌ 
చేయబడిన అన్ని వివరములను కలిగి ఉండవలెను. 


ఫారము - XX 





ఆం.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


45వ రూలు 203 


ననన 


(11) అయితే - రాష్ట్రము వెలుపల నున్న ప్రదేశాల నుంచి రాష్ట్రములోనికి దిగుమతి అయ్యె సరుకుల సందర్భమునందు 
ఆ సరుకులు తమ ప్రయాణము నారంభించిన రాష్ట్రము యొక్క రహదారి పత్రము, వాణీజ్య పన్నుల కమీషనరు చేత 
ఆమోదింపబడినట్టి సదరు నమూనా యందున్న అధికారపత్రము లేక అమ్మకపు es లేక డెలివరీ నోటుతో 
జత చేయబడినట్లయితే అంగీకరింపబడవలెను. 


(11) ఏ) వ క్లాజు ప్రయోజనార్థము వాణిజ్య పన్నుల కమీషనరు చెత ఇందు నిమిత్తము నోటి? ఫై చేయబడిన ప్రదేశములందు 
మరియు రాష్ట్రము వెలుపలి నుండి రవాణా చేయబడిన సరుకులు పాసయే మొదటి చెక్‌పోస్టుల సందర్భమునందు, 
రాష్ట్ర ప్రభుత్వం యొక్క లేక వాణిజ్య పన్నుల కమీషనరు యొక్క అథారిటీ క్రింద ముద్రింపబడిన రహదారి 
పత్రములు మాత్రమే వాడబడవలెను. ము ద్రింపబడిన రహదారి పత్రములను, స్థానీయేతర డీలరు సందర్భము నందు 
రవాణా స్వీకర్త వద్ద నుండి లేక స్థానీయేతర డీలరు చేత రవాణా చేయబడిన సరుకులు పాసయ్యే ప్రధమ చెక్‌పోస్టు 
ఇన్‌చార్జి అధికారి నుండి మరియు స్థానీయుడైన డీలరు సందర్భమునందు వాటి ధర చెల్లింపు పై సంబంధిత రిజిస్టరు 
చేయు అథారిటి నుండి పొందవచ్చును. 


అయితే - రాష్ట్ర ప్రభుత్వము లేక వాణిజ్య పన్నుల కమీషనరు అథారిటీ క్రింద ముద్రింపబడిన రహదారి పత్రములు 
వాడకం నిమిత్తము ఏ కారణము వల్లనయినా సంసిద్ధముగా లభ్యం కానప్పుడు అట్లు ముద్రింపబడిన రహదారి 
పత్రములకు బదులుగా రవాణాదారుపై అధికార పరిధిగల అసెసింగ్‌ అధారిటి లేక రిజిస్టరు చేయు అధారిటీ యొక్క 


సంతకము మరియు కార్యాలయపు ముద్రను కలిగియున్నట్టి రహదారి పత్రములు వాడబడవలెను. Fe 4 


అయితే - చట్టము యొక్క నాలుగవ షెడ్యూలు నందు నిర్దిష్టపర్చబడిన 
5. ప్రత్తి వస్త్రములు, మానవ తయారీ వస్త్రములు మరియు ఉన్ని వస్త్రములు; 
6. పంచదార; 
7. పొగాకు; మరియు 
7-ఎ. కారా మసాలా, కిమామ్‌, దోక్తా, జరా, సుఖా మరియు సూర్తిగా పేరొందిన తయారీలతో కలిపి నమలబడే పాగాకు. 


అంశములకన్నా భిన్నమైన సరుకులు, 'వాణిజ్య పన్నుల కమీషనరు లేక రాష్ట్ర ప్రభుత్వము అథారిటీ క్రింద 
ముద్రింపబడిన రహదారి పత్రములతో జతచేయబడనవసరము లేదు. 


(111) సరుకులు వాహనము లేక పడవ యొక్క యజమాని లేక ఇన్‌చార్జి అయిన ఇతర వ్యక్తి రహదారి పత్రము యొక్క 
అసలు మరియు రెండవ ప్రతులను తీసికొని పోవలెను మరియు తన మార్గములో సరుకుల వాహనము లేక పడవ 
దేని ద్వారా పాన్‌ అగునో ఆ మొదటి చెక్‌పోస్టు ఇన్‌చార్జి అధికారికి రహదారిపత్రము యొక్క అసలు ప్రతిని 
సమర్పించవలెను. 
అయితే - వాహనము లేక పడవ, చెక్‌పోస్టు లేక అవరోధము గుండా పాన్‌ కానప్పుడు లేదా సహాయ వాణిజ్య పన్నుల 
అధికారి స్థాయికి తగ్గని వాణిజ్య పన్నుల శాఖ యొక్క ఎ ఇతర అధికారి చేతను సోదా చేయబడనప్పుడు డీలరు 
సరుకులను స్వీకరించిన తరువాత హేతుబద్ధమైన సమయములోపల తన అసెసింగ్‌ అథారిటీకి, అందున్న 
వివరములు తన లెక్కలందు ఎంటర్‌ చేయబడినవని ధృవీకరిస్తూ అసలు ప్రతిని సమర్పించవలెను. 


(iv) కాజూ (1) క్రింద రహదారి పత్రాలను పొందుతున్న ప్రతివ్యక్తి తన చేత పాందబడిన, వాడబడిన మరియు 
వప 


ఆం.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను రూల్సు, 1957 


45- ఇ రూలు 205 


(8) డీలర్లు మరియు లైసెన్సు దారులచేత నిల్వలు, ఉత్పత్తి, కొనుగోళ్ళు, బట్వాడాలు మరియు అమ్మకాలకు సంబంధించి 
అన్ని ఓచర్లతో కలిసి నిర్వహించబడిన లెక్కలు, అవి దేనికి సంబంధించునో ఆ సంవత్సర సమాప్తి నుండి ఆరు 
సంవత్సరాల వ్యవధి వరకు వారిచేత పరిరక్షింప బడవలెను. _. 


అయితే - అసెస్‌మెంటుకు సంబంధించి అప్పీలు లేక రివిజను లేక ఏ ఇతర ప్రాసీడింగు అయిననూ 
సంభవించినపుడు అట్టి అసెస్‌మెంటుకు సంబంధించిన పై చెప్పబడిన అన్ని ఓచర్లతో కలసి లెక్కలు, ఆ 
అసెస్‌మెంటు అంతిమమైన తర్వాత నాలుగు సంవత్సరాల కాలవ్యవధి వరకు పరిరక్షింపబడవలెను. 


45-ఎ (1) (ఎ) చట్టము యొక్క 12(3) సెక్షను క్రింద బియ్యపు మిల్లరుగా రిజిస్టరయిన వానికంటె ఇతరమైన ప్రతి 
బియ్యపు మిల్లరు ఈ క్రింది రిజిస్టరులను నిర్వహించవలెను. 


(1) ఫారము - XV నందు మిల్లు యొక్క వర్కింగ్‌ రిజిస్టరు. 
ఫారము - 2౧” 
(11) ఫారము - £V1 నందు అద్దెకు మర వేయబడిన ధాన్యపు రోజువారి లెక్క, మరియు 


(111) ఫారము - £V11 నందు నిల్వల రిజిస్టరు 
ఫారము - XV 


(బి) అట్టి ప్రతి మిల్లరు తనకు బియ్యముగా మార్చేందుకు ధాన్యమును అప్పగించు ప్రతి వ్యక్తి నుండి ఫారము- 
XVII నందు ఒక డిక్షరేషనును పొదవలెను. అట్లు పొందబడిన డిక్షరేషన్లు క్రమసంఖ్యను కలిగియుండవలెను 


క 
( 
ై 


మరియు ప్రతి సంవత్సరమునకు ఉంచబడవలెను. 


క 
| 
= 


(2) ఈ చట్టము యొక్క 12(3) సెక్షను క్రింద రిజిస్టరయిన ప్రతి బియ్యపు మిల్లరు ఫారము - 2ష/] నందు అద్దెకు 
మరవేయబడిన ధాన్యపు రోజువారీ లెక్కను నిర్వహించవలెను. తనకు బియ్యంగా మార్చేందుకు ధాన్యమును 
అప్పగించు ప్రతి వ్యక్తి నుంచి ఫారము - £V11 నందు డిక్షరేషనును అతడు పొందవలెను. అట్లు పొందబడిన 
డిక్షరేషన్లు క్రమసంఖ్యను కలిగియుండవలెను మరియు ప్రతి సంవత్సరమునకు ఉంచబడవలెను. 


(3) తొలగించబడినది. 
45-బి తొలగించబడినది. 
45-స తొలగించబడినది. 
45-డి తొలగించబడినది. 


45-ఇ.(1) ఈ రూల్సుయందు విరుద్ధముగా ఏమున్నప్పటికీ, మోటారు స్పిరిటులందు వ్యాపారమును కొనసాగించుచున్న 
ప్రతి డీలరు, మోటారు స్పిరిటు నందు రోజువారీ వ్యవహారముల యదార్ధమైన, సరియైన మరియు ఆ రోజు వరకు 





ఆం.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 195 


46వ రూలు. 207 





లేదా ఆ సరుకులు కొనుగోలు పన్నుకు బాధ్యమయ్యేటట్లయితే రవాణా స్వీకర్త దరఖాస్తు పై (2) వ సబ్‌ - రూలు క్రింద 
చెల్లించబడిన మొత్తమును అతని నుండి బాకీ అయిన పన్నుకు సర్దుబాటు చేయుట గానీ లేదా అతడు పన్నుకు 
బాధ్యుడు కాడని కనుగొనబడినట్లయితే వాపసు చేయుటగానీ చేయవలెను. 


(బి) రవాణా దారు లేక రవాణా స్వీకర్త, సందర్భానుసారముగా ఎవరయితే వారు, తన నుంచి బాకీ అయిన పన్నుకు 
ఆ మొత్తమును సర్దుబాటు చేయవలెనని కోరుకున్నట్లయితే ఈ రూల్సు క్రింద తాను పంపవలసిన రిటర్నుతోపాటు. 
దరఖాస్తు మరియు చెల్లింపు కొరకు రశీదును పంపవలెను మరియు అతడు ఆ మొత్తము యొక్క వాపసును క్లెయిమ్‌ 
చేయవలెనని కోరుకున్నట్లయితే, ఆ మొత్తము చెల్లింపబడిన తేదీ నుండి 30 రోజుల లోపల, అసెసీ సందర్భమునందు = 
ప్రధాన వ్యాపార ప్రదేశము పై అధికార పరిధి గల అసెసింగ్‌ అథారిటికి లేదా ఇతరుల సందర్భమునందు తన నివాస 
ప్రదేశంపై అధికార పరిధిగల ఉపవాణిజ్య పన్నుల అధికారికి దరఖాస్తు చేయవలెను. 


(5) సదరు అధికారి, 29వ సెక్షను యొక్క (6) వ సబ్‌ - సెక్షను క్రింద ఆ సరుకులను నిర్బంధించుటకు 
నిర్ణయించినట్లయితే, నిర్బంధించబడిన సరుకుల వర్తనముః పరిమాణము మరియు విణువలను మరియు అట్టి : 
నిర్బంధమునకు కారణములను నిర్దష్టపరచుచూ ఒక ఉత్త త్తర్వును అతడు పాస్‌ చేయవలెను. ఆ ఉత్తర్వు యొక్క నకలు 
సరుకుల యజమానికి మరియు ఆ తావునందు అతడు హాజరుగా లేనట్లయితే, ఆ సరకుల వాహనము లేక.పడవ 
యొక్క డై వరు లేక ఇన్‌చార్జి అయిన ఏ ఇతర వ్యక్తికెననూ, సందర్భానుసారముగా ఎవరైతే వారికి, అందచేయబడవలెను. 
(6) 29వ సెక్షను యొక్క (6) వ సబ్‌ - సెక్షను నందు నిర్దేశతమైన తరువాతి ఉన్నత అథారిటి, చెక్‌పోస్టు లేక 
అవరోధం, సందర్భానసారముగా ఏదయితే అది, పై అధికార పరిధి గల వాణిజ్య పన్నల అధికారి అయి ఉండును. 


(7) 29వ సెక్షను యొక్క (6) వ సబ్‌ - సెక్షను క్రింద నిర్బంధించబడిన సరుకులకు 30 రోజుల లోపల ఎట్టి క్లెయిమ్‌ 
చేయబడనపుడు సదరు అధికారి ఆ చెక్‌పోస్టు లేక అవరోధముపై, సందర్భానుసారముగా ఏదయితే అది, అధికార 
పరిధి కల ఉపవాణిజ్య పన్నుల అధికారికి ఆ సరుకులను బదిలీ చేయవలెను. 


(8) (7)వ సబ్‌-రూలునందు నిర్దిష్ట పర్చబడిన ఉపవాణిజ్య పన్నుల అధికారి, నిర్బంధించబడిన మరియు అమ్మకం 
నిమిత్తమైన సరుకుల జాబితాను, నిర్బంధించబడిన సరుకులు బహిరంగ వేలము నందు ఏ ప్రదేశమున, ఏ తేదీన మరియు 
ఏ సమయమున అమ్మబడునో నిర్దిష్టపరచుచూ తన సంతకముతో జారీ అయిన నోటీసుతో తన కార్యాలయపు నోటీసు బోర్డు 
నందు ప్రకటించుటకు చర్య తీసుకొనవలెను మరియు ఇట్టి జాబితా మరియు నోటీసు యొక్క నకళ్ళను, ఆ సరుకులు ఎచట 
నిర్చంధించబడినవో ఆ చెక్‌పోస్టు లేక అవరోధము వద్ద మరియు ఆ సరుకులు ఎచ్చట నిర్భంధించబడినవో ఆ చెక్‌పోస్టు 
లేక అవరోధముపై అధికారపరిధి గల వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయము నందు ప్రదర్శింపవలెను. 


(9) వేలము నిర్వహింపబడుటకు ముంద 15 రోజుల నోటీసు ఇవ్వబడవలెను. 


(10) ఉద్దేశ్యము గల వేలం 'పాటదారులు సరుకుల యొక్క అంచనా వేయబడిన విలువలో 5 శాతమునకు 
సమానమయిన మొత్తమును బయానా సొమ్ముగా డిపాజిట్‌ చేయవలెను. 
(11) నియమిత సమయమున, అమ్మకపు వేలమును నిర్వహిస్తున్న అధికారి అవసరమని పతన ఒకటి లేక 
ఎక్కువ లాటులందు ఆ సరుకులు అమర్చబడవలెను మరియు వేలం వేయబడిన సరుకుల విలువ రూ. 1000/- 


కు మించనపుడు ఆ సరుకులు ఎచట నిర్బ్పంధించబడినవో ఆ చెక్‌పోస్టు లేక అవరోధముపై అధికార పరిధి గల 
వాణిజ్య పన్నుల అధికారి చేత మరియు ఇతర సందర్శములందు ఉపకమీషనరు చేత అమ్మకము ఖాయము 
న తు యత తన జత త తక న తతత పంపన త త స ప ప 


ఆం.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను రూల్సు, 1957 


47వ రూలు 209 


పత వనక ల 


ప్రతులను తీసుకుపోవలెను మరియు అసలు ప్రతిని తాను రాష్ట్రము నుండి నిష్క్రమించుటకు ముందు వచ్చు ఆఖరి 
చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారికి సమర్పించవలెను. 


(4) వాహనము యొక్క డైవరు లేక ఇన్‌చార్జి అయిన వ్యక్తి రాష్ట్రము వెలుపలకు తీసుకుపోబడుతున్న సరుకులు ట్రాన్సిట్‌ 

పాసును పాందినట్టి సరుకులేయని నిర్ధారించుకొను నిమిత్తము అధికార పత్రములు, ట్రాన్సిట్‌ పాసు మరియు 

సరుకులను తనిఖీచేయుట కొరకు న. ఆపవలెను మరియు ఆఖరి చెక్‌పోస్టు లేక అవరోధము క 
ఇన్‌చార్జి అధికారిని అనుమతించవలెను. 


(5) అట్టి తనిఖిపై, రవాణాయందున్న సరుకులు ట్రాన్సిట్‌ పాసునందు పేర్కొనబడిన అవే సరుకులు (పరిమాణము 
మరియు వర్ణన రెండింటి దృష్టా) అని ఆఖరి చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారి సంతృప్తి 
చెందినపుడు అతడు ట్రాన్సిట్‌ పాసు యొక్క రెండవ ప్రతి యందు తన సంతకము క్రింద చెక్‌పోస్టు యొక్క ముద్రను 
వేయవలెను మరియు ఆ వాహనమును ఇతర రాష్ట్రములోనికి పాస్‌ అగుటకు అనుమతించవలెను. 


(6) అట్టి తనిఖీపై, రవాణా యందున్న సరుకుల పరిమాణము ట్రాన్సిట్‌ వాసునందు పేర్కొనబడిన పరిమాణము కంటే 
తక్కువగా ఉన్నట్టు లేదా సరుకుల వర్ణన ట్రాన్సిట్‌ పాసు నందు పేర్కొనబడిన వర్ణన కంటే భిన్నముగా ఉన్నట్లుగా 
అన్సించినట్లయితే, అట్టి చివరి చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారి ఆ పరిధి మేరకు సరుకులు 
సరుకుల వాహనము యొక్క యజమాని లేక ఇన్‌చార్జి అయిన వ్యక్తి చేత రాష్టమునందు అమ్మబడినవని 
సంభావించవలెను మరియు సరుకుల వాహనము యొక్క యజమానిని 15- ఎ సెక్షను క్రింద తదనుసారముగా అసెస్‌ 
చేయవలెను. ఆ వాహనమును తాను హేతుబద్ధముగా అవసరమని భావించునంత సేపు నిర్బంధించుటకు సదరు 
అధికారికి అధికారము కలదు. 


(7) (6వ సబ్‌-సెక్షను నందు నిర్దేశితమైన స్వభావం కల అధికారములు శాఖయొక్క సహాయ వాణిజ్య పన్నుల అధికారి 
స్థాయికి తగ్గని అధికారి చేత వినియోగింపబడవచ్చును. అతడు, ఏమయినప్పటికీ, అసెస్‌మెంటు చేయవలెనని ప్రతి 
పి చున్నట్లయితే, సదరు తనిఖీ తరువాత ఎడు రోజులలోపల మొదటి చెక్‌పోస్టు యొక్క ఇన్‌చార్జి అధికారికి 
_ తెలియచేయవలెను. 


(8) ఆఖరి చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారి చేత అట్లు స్వీకరించబడిన ట్రాన్సిట్‌ పాసుయొక్క అసలు 
ప్రతి అతని చేత రిజిస్టరు పోస్టుద్వారా మొదటి చెక్‌పోస్టు లెక అవరోధము యొక్క ఇన్‌చార్జి అధికారికి సరుకుల 
వాహనము యొక్క డైవరు లేక ఇన్‌చార్జి అయిన ఇతర వ్యక్తి నుండి స్వీకరించిన తేదీనుండి పదిరోజుల లొపల 
పంపబడవలెను. (6)వ సబ్‌-రూలు క్రింద తీసుకొనబడిన చర్య కూడా సదరు సమయము లోపల తెలియజేయబడవలెను. 


(9) తనచేత జారీ చేయబడిన తర్వాత ముప్పది రోజుల లోపల ట్రాన్సిట్‌ పాసు యొక్క అసలు ప్రతిని స్వీకరించలేక 
పోయినట్లయితే మొదటి చెక్‌పోస్టు లేక అవరోధము యొక్క ఇన్‌-చార్జి అధికారి చట్టము యొక్క 29- బి సెక్షనుతో 
చదువదగిన 15-ఎ సెక్షను క్రింద సరుకుల వాహనము యొక్క యజమానిని అసెస్‌ చేయు, మొదటి చెక్‌పోస్టు లేక 
అవరోధముపై అధికార పరిధి కల వాణిజ్యపన్నుల అధికారికి ఒక రిపోర్టును పంపవలెను. 


47. (1) చెక్‌పోస్టు లేక అవరోధాల కన్నా భిన్నమైన ఏ ప్రదేశము నందయిననూ శాఖ యొక్క సహాయ వాణిజ్య పన్నుల అధికారి 
స్థాయికి తగ్గని ఎ అధికారి చేత నయిననూ, డిమాండుపై, సరుకుల వాహనము లేక పడవ యొక్క, న 
ఏదయితే అది, డ్రైవరు లేక ఇన్‌చార్జి అయిన ఏ ఇతర వ్యక్తి అయిననూ హేతుబద్దంగా అవసరమయినంత సేపు 


ఆం.ప్ర. సాధారణ అమ్మకవు వన్ను రూల్సు, 1957 


(5) (4) వ సబ్‌- రూలు క్రింద జప్తు చేయబడిన సరుకులు (8) నుండి (17) సబ్‌ - రూల్సు క్రింద విధించబడినట్లుగా 
బహిరంగ వేలము నందు అమ్మబడవలెను. 


(6) సీజ్‌ చేయబడిన ఎ సరుకులకు సంబందించియైనా జప్తు అవసరం లేదని సరుకులు సీజ్‌ చేయబడిన 
అధికారిచేత, (4)వ సబ్‌ - రూలు క్రింది విచారణపై పరిగణించ బడినట్లయితే లేదా అప్పీలు లేక రివిజనుపై ఏ 
సరుకులకు సంబంధించిన జప్తు ఉత్తర్వెననూ రద్దు లేక మార్పు చేయబడినట్లయితే, అట్టి సరుకులు (3) లేక (5) 
వ సబ్‌ - రూల్సు క్రింద బహిరంగ వేలము నందు అమ్మబడనట్లయితే అవి యజమానికి గాని లేక అతని చేత ఆథరైజు 
చేయబడిన ఏ ఇతర వ్యక్తికి గాని వాపసు చేయబడవలెను. అవి అప్పటికే బహిరంగ వేలమునందు అమ్మబడినట్లయితే 
అమ్మకపు రాబడులు, రాష్ట ప్రభుత్వం చేత భరించబడిన ఖర్చులను, ఎవయినా ఉన్నట్లయితే, తీసివేసిన తరువాత 
సరుకుల యజమానికి లేక అతనిచేత ఆథరైజు చేయబడిన ఏ ఇతర వ్యక్తికయిననూ వాపసు చేయబడవలెను. 


(7) ఏ సరుకులకు సంబంధించియైనా ఒక జప్తు ఉత్తర్వు పాస్‌ చేయబడినపుడు ఆ ఉత్తర్వు పాసగుటకు ముందు 
వాటి యజమాని నిశ్చయించతగనివాడై నట్టి సందర్భమునందు అట్టి సరుకుల యజమాని లేక అతని తరపున ఎ వ్యక్తి 
యమైననూ జప్తును ఉత్తర్వు చేసిన అధికారి ముందు హాజరు కావచ్చును మరియు ప్రసక్తములోనున్న సరుకుల 
యదార్థముల గురించి మరియు ఇంతకు ముందు తాను హాజరు కాకపోవుటకు కారణముల గురించి సంబంధిత 
రికార్డులతో అతనిని సంతృప్తిపరచవచ్చును. ఆ అధికారి పన్ను, ఎగవేతలేదని లేదా ఎగవేతకు ప్రయత్నము లేదని 
సంతృప్తి చెందినట్లయితే, అతడు వ్రాత పూర్వకముగా రికార్డు చేయదగిన కారణములకొరకు, జప్తు చేయబడిన 
సరుకుల విడుదలను లేదా అట్టి సరుకులు అప్పటికే అమ్మివేయబడి మరియు బట్వాడా చేయబడినట్లయితే 
అమ్మకపు రాబడుల, సరుకుల యొక్క భద్రమైన స్వాధీనము నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వం చేత భరించబడిన, 
ఏవయినా ఉన్నట్లయితే, ఖర్చులను మరియు ఇతర ఇన్సిడెంటల్‌ ఖర్చులను తీసివేసిన తరువాత వాపసుకు ఉత్తర్వు 
చేయవచ్చును. ఆ అధికారి అట్లు సంతృప్తి చెందనట్లయితే అందు నిమిత్తము కారణములను రికార్డు చేసిన తరువాత 
(5) వ సబ్‌- రూలు క్రింద అమ్మకము కొనసాగవలెనని లేదా అప్పటికే నిగ్వహించబడిన అమ్మకము యొక్క రాబడులు 
వాపసు చేయబడవని, సందర్భానుసారముగా ఎదయితే దానికి, ఉత్తర్వు చేయవచ్చును. 


(8) (7) సరుకులను నిర్బంధించిన అధికారి నిర్భందించబడిన మరియు అమ్మకము నిమిత్తమైన సరకుల జాబితాను, 
నిర్బందించబడిన సరుకులు బహిరంగ వేలము నందు ఏ ప్రదేశమున, ఏ తేదీన మరియు ఎ సమయమున అమ్మబడునో నిర్దిష్ట 
పరచుచూ తన సంతకముతో జారీ అయిన నోటీసును తన కార్యాలయపు నోటీసుబోర్డు నందు ప్రకటించుటకు చర్య 
తీసుకోవలెను మరియు అట్టి జాబితా మరియు నోటీసు యొక్క నకళ్ళను ఆ సరుకులు ఎచట నిర్భంధించబడినవో ఆ 
ప్రదేశముపై అధికార. పరిధి గల వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయమునందు ప్రదర్శింపవలెను. 


(9) వేలము నిర్వహించబడుటకు ముందు 15 రోజుల నోటీసు ఇవ్వబడవలెను. 


(10) ఉద్దేశ్యము గల వేలం పాటదారులు సరుకు 'యొక్క అంచనా వేయబడిన విలువలో 5 శాతమునకు 
సమానమయిన మొత్తమును బయానా సొమ్ముగా డిపాజిట్‌ చేయవలెను. 

(11) నియమిత సమయమున, అమ్మకపు వేలమును నిర్వహించుచున్న అధికారి అవసరమని పరిగణించునట్లు 
ఒకటి లేక ఎక్కువ లాటులందు ఆ సరుకులు అమర్చబడవలెను మరియు వేలం వేయబడిన సరుకుల విలువ రూ. 
1000/- కు మించనపుడు ఆ సరుకులు ఎచట నిర్బంధించబడినటో ఆ ప్రదేశముపై wa పరిధిగల వాణిజ్య 
పన్నుల అధికారి చేత మరియు ఇతర సందర్భములందు ఉప కమీషనరు హోదాకు తగ్గని ఎ అధికారి చేతనైననూ 


ఆం.వ్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 





క7ఏ రూలు . 213 


తష చకచక స నప త ల 


సీజ్‌ చేయవచ్చును మరియు అట్టి దానికై డీలరుకు రశీదు నివ్వవలెను. అట్లు సీజ్‌ చేయబడిన లెక్కలు మరియు 
రిజిస్టరులను అనంతర ఉన్నత అధారిటి అనుమతి లేనిదే ఏక కాలంలో 30 రోజులకు మించి నిలిపి ఉంచరాదు. 
సకల విధమైనవ 

50. (1) ఏ అసెస్‌మెంటు, అప్పిలేటు లేక రివిజనల్‌ అథారిటి అయిననూ తన చేత పాస్‌ చేయబడిన ఉత్తర్వు యొక్క 
తేదీ నుండి నాలుగు సంవత్సరాల లోపు ఎ సమయము నందయిననూ రికార్డునందు స్పుటముగా నున్న ఏ లేఖన 
లేదా అంకగణిత దోషమునయిననూ సరిదిద్దవచ్చును. 
అయితే - ఒక అసెస్‌మెంటు లేక జరిమానా లేక రుసుమును కాని హెచ్చించు ప్రభావమును కలిగియున్నట్టి 
సరిదిద్దుబాటు, అసెసింగ్‌, అప్పిలేటు లేక రివిజనల్‌ రివైజింగ్‌ అథారిటి డీలరుకు, అట్లు చేయుటకు గల తన 
ఉద్దేశ్యము యొక్క నోటీసు ఇవ్వనిదే మరియు తన వాదనను వినిపించుకునేందుకు హేతుబద్ధమైన అవకాశమునకు 
అతడు అనుమతింపబడనిదే చేయబడరాదు. 
(2) అట్టి సరిదిద్దు బాటు అసెస్‌మెంటు, జరిమానా లక రుసుమును తగ్గించునట్టి ప్రభావం కలిగియున్నపుడు 
అసెసింగ్‌ అథారిటి డీలరుకు బాకీ అగునట్టి దానిని వాపసు చేయవలెను. 


(3) అట్టి సరిదిద్దుబాటు ఒక అసెస్‌మెంటు, జరిమానా లేక రుసుమును హెచ్చించునట్టి ప్రభావమును కలిగియున్నపుడు 
అసెసింగ్‌ అధారిటి డీలరుకు బి-3 ఫారమునందు సవరించబడిన నోటీసును అందజేయవలెను మరియు అందుమిదట ఈ 
చట్టము యొక్క నిబంధనలు మరియు ఈ రూల్సు అట్టి నోటీసు ప్రథమ పర్యాయము అందచేయబడినట్లుగానే వర్తించును 


(4) 6వ రూలు యొక్క క్లాజు (బి) నందు నిర్దశితమైన, త్రిపింపబడిన సరుకుల కారణంగా తగ్గింపు కొరకు క్లెయిమ్‌ 
సంబంధించి తగ్గింపు కొరకు క్లెయిమ్‌ అంతిమ అసెస్‌మెంటు చేయబడిన తరువాతా స్వీకరించబడిన పుడు, 3 
అసెసింగ్‌ అథారిటీయైననూ తనచేత పాస్‌ చేయబడిన అసెస్‌మెంటు ఉత్తర్వు అందచేయబడిన తేదీనుండి ఒక 
సంవత్సరములోపు ఏ సమయమునందైననూ ఆ ఉత్తర్వును సవరించవచ్చును. 
అయితే - అట్టి త్రిప్పి పంపబడిన సరుకుల కారణంగా తగ్గింపు కొరకు క్లెయిమ్‌, అమ్మబడిన సరుకులు తిరిగి. 
స్వీకరించబడినట్టి లేక కొనబడిన సరుకులు త్రిప్పి పంపబడినట్టి తేదీ నుండి, సందర్భానుసారంగా ఏదైతే అది, ఆరు 
నెలల వ్యవధిలోపు దాఖలు చేయబడవలెను. 
(5) (4) వ సబ్‌- రూలు క్రింద అనుమతించబడిన తగ్గింపు ఫలతంగా డీలరుకు బాకీ అయ్యే, ఏదయినా ఉన్నట్లయితే, 
పన్ను యొక్క వాపసు కొరకు అసెసింగ్‌ అథారిటి ఉత్తర్వు చేయవలెను. 

51. ఒక డీలరు తన వ్యాపారమునకు సంబంధించి భాగస్వామ్యమునందు ప్రవేశించినట్లయితే, ఆ డీలరు మరియు 
భాగస్వామి ఈ చట్టము క్రింద విధింపదగిన పన్ను జరిమానా, వడ్డీ లేక ఏ రుసుము యొక్క చెల్లింపుకైననూ సమిష్టిగా 
మరియు విడివిడిగా బాధ్యులగుదురు. 

51-ఎ. ఈ చట్టం క్రింద విధింప దగిన పన్ను జరిమానా, వడ్డీ, లేక ఎ రుసుము యొక్క చెల్లింపుయైననూ ఉపేక్తింపబడిన 
సందర్భమునందు, ఫరము నుండి బాకీ అయిన మొత్తమును వసూలు చేయుట కొరకు ప్రథమ పర్యాయము ఫరమ్‌ 
ఆస్తులపై ప్రాసీడు కావచ్చును. 


ఆం.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


58వ రూలు 215 





వగైరాలను తమ తరపున అందుకొనుటకు ఆథరైజ్‌ చేయబడిన వ్యక్తి లేక వ్యక్తుల పేరు లేక పేర్లను నిర్దిష్ట పరచుచూ 
ఫారము - ౫౫1 నందు ఒక డిక్షరేషనున పంపవలెను. అట్టి వ్యక్తి లేక వ్యక్తుల చేత అందుకొనబడిన అన్ని 
నోటీసులు, ఉత్తర్యలు వగైరా సంబంధిత డీలరు, హిందూ అవిభక్త కుటుంబము, అసొసియేషన్‌, క్లబ్‌, సొసైటీ లేక 
ఫరమ్‌ లేక కంపెనీ పై బద్ధత కలిగియుండును. సమకూర్చబడిన ఆ డిక్షరేషను అప్పుడప్పుడు సవరింపబడవచ్చును. 
ఫారము - x 

55. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1908 క్రింద ఒక కోర్టు నందు నిహితము చేయబడిన అధికారములనే అసెసింగ్‌, అప్పిలేటు 
లేక రివైజింగ్‌ అథారిటీలు .ఒక వ్యాజ్యమును విచారించుచున్నపుడు ఈ క్రింది విషయములకు సంబంధించి కలిగి 
యుందురు. అనగా 


(1) ఏ వ్యక్తికైననూ సమనుచేయుటకు మరియు హాజరును అమలు పరచుటకు; 

(2) ఏ వ్యక్తినైననూ ప్రతిజ్ఞ లేదా ప్రమాణ పూర్వకముగా పరీక్షించుటకు; 

(3) ఏ అధికార పత్రముల దాఖలు నైననూ బలవంతపెట్టుటకు; మరియు 
అట్టి అసెసింగ్‌ లేక రివైజింగ్‌ అథారిటీ ముందునున్న ఎ పాసీడింగునైననూ, భారత శిక్షాస్మృతి యొక్క 196 వ సెక్షను 
ప్రయోజనార్థము మరియు 193 మరియు 228 సెక్షనుల య స. కొార్యవ్యవహారము” గా భావింపబడును. 


56. ఏ అసెసింగ్‌, అప్పిలేటు లేక రివైజింగ్‌ అథారిటీయైననూ ఏ అధికార పత్రము యొక్క దాఖలు కొరకైననూ లేదా ఏ వ్యక్తి యొక్క 

హాజరు కొరకైననూ గానీ ఫారము - £1 నందు ఒక సమనును జారీ చేయవచ్చును. 
వారము - 1౫ 

56.-ఎ) ఏ అసెసింగ్‌ అథారిటీయైననూ ఏ షెడ్యూల్డు బ్యాంకు యొక్క ఎ శాఖతోనైనా సదరు బ్యాంకును లేదా రాష్ట్రము నందున్న 
ఏ బ్యాంకింగు సంస్థనయిననూ ప్రతినెల ఫారము - ఎ 8 నందు రిటర్నును సమర్పించవలసినదిగా అపేక్షించ వచ్చును. 

57. అసెసింగ్‌, అప్పిలేటు లేక రివైజింగ్‌ అథారిటీ ముందు ఈ చట్టము క్రింద లేక ఈ రూల్సు క్రింద దర్యాప్తు నందు 
సాక్ష్యము నిచ్చేందుకు హాజరయ్యే వ్యక్తికి, ప్రభుత్వము చేత ఆయా సమయాలలో స్థిరపరచబడే రేట్ల చొప్పున ప్రయాణ 
భత్యము మరియు బేటా చెల్లించబడవలెను. 

58. ఈ చట్టము క్రింద లేక ఈ రూల్సు క్రింద ఏ నోటీసు, సమనులు, ఉత్తర్వు లేక ప్రాసీడింగులనైనా డీలరుకు 
అందజేయడం ఈ క్రింది వానిలో ఎ రూపమున నైననూ అనగా : 

(ఎ) అట్టి డీలరు లేక అతని నిర్వహణదార లేక ఏజంటుకు దానిని ఇచ్చుట లేక సమర్పించుట ద్వారా; లేదా 
(బి) అట్టి డీలరు లేక అతని నిర్వహణదారు లేక ఏజంటు కనుగొనబడనట్లయితే దానిని అతని ఆఖరి తెలిసిన వ్యాపార 
ప్రదేశము లేక నివాసం వద్ద త్యజించుట ద్వారా లేదా అతని కుటుంబము యొక్క వయోజనుడైన సభ్యునకు ఇచ్చుట 
లేక సమర్పించుట ద్యారా లెదా" 

(సి) అట్టి డీలరు యొక్క వటనమి అసెసింగ్‌ అథారిటీకి తెలిసియున్నట్లయితే రర పోస్టు నందు దానిని అతనికి 
పంపుట ద్వారా; లేదా i 

(డి) పై చెప్పిన పద్ధతులు అన్నీ లేక ఏదీ ఆచరణ సాధ్యము కానట్లయితే, దానిని అతని ఆఖరి వహారే ప్రదేశమ 
లేక నివాసమ వద్ద సువ్యక్త ప్రదేశమున అతికించుట ద్యారా 

అమలు చేయబడవచ్చును. 


ఆం.ప్ర. సాధారణ అమ్మకపు వన్ను రూల్సు, 1957 


63వ రూలు 217 


నాదా న దానాల 


(vii) రాష్ట ప్రభుత్వం యొక్క వాణిజ్య పన్నుల శాఖకన్నా భిన్నమైన శాఖ యొక్క అధికారికయిననూ 


(ఎ) అట్టి వివరములు ఉపవాణిజ్య పన్నుల అధికారి లేక సహాయ వాణిజ్య పన్నుల అధికారి చేత 
సమకూర్పబడవలసి నట్లయితే సంబంధిత ప్రదేశపు వాణిజ్య పన్నుల అధికారి యొక్క అనుమతిని; మరియు 


(బి) అట్టి వివరములు వాణిజ్య పన్నుల అధికారి లేక వాణిజ్య పన్నుల సహాయ కమీషనరు లేక ఉప కమీషనరు 
చేత సమకూర్చబడ వలసినపుడు వాణిజ్య పన్నుల కమీషనరు యొక్క అనుమతిని పొందిన తరువాత 


అయితే - (711) వ కాజు క్రింద అట్టి వివరములు అసాధారణ సందర్భములందు మాత్రమే సమకూర్చబడవలెను మరియు 
అట్టి వివరములను వాందుచున్న ఎ అధికారి అయిననూ వాటిని రహస్యముగా ఉంచవలెను మరియు వాటిని ఎదైనా 
చట్టము చేత లేదా క్రింద దత్తము చేయబడిన అదికారముల చట్టపరమైన వినియోగము నందు మాత్రమే వాడవలెను. 


62. ఈ చట్టము క్రింద చేయబడిన రూల్సు చేత ఏ చెల్లింపుయైనా చెక్కు ద్వారా అనుమతించబడినపుడు, ఆ చెక్కు 
క్రాస్‌ చేయబడవలెను మరియు సంబంధిత అధికారికి చెల్లింపబడునట్లుగా చేయబడవలెను మరియు అది ఏదయినా 
షెడ్యూల్డు బ్యాంకు నుంచి తీసుకొనబడి యుండవలెను. 


63. (1) తొలగించబడినది. 
(2) 35వ సెక్షను యొక్క (సి) క్లాజు క్రింద హైకోర్టు కన్నా ఇతరమయిన ఏ అథారిటీ ముందైననూ ఎ వ్యక్తికయినా 
ప్రాతినిధ్యము వహించుచున్న అమ్మకపు పన్ను వృత్తిదారు 
(ఎ) గుర్తింపు పొందిన ఒక విశ్వవిద్యాలయము నుండి వాణిజ్య శాస్త్రము లేక ఆర్థిక శాస్త్రము లేక న్యాయశాస్త్రము 
నందు డిగ్రీని కలిగి యున్నట్టి ఒక వ్యక్తి; 


అయితే - అతను ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల కమీషనరు కార్యాలయమునందు అమ్మకపు పన్ను వృత్తిదారుగా పేరు 
నమోదు అయి ఉండవలెను మరియు ఆ నమోదు రద్దయి ఉండరాదు, లేదా 
(బి) ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క 288 వ సెక్షను ప్రయోజనార్థము కేంద్రీయ రెవిన్యూ బోర్డు చట్టము, 
1924 క్రింద స్థాపించబడిన కేంద్ర రెవిన్యూబోర్డు చేత ఇందు నిమిత్తము గుర్తించబడిన ఎదయినా అకౌంటెన్సీ 
పరీక్షను హసయాన మరియు 1963 ఆగష్టు 1వ తేదీకి ముందు అసెసీ యొక్క ఉద్యోగి లేక బందువు హోదా కన్నా 
ఇతరముగా ఏ అసెసీ తరపుననైనా అమ్మకపు పన్ను అధారిటీ ముందు హాజరైన అకౌంటెంటు, 
(సి) ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల శాఖ నుంచి పదవీ విరమణ చేసి మరియు ఆ శాఖనందు తన సర్వీసులో ఎ 
సమయమునందైనను ఐదు సంవత్సరాలకు తగ్గని వ్యవధికి అసెసింగ్‌ అథారిటిగావున్న వ్యక్తి 


అయ్యుండవలెను. 


(3) (2) వ సబ్‌ - రూలు నందు నిర్దిష్టపర్పబడిన అర్హతలను కలిగియున్న ఎ వ్యక్తి అయిననూ అమ్మకపు పన్ను 
వృత్తిదారుగా పేరు నమోదు కొరకు ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల కమీషనరుకు దరఖాస్తు చేయవచ్చును. పేరు 
నమోదు కోసం చేయు దరఖాస్తు రూ. 50-/- ల విలవ గల కోర్టు ఫీజు స్టాంపులను కలిగియుండవలెను లేదా ఈ క్రింది 
ప్రధాన ఖాతాకు యాబైరూపాయల మొత్తము జమ చేయబడినట్లు ఆధారముగా ట్రెజరీ రశీదు జత చేయబడవలెను = 


“040 అమ్మకపు పన్ను - రాష్ట్ర అమ్మకపు పన్ను చట్టం క్రింద రశీదులు. 


ఆం.ప్ర. సాధారణ అమ్మకవు పన్ను రూల్సు, 1957 


ఫారము - ఎ 


న 


(sgspegog pe lng ఇ soos eappeagee 3oppys spo 92 
RAMA E అలం COM pat pyenQRPOg AINOR) ARNG ఆ20ణ ౫ ప్రణ 00000 (09) ఇర ౧౦౦2ల) get 99౬ (7) 


ములు చు ము ము వాలని అ మ తవా యా మ నా అనవా వ అఆ అని తా ఆల రారా ననన 


RENE 
క మరత గణ $ఉంఆ యడటెంజిల యాసాం 
త టేవ పతన తాల కంక ర 


RRO COE OG ఆంటి Qe RON 6 S008 అాసణం (9 
(OUR RONG [EIR Yae / CTE) 


EE (| 


“పదయం 
HERE pYonog gogl ఇ oes logge peg mop tc etn 99౮ 000005 డడ ఇల్ద్హణయండ 2౦ 
Nac ENE ౨9౮ RaQ శాభింధి SgoRRe (cpa(pRog/og/gp) ల ---77777-777777 20009 (090(ఇంంధ /౧౮ఆ/92) 9 ------- 
నషా gop gay RRR ORAS OYE mmm న. 
ఎఎ లలలదు లతా లాలాలలాలంలం లాం socom Spacey Ec JPR య ఆంంలాాలలాంలారారరరారారరారారారరాలాలంరలా లాంచి 


(cogopeng? cqoaen 26 ) 
AGG AD MEIN R9RPE ERO 
ce - ౧ 


7061 nap ee Gstee BOR NR 


ఎ goes oe grigas ఇ Soepoe (౧009గా606 / ఆ / 9g) ఇ 
య 


లము 


RETREAT OT ద్యానం అను క oe au నాలా దారా డాని కా 


న! / ౧౮ / 9g) 


కదండి రవం బందం అలుము లుల దా అవల మము వచనాల అ రాదా దానా లారా అకా రారా నాడ గా 


ఉనచపవవ ఎం ఎదట దం ద వవ దదాపు వం మదం విందు అమంతం దద దల దా కారా కడా 
(RRR lng 9 01000 warpegagege Bopys sig ge 
రాలి లయ ఆం 0౯౧కి gel 9ంవంండి) RNG (ఇల ఆ ఫ్లిణ 00 (09) 9౮ ౧20! ౧4204 298౬ (౪) 


ననన నన నన న క TT TOO 


డద మాయను వ్యాయమం ఆ జంపన కులాల కం ఇదా కాలం కా లా కాన నా డా రా 


కతన ర ప కంటక ఆ రక కకం రర ర రకం లలా టాం లా సూర కాం రాగ లా ర 


షం దం అపవాదము దం అనాకాచనాలుత అకారం కారాక రారారా రారా రారారా లన న్‌ 


క చ 


RoE ఇళింశంథ gog ఇ 00000 homes Ey oom go ఇజం ౧9౦ cee ౧౫202 ఇల్లింరండై వసంతా 
దడదడ దందా జడ దద దడదడ జజడా Reoga (cgg(peoe 


gop NPM prefs TRRROURLRS ORAS OYE 


/92) సో 


న ల న మ న మా మూల దల మ న మ | న 


pom 5042 / 001 / POLE Ql 


ba MEN 29g MOE ERO RE NAR gree 
౧6 - 22 


“061 ‘(cog Tee Rslee Bok Fle 


యే ఆ. 


౧౧౧౫౦౯౯ డాండేఆ 


gee CepA QI ROO 


Sees 


Lnm(me RAMEE ఇళ్తంణంల్ల ఆంభ కా 509 యారిదతాగ05ా వార్ల 
ంగింయ్రంర్సి NE? 280 cee csp Aco cq OR 90010౦6 ioggos స తానం నా ౧200-69 2 
న. gap 9ంబ్ధ enmouees eee oye. (og oe / 9G ఇం) —————™— 


మతం రై ల్రరారురై--------౮--౮౮7-7---౮ రాంంతా $00002 / Bacgtg / POLE QU తతత షల టం కానాల 


న వ న అన కాన మాని చని అణ అ క 
అరం అంద ము సుము అనా నాద ణల మా అ తకం ఇరా ఆకా రా 


(ages PWR HAE 91 బంద 
ఇయం యం ౧9? కలా 


LC - CERNE 


ఫారము - ఎ] 


gE 92౦ ఆంయ ee 
౧౧.50! త్తం / wo / RQ 
న 0కథంయారంై ఇ 





= వ ‘lemme Carer ఇలంఆంల | 4 
& pe (es 
ఇంఖై ఇ 0000 glhomtnsee తల యంఖంంైంిక్తీ ఉండ 9౯6 000009 జపం “కు ౧రైకీదా ఇల్ల ఆ6టై ౮౮-౮ i 
-=== కిర్దంగాణంటి ర్లు ---------దదదాం జండా gop gog TRmRmoyERs యాయాంయవా OYE (౧౮ థింల/9% ఇల) ------------౮--- శ 
వ యల లైజధయి ---------ద-దదాదదదరద దాదా geome Sue / రాంయింి / QR Gat) ఆంంంలంలలలలలలలలలరరందరంలరలరంలం ఇ 
లద ENCE టలు TE AC ME ఖ్‌ 
LS 
‘gg gage cle egc/ge | ఈ 
es 
(Mega Rae 41 PGR L) ర 
| neg NE? qa ర్త 
శ్‌ 
౭6- ౧౫౧ న 
0 
“DR 000090౪9 MEQOROR తయ :‘gg|o 
: pgp : 0226) 
ag/tomRmopsd CNR oe CREM cg gels poe won 2 goles 000 
ROGER R/O ‘Re [RR PRR ---------------------- 20m SQ / BR0g / OLR Ql) -------- 07 
యాగారి క్లల్ధి 
౧జాక్లణాంటా 9౧౧ల్ధి 'వింn౦9 99 


ఫారము - ఎ2 


0౧౦౫౧౮6౮ Ron "౯ 


PRR (సఖ్లలైల QI ROO 7 


ఎల్లం camp RR ౧ ఆఇంంరంయింతిలె gpl Ste tee ఇటావా Bg Voge యంప్‌ఇ Be రుల ge : scm 


227 


Da 0000049 0290900 అయ : 9g 
: 0ర్లాల్లఖంల్లు : ౧9982 
oop /Rlmenmogps! 


అలడారడడీ.గాండ (000 రణభంయినిలంం ౧9.00 అల్దణగ౧.5యాల బండ (ణంంయణర్సీ డే రయ ఇంధి[ంట 0090 RGR 


రక్లయా/0కయి MRS అదర, జంల లాలా లాం లలా ~ ధ్రంంణ SQe/ Rg /PQRg Ql) == mmm EE 


లు 


- యిరార్డికళ 


: 29064 రంల 'వింణం.ాటఖి 
| ఎళ్తిం Ry RMS ఇ ggg ఇంకి ణంల Igogipe glee sem ఇర CE 109.00 afopn Re Re gn : sey 





‘eto pog ఇ-9 
(౧౪౦9 9og య 
eg? ఇంక్లై ధర్మ 
Coys) copglee net ఖఇంక్ల cE C - 9 000000౮ 9 ' 


జ 





(0!) (6) (8) (4) (9) (9) (17) (9) (2) (1) 
ee ggenogG 9౪౦౪9 
ఎ tee (9-9) నల (బటు eyes mete wel cpg 90% 
_ఫర్దింభండ్రక్ల gees este "me. ఖల్లణయండై ౧౬ Vee glee 9090 ౧౫౮ gyno పు (లి 







త సల og రండ Teg copie 9ల్హణణం9 99 Sorel Me ౧౧౦ం్తంవ we soe 01-1) 


(ణం్రయణసి ఉండక జ రణ 090 Tee ga డారు 


ఫారము - ఎ2 


“ఇఇ 


“061 (onan Wee stm og "౯ 


229 


ఫారము - ఎ౩3 





రడషంణ అంఖై ఇల ఇ - 9 
'ఇరగంణ లంకె ఇస్‌ 2 - 9 
yes/ megs 9౯౦99 9od as C - § cogs 9 ‘g 
(6) (109). (6) (9) (9). (1) (9౨. (౭) (L) 
(9+4+9) | గం mete? ౧రాతాకం0 అడడ 
0202 రయం ee melon lee cg melon ౧9౮ gyemnonsgRg్ణ RE ఢాగం 


(ం౦ంయగ్స్‌ ౧డ౧ర ౧? ee ge Ge 
(@) - (9) తణంగ్గగఆభ 
లేం “00600 థరిగడణండ్రేణ (0 


౧9౦౧ greg 


enn 


9g Stoo 


Tf weer 




















క gg న ST 


(tog య౭౧' 
| బాణా రం 


4961 ‘Co ee Css Be Hn 


231 





pgpం00 
Cape Rs Ng lng 2A Eo gE "౭ 
‘ple యధంధిప్‌ంం (అంథ యుడైంఢణ 00000 pn 
ఇ౦౧౮డె gp Hl ¢QoQonog ggg ga 1: scy 
i  ——ా 
ధం 
bb 
6 g L 9 g ళా 8 రె 1 
మ fb మ లే తనకో 
SLOG 0000909 9 apn 
ఇత 001000 (౧౧ల్బి ఇ ఆంధ cog me 
౧ధాటె02 0 $ఉండథ్‌ఢకల 'ఉం్రణ వైాడల్ణిణణండ్ల $606 oo pee 
అ ధల్లణయంల్ల Be (అఖిల 0౧ట్రయవ్ర ఇంథ. ౧౧9 తకింQ రీ 90 pts 
Teg. acs yes gorse  $pogccnge lee Gee ౧ంయిలి ం2రాస్రఅ0 
mont, (ఆటల yes otggs (ogg lee pose ayes) spegg spe poled KH ee 
| - రంాధ౦౯౭0రరె 
WG. 0000౦9 Epo తలం 
(,అ౧యడ0క్లత బడ) 9౮ 
: 0922౦0 అజ 
: 02826 
న జ ల్ల స్త gleams 
3 | ఆలణరడైడీగుం్ల ఘంటా. pn Rae pyrlgigee wos mom 6 sqppoplge cae 2gge 9 
lOO DCSE TET TTT goose Sqae/ Degg [ORO Gal). ర దయయ దడాల 


యురి కళ 


7961 ‘nag Tee Beste BAWE Rn 


233 


ఫారము - ఎ4 


“ధాల్లఐంట 
'య2జఐలఆటిక్రంయిత్త lng 20 00600 ౧౧6 "౭ 
(lop య్లంబిపంం ఇంద యుడైరశణ 0010009 డాయ 
more ఇల nln EOQonog ఇంంయంల/సరుం BAL : SCY 
a 
అ ౧ంధఫంం2 
నను న కనన వ be ాలపపిటసాలచుకు 
6 9 lL 9g g y 9 రె 1 
నానన 
REE 
LEER CoQ 9౮ యంరియా 
ఇత 60000 ర౧9g ౧ 0శంర్ల రర క. 
cp. $ఉంధాఢరకలి . "౦౦999 గ్రాఖల్దంధంటై $06 peed ౩:26 
ఢా pen  /$e Rslee yes gom 9 ఇర్ధింల్లు అర్లీడ త్రం! 
Lee అంక yes jgcowge ర్‌ం gee ge Tee Ge ౧90౫ ఢీ యాడాపణం 


ధా 


MoE QR RR ౧౧౮౧౧4 
Coe Fee nog FR) agg హం pT omen tee 


Ill - 290g 


G6! ‘an Wee glee BW AR 


235 


ఫారము - ఎ4 





9. L 9g G b ర్‌ ర | 








LSE 01000 
9p cme 0% కయ ఇంల్టిణ 
ఆటా _ Seog siéog ‘gg Seog .. agg ogg 000. 
Fs: ల్హణయండ్ల pe estee  ssgelse gos ఇక్జింల్ల go ged 904ంథ 
౧౦౦964 opglee [george $e ౦60 mgm mee GS ఆలీ ఉక  యజణెడణిల ఆరం 
౧ంయఅయణరి ఇకాడాలూ ఇంగా ౧౮౦౧6 


Comte Fee noQERte nye) agp Rae pee 
IA - csgonge 








8 L 9 g ఖా రి ౭. 1 
4 LENE 
00000 mg ts 
gp 00006 qaog ఇ siéog 
REAR QR Stopes  ‘gge seg toe చాటుగా 09 ఇ 
ఢం బల్హణయండ్ల ge Gstee ౦౧్రయక ల్ఞింయ్లు ఇరింధి tow pled శశంధి 
esses yes /ర్తం00:ార్తుడి $e gee gn mle Ge కీ ౧౪౧6  ఇజతెణఢరీ డాం 





MoE QP Hayes HME 
_ Cope FE 9000000 RRO) ఇల్చంయందై Rae 9౮౮% 


A - Poem 


(961 ‘a Tee Gsltee goog "ఇ 


237 


ఫారము - ఎ6 


(@) - (9) 
pote cope “0౧6౦౦ ఫంంంఐండిడ (ఇ 


0౧౦౮౧౯౮ COR (HT 


క oe 


9p Seog EN 


(942 gOS? 
qe Seog 


౧౧౦౫౨౪౦ "ఇ'ఇ9/9 (1 


9 Tope pepe GRR (ఆ 
: 0౧౦5066 ఢాండం 
ne Gow te 


: OG Ce యయ 959 
: OR 9ఎ౨ల్తిణ (swe 
“oelumisees sc హాంయణంయయణదే ౧౯09 


=< Nos 


sypmoge Tee 010009 cpp 19000౮ cps [డత 242 అ 0క0టై ----------------- ss యుద లగు తే కా ందకలంక 
యర రర మ కకక రాక og BeIPgRR -----------------డా అ దణ ఉమ ఆదం కందం 


‘gas gsde cle fegc/e® 
(RRR ROAR 2 GH - LL) 
౧౧ంయఅయణర్థేశ్షయం ne qe 
9 ౮ - Qe 


4961 ‘(ag Wee Fst BOE Hn 


gg Seog 080 
(0406 gg ‘prohagenoBa) ౨ (1 


12 cqod.ce 


yg $8౦6 
_ cope 99/14 (1 


239 


tee డడ ఇల్హణణంగేణ (౪ 
tee cp ఢర్జాంణణండల (ర 
: 0౧౦౯౧6౯౮ డొండేజ 





న RL OR (220 Qi 2 


ణ్‌ 'ఇడ'త'ై'గ!'ణ : $4౦6 ంథెణ ఆలి ఎంపుణం "| 
ధరముయు రండి gaa ఇల్తింంంథ ఇంఖ.ఇ 


cog lems కధల యాయణంంయణని రరారాయి యంంఐస్‌ం2 ల్హణణంంక్షక్ట్‌ దేలి (9.5 ౧9ల 60౧౫ gtpeog $యైంాణంణ 


(061 ‘cow ee glee oe ‘Gn 


న న మ. సుంట న కతన gop gag 'గయియంళదైనక gsgele oy (ఇఇం/౧% | 
ఫతల్ల్‌) కతా Sec ce Rc goose $50442 /BR0g/MNIROg Ql -------0--- 0-౮౮౮ 
గా | ‘gos gs cle ణబయా/0ఇ 
f (RNegs Ren Gee - LL) 
Al L®- AE 


241 


ఫారము - ఎ9. 


Sn Dr : RW OR Repl qe sR "లె 











m2 "అ “క ర ఢ'తై' : Seog cele అం యా షణం L 
gene RAE ఇల్తింఆంల్ల gop ఇ coge homies BEY oot య 
NEN RPE 9s ets gge(eg pos 9(pRog RRR f= ౦డైర్లా౦ర్లింథై! ట--------------2జ= ధారా 
goog Rmmoygss sgt cyng (ng &og/gg 99 ౯4 9 ORG) ------------= 222 be కంర కాణయాణయండ కరణ 
9౦కి య ఇం-! pp ------ వ. gooe S94 / రంిం్ల/యాంయరాంల్లి QM ంంంంంలంలంలలలలలలలాలలలదురలదదదదదదదలలచలం 
me అ మద మ లు అజా చు వలా 2 అందంట దా దట యుడు 
“క0యాంఎర్తణ alee ఆ ఏఆబదార/రండాక 
(CRs RGR (LIR- GL) 
net soc gg (౧౧౯ Rode Ne NG యిల 4-7 1 006 ఇధ్యొం? 
6 ౧ - ౧౫౧౮ 
cl LL OL 6 9 టీ 9 Gg vy ళ్‌ c | 
వమా «a గ 
మం Bes bh BB Ee 38 3g కతి సక్‌ త 
4 wet 3 లే J య్‌ రై Ep pe కత 8 తీ శ 
ప్‌ cog క ల ర ట్‌ ర్రో ౮౫ కొ pew ల్లీ 4 
లొ క “లొ ద్‌ జ వ ల్లు న (ర సా 600 mm Gs 
es ర్‌ ఢి CG £ ౦6 a ల కో లి ల లి 
ప్‌ ౨౬ ఖా = గో జజ ధా జ్ర ర్ట 
1 & a న్‌ నే ర ౫ 5 బ్‌ ర్‌ ౫ eg ఢీ 
a న్‌ Es లో eo E es ఢం 
5 ర్‌ క ల్‌ గ ల క రా mE 
న్‌ "జ్ర లె 2 ల ద్ద ర్త ర్రో : న బ్‌ రో 
ద జ ఆ ర హా అ జ రు 
౮ బ్ర fp ర్ట ర ౮ fa 
ని ట్ర 8 ల ro) స్‌ ల్‌ cl. 
౮ లు ట్ట ర్త (ఇ t9 Ee ప్‌ 
వ గ్ర కో ee ప ప్‌ అ] 
GJ. ర Es ల] 
ర్‌ ల ర ల్ల 





noe 2B Mane ౧౧ ౧6 ఆల్దిణగండా అం శైెగండీ ఆ. 
(Reg ౧0౦౧ల 2° - 9G) 
9 ౮ - Rg 


LS6l “00409 Cee Rstee sae వ 


243 


‘9g : Sao% gO 

: (ఉం యకం జణంగ్లిజల్లణణండడ) 29 (11 
: Ce gose 
‘9p ప $806 


: 0౧౦౮౧౮౦ 99 (1 
(ఆ) - (©) : Tee డడ జల్హిణఢండ్రేల (ఇ 
: ee ౨96 gn (6 
Re లం Tee CoRR $C/SC COR ఇల్తంధందంణ gg 2 (11 
HOG es aoe eps ౦ ‘ee top ee ee (1 
gsgnpenoys (౪ 
: ee సడ ఢరాండణంగడేజ (ర 
0౧౦౧౯౮ on "9 
: PWN ఆలి geic 2H 7 
‘mge'g men : aoe cg wee 1 
‘gleg(me one 
ఎధింణంధ ఇంఖి 2 000000 Memes తిధి రాణంయయర్డే (30 NTN ౩౮ 1000 Rpg gs qi gga ps 


౧౪౪౦౮ 9యంయిఇంణి ర్ల---------౮--౮----- 000] ఖ-ం-ంంంంంంంంలంంంలాం $99 mag THROES NORAEIS ౧౪లింి (ఇం 
[696 యదిల్టి) -----------ం------ గరు లలల ---ద-ా- రారారా TLS రమ ఆంంంంంలంలంలలలలలలరలరంచంంంంలాం 
'కొ0ంయాంవరీణ oe iegc/c® 
(cane (ఓ) ©G 1 Cae) 
ణం కయ్యం ఇటో? లా 
01 °- ౧౫౭౧౮4 
: రజై 
1 యట్‌ 


ggpog go pede ఆ్రంగర్షణ 
టర భరతల్రక గ టట రకా రాక రాద 
‘RRR ROQAR RR POLI YOGA® 


ఫారము - ఎ10 


7661 ‘op Cee Gsltee Bog Cn 










లతల 








షన నానా. 


క్రై gp mm | | PERE 00000 
స్త Seon om ఇరాణంల్టిణ 
(0౧6 ౧806 goose  gpgqe  pogeg 02 9090 $40థ ceqe-gm Skog 
: ont QP NEARED MRENer ౧౦౮౧౮6 - త్తం 
A- RRO 
sg ౧90% ఇ౭2 ౧0 ARE COR 000065 
బల్హణగండ Seog (0 ౧ ఇంర్టి అ 
0౧్రంిక 0ర్లుం0[యిటి 929౨ ggg ge gos Séog ceag-e Seog] | 
ఫం Qa RNRARG RD MRR ౧౧౫౧౮ - 2 (7 
Al - CRACKS a 
gg 001000౪ RE ORE 00000 అ 
$606 “కం (౮ 9౧9౧ల ణ é 
౫0౧6 ౧౫9 0ర్గుంం[మిటి ౦29౨ వ్రబళ్టంయాల్ల రతా కందం. feogoggge , Stoel వ 
Et RRP NRARE gE MEN CRN - రాల bs 
Ill - యధాషంశంయం. |, 
gE ౧౫౫6 gp 9 = ాురిద యంద శ 
ధిల్దణం0ంలై Seog gc ౧% ఇంల్టి ణ | రై 
yes oof  opQqe  వరలణయం్ల 9 95 Seog అంటడు. $ఉంల్లరాల్లి క్‌ 
$ Qa 000౧౮969 ID REN ౧౧౮౧౮ - 0 
II - C2902) 
ఇతి యంగా న దడ 00 
Seog om రణ రయంల్టిణ 
goog ౧900 ode gp ge  poRRE ge gon Stoo Eg Seog 


: ogni Teen ogc (gp cps clog 2 
క - 90H 


ఫారము - ఎ10 


క్‌ు 
ఇ —»9 స న గె - [a | 
గే! 'ఇ2జిబింయి $n 98 ఇల ఇరింఆంధి ఇంఖి gs ౦26) spon cogs RRP cage ౧ ఇంంగీఖిల్ణశయంలై సింధీ (టం tea 1 : geegy 











వరల 

pode yogqe | : RE 

ఖీ 9 | g గ్ర € Fa ఓ. 
(9) - (6) (ఆ) (C) 

STAN geten 9 090 ట్లనీలు ఇకింధి 

Tee osc  'ఎళ్తింషంంయం్కకాలంి ఉహ Tee ౧౭82 ఢం 


uu ద ద నానన 
: ఇంరంఉండ యణ డం అర్జణడణంగైణ 0 జల్ల ఢల్హణణంంంగ్లీడ ణి డంిటీణి లందలి. 
mylyn qq ag ge og Mog ఇంజ హణ 991 ఆయి 4961 
‘pm Tee msl ఆంద. కలఛలెంణ COQ యార్గాణంంల్ల ANE Rae Te 05 (౧౦౫౮002 ఇ కాం "ఇంాలణణండ్రం 
రవ BT ఇయ్యంణయాణ అంట్ల geal Spee@ తీరు... లలల అ క UpyE gn ంక్లజంథ ఇంక డై sa ఇఇ ౧౨ 09906 
ఇంఖె డాం WENN Me, TO nee లిం 9p ఇళ్ళిణయంల్లణంణ యాటికు 2 Tee ణ 'ఇంmం9౫5ఇ (యాలి ‘ene 
గండరడత ueesgtee glee (pple అలక దద 2020000000 000 002 602022222420 కణ) ౧ Sys inane నం ణంక్ట (961 ‘ph Tee este 
ఆంయంధి కణలరాలంణ gorieos Tee ggg అల రర టి రిరి లల ర్‌ అకలి రర 204892229502 లింగ 6466660606 66 66044608 6555066 0656606666 ౧9౦౦ అంశ 4024 6060 లజ 4 6ళ నకల చలిలిలశతత ఎటట కళ Ky toc 
(ణం(అరర తె TOILE PEE ‘gow nn grea [ag న స కవ6థ 66444 


(ఇలా Ren Rb L) 2 02 - mae 
యాడిటైేేకయి ఇంజూర్టి ౧0౦ ఇండ కఢోతుతు 


1561 “సంర ee Bslee goog Hn 


SaRROQIGY ఉంారాఖెతిరుం Cgloc ఇ cogs as అంజలి Cte sgn ధీ ఇల్హణగంకిరిం ఇం ఏలడభ ఇగ 80ఆ 09 mee ౮00222 p01 


yoaee ceasgode poss se Tes ose శం 08 909 98 ౧2095 ఖ్లల్దణధండ్ల ర్‌ం గాంటయడఖ ఇంగారడతి గాగ ఖళ్ళిణధండ్ల ఆజ: క 

హస wasn p౧9. GON 92 ఇర09 
eps 9 pee goin seus 0099 wg pee spn ఇం eps 2 అంంలి ఇర్తంణంటి Te అల్పిణణండ్రణ ఆ 'ఇయణాంగండ్ల ౧ణగం 
ee egos ఇంఖై Gpe ఇ ee geod gg yee goog aR spe రల pe 2 QogQERe MGoggaie ses Gapeoe gee ౯ 


ఫారము - బిబి 


నాకినా ణాాలాకలేనా. 


249 


ఫారము - బి2 


“నదధ2ంంవరంలి Vase CFloc code Has pee cysts ssp pe sgaletde worl eps soe 0 mre ధ౮00.229౯ 
pode yogre ceasnode pO ssp Les dele ces 09 Mog 69వ 00880 ఢల్పిణగంట్ల fs ఇంటర పల nog: (ee ggg Ge "7 


xagpono Bhemerogsiy eg gem 
రంణ౦9 లంకె ల్లక ఐల క్రలలలెంణ 0 అాంంలిణణం్ల లవ (డీలా ఇంటల) 152 అ “ఆణంగజల్లణణం్ల గాంగ్రణ ౨09 (సిలు mg) tse "1: sey 


: gp 
pode yoga : ERP 
L 9 g y g z 1 
(౮) - (C) (౮) (0౮) 
melon net ne? (ఇర. రడ ౧౯్లాఖక్టింల్లు 
Tepe osc జల ౦0౯౯౧౯ అమలు Tee ౧ంక్లంుల్లు (సిరులు 


న య పకననసనాపకుకక యల 


: ఆంఠలింణంట కణ అడు బర్జాంణణంధణ యా ఇ బళణంంద త్తమ ఇర ర్గంయల ర్తంధృయకా 


'ఇంణరాణ0ియి gg as ge wagnRnog 
moe అరల ఆ 91 om 2961 ‘stn Tee Glee Gwe spon gE peg Ms 2౧005 8005 
యూాస్‌ండ అ కారడం "ఇంజలణణండై ఆ 05 ఇయండయడాణ గండ రణల జంట లీల “గలం Wp ౨0౨ (సల) mode) (su) (అం 
(౧౨౨ ౦కజం౦0 లంకు) కారింణి [డయా లంగా ఇత ఢల్లణయిజల౦తి గడ్డను ఇ 0౧00౮ Tee 9 ‘gonoggy geps ఆంటదింయంద్తందటి 
ఇ౦ధేలై cpp (0౪౭౧9) (pele Celene) ee 6636666666 60 6808626 ౧ఎ౦క్షేణ) య. 00 ౧౧౦౦ (652వ ౧౧ / ౧౮ ణ) ఆం epg యు 
(౧) (ఇంధిల 2geE pg ౦ ggg Wee ggg (౧౧౦౩ /62 అ) 000009 ఆంయిళ్తణంంలైం అ URSG Re SEE ౧ (pI ago 
MOTE నటు లలో ౧ఎక్లెణ) (౯ ణంక (96! “రర Teepe este QD 2౧1౦8 ర సాంబా mg 
కిం టికు న రం లిక ర 06 రవ 6 93 95006668 0006806096 cee © $600 moe కుల ‘gg రంల sass ahs RS 


(RNASE ROR ER LL)T- mE 
యాథలై కయ్యం ఇాంఖూర్ణా 0౦0 (ఇందనం qిలాంు ఇరోతుతు 


Wang Y ఉయాలాఖిదిథు CPoc ఇ య్రాంంలా mesg Paes COIs slg pe sgahe $e most sehs soe 06 pre 'ధంర.290 
ర్థుంయణ yoga ® csasnode 69 1099 Tes ag 08 Yay ag ౧9వ ఇల్పణగండ్ల గ గాంధి శంఖ ంంయిల్త్హ షణ glee gene GR "ల 


is6l ‘Co tee Rates 9k Gn 


251 


ఫారము - బి4 


'యాడజల్లంయ్యం దైధిజణు ఇం9క్‌్జpణ ఇల ఆరంణంథ ఇంకో లక 928) కpణధంణ 005 కండలగండ ఇవి కం ౧ ఇ2ంంగిబల్లణంంల్ల Roba 09 se : కదా! 


phe yYogn® : 9p 
: 05220 
న నన ను నా నను సం 
(౮౪) - (6) (౮) (0) 
_ ఇ Serer ne? (9 రలెల్లా ౧గఇక్టింల 
Teepe ౧౯0 ధైల్ణణణంయందటం . ౧ tee acne (లా 


uu 


: ఇంధంణండ యక అడు ఇర్దంలిలింధ్రేక అంగ ఇల్ల ఖళ్ళణంయందై తి ఆల థంతుణి ye 


gmyate qq ps కటిం. గుంిలంంంలయంై ఇంట్ల అలి 291 “కయి 
4961 ‘ea Tee Rslee ఆంది క్రణయ1ల0ణ COE RRR ARE 2౯ OS? గుడ్రం pe అ ERR "ఇందలి? 
ఇండ CU Roy) ౦౫౦౯ ee యంగా ge ఏడాది 9 కలశ 6600600064 వ656 6566680556 04 645866 కక 6 0 4866660 బడ LYE 680౧౨౦క్షఇంటి ఇం ure CURR sa ౧0 
SeXy) ogణం6 go (ఆం ౧2g అలం 0 0009 ఇర క0 98900080809 లింగు gp ఢల్ణిణయణంణణంతి యారో జ Tope ఇ ‘gonogsg ంధంయిర్యుర ఆంయిళల్లణంయంటై 


రజత UpegOn cgtope (pple CROLL 6060006000 06 06000606 00466 65688 0000000090 5666650 టఎక్లరా) Gee Noe) ణం 


“96! 'యాగ్‌ల Tope slope ఆం౧౮౨ క౦96౮ల)0ణ goes ౧వ ౧9 రకల ee Tre లాం ౦ 
అల అచ 66 2 లలల 43 అ9 “900 ౦(ణ౧ంయఅరగాఠా “కింతు nn grees [99 అలల 0000009200246 00800994 ఆ తం 560 2604066065 6550660004 6 06056600 


(CRM ధంంలుం RF ఓ) ₹ - ౧9౧౮ 
RSA MoURy (00౮౫ ౧9002 Re fee 00 


4961 హా Tee fst agg Hn 


253 


న Dane : pgp! 
: ర్లాల్లఖంల్లు : plecg 


శ (8 

nepime 00౦౦ ns ‘s(9e) | గా 

gygenQRmog ఇంట్ల ల 291 ఈం 4961 pn pe Esl BAO కలలలింణ ౧0000 కాయణం 0౧౨9ల అలి గందం Sree బే 
ఈ. 

పంల ఇ వ్రాధయంధాండిం 'ఇంలణండేల ఒ05్‌ఐ ఇంయింల్లు గాణ ఇంజ qణణ! ఇర చ ॥0 ౨౧ (సాల ర్లాంవాళి) | 
(gg) ss ఇండ. ఇ 09206 లంక ఇ రాం (౧వ లగా) బండా రత ఇల్హణరంజైలింణి ాట్టైక ఇ యాధండ ఇ 'అఖయెంణంలిం డే న 
క ర్త 1 గ్‌ షయ! కో 

Weg ౧ ( లలి లశ 6న 9826060066 52999924 కతా) -/ ఇల0 లలల లాల లివి లి చిలి 0 అ 86వ 899969 ‘02 (90౪ esr ౧-౦9 gc cp (EE Celta QE క్రలరాది0ణ OOGE Mesa 
(90 wpe ఆ ( అజంత 2000004909492 ఉక్‌) -/ Ter AO eI “౧ 'ఆ8 OQKERPRRORA/RORI GR cg op ల ల ఆం ల ఈ (౦కి "క 
ce “ఇల Yong MRE అంయధిలిల6 ఇంధిలింంద యి ce ౪-0౯ tw hn Tee Glee soe secon శి 
టే 

౮] 

స 


శ న ఫతే 
Seow wil ume 


: (GOR ౧౦౦౩౮౩౪9 


లలని భంచూ్లాలి 126 వఎింింణ లంక 92 4-0౯ 790000 Rn Tee Ree జిత క్రణ్లణలంణ 
(egNegn 0-08 hw 
9-=- ౧౧౧౪ 


ఫారము - బి6 


255 


ఫారము -సి 


Pde YogR® 9 
స యయ్లాిలైరా 
L 9 Gg y ర రె | 
(౮౪) - (0) (౮) (0) 
(౧౯౦909 (ల 0ంం ౯౦9౧ ౧ స్లర్లో యయాథైకి౦0 
Tepe asC 2gnmoneE కల్లి Tee ౧౦|| (జల 


లతల నలత నాం 


: aogonog glee భగం జరాంణణందేఇ అం ఇ౯ణ బల్లణంంద్ల ల్తరల ఆల జ్లైరివీణి పరణ 
“ధరణ 9౫ కధ్‌! డడం అ దంక్ల్‌రా 
బరాౌండం 'యడఢయిణ గం యస బస్‌ 0124 అ స్వం ౧౧౬ 008 బంగా 62 qm యట 19 ggeal Spoeal Tee తథ 
'రధల్ణిణయంణ 9౭ ఏంపఖ గాం కడై ౧0ై్ల 


యబ౭ణాండ్రరాయత అయpంంకీ 6 ీణ ఇల్బ్హణయంల్ల అజంత 
APY ౧ం౯ంరాంంల 9 Yom 9౭ Gps ఇ ‘PRR POY 9 ౯ 00 (రాంక్‌ ppm ME poe ga "9 


gen meh ore Te జంంణ ge oe og gosieos gle cog నూ యం ౧జకలతె డే "౭ 


(961 ‘og Tee stem og Nn 


‘యాత ఉట 686090 6636660434 న. ee (౦5 Tope (౦009 §2 ఇత 
iss HE క. 9 యాడు రంల 
Tee pyenoBn gg(e ఇట్ల G gonogsiy Eps ఆంయిల్తణయండై gL UE gO URE ౧ (PFE 0ంంందైంు పలలలలలలు. 
న. “0౧ ఇంఖై (961 ‘phn Tee estee జఆంయంప క$లబెలొంణ కరం (లంట కరంయాడం6 రై = cog 


(RG RRR LL ౧౧౦౦౮ GL) 9 - ౧౫౧౮ 
pp NR Re ౧0౧000 REE Re 


257 


ఫారము -డి 












అజ 
యయ ee ER) 


 తృం/90 


కకత లతకు లమ నాల 
9ఆంల గి “oo గవి 








OOOO ea 





$ఆంల ంథిథిర 9౦ RRR 


ROO 





మత 


ణం అత గో 


og 9 లలి ౧.281 ROA goose Us 9g 9G ‘9g Fg Seog 0006 9g గటా hog og 9 8s 1. 





i: cage 9og gsc oe cq ర్క 





limes (eH Bos Ces ‘ol 
0090090 §rEe 90g "6 grog pea ‘8 యణాయంరాడైతా "2 
కాక్‌ "9 (గణ) అం "9 pi ‘py 
9G థర "౯  క్రంం0 ఇగ 7 లయన్‌ డయా 1. 
DR 2 00096 4 
యయ. ౨ఎరి QpR WEG 9 (కి?) P8199 9 
ర్రవలీత ఇటీ 7 tooSas "౯ 
qoesefe Bie "౮ ccieyd "1 


వ్వ No TREY OREO 14 


న క 





“961 ‘og Tee Gslee cow Hn 





259 


: (60) Skog pg (౧) ౧౫9౪౨ Coe 29gRROYy. RH 


సజ 


gee /gg 


9/9 

౧౧౮ గులా 

SN నన న మ ౧౧% ౧యాధుయుర 
లారా భొామియిం 


er eG 
ప 





(0000ల త యాట [వ డాడలితి 000 00 ఖల్దంలుది 
pons) NE lo Ey 92 80 fe ge ౨౮౨౨ గటి cnn 000006 RNR ROYOROR RRL 1 


cs ప న లన 
: (00) Gog pg (౧) ౧2౪౨ రాత ఇల్జ్హణణంపాయయిడభి 


9s 

ers 

ధటర్భ్‌ల్ల/0రాయ్లాతు! 

త్వొం/€6 

$ఆంల గయ యర గు 

వ న mn aS HE IT ge EEE 
న నన నన ననన స స 

వైన 


i ARERR og 
Ne C0 spe gitoe apple wet lgg ‘proplee cgoE gyoptlo gogo “గారం! hig go ces (౪ 


ఫారము -డి 


“961 ‘Coup Tee fslee Bone 3 


261 


: (00) Shoe Rg (౧) ౧౫2౪వ Ree 8gnnoyamR® 


('ల్లంధండణణ రణం డంర్రంణంద్ల | 


90 రల gd 29౮2 Po ౮02 0౧౮5066 12) 0౧0౮9౮6 problem we mpg gpe poe noo cleo 
gape ge cewoe డం ఇ ౧ రన్స్‌ 0005 9m Go ౧0౦౮౪౮ ‘ney rod Woop gis 01006 


| Heey 2% got gol ‘nee flo 00000 ఇంకి 329 ఇల్లయి ఖల్దణంంల్ల అణ ౧డీం్ల ఫీ ఖల్సిణ కలాలు “కణకడ్డరిల హా గండి 


ఫారము -డి 





(peda (geg opetrse ‘gee woolgogg ‘tsb 0000009 HE ఇంండింల్ల ౧.28 9౬ sp won (gg ౧.29 99౬ “01 
= 
1 
cegpoQ _ $eoe ‘gg ఎధ్గయింంి(ంై 000009 gE $606 


(రంల్జి ఏణంరగడిణం) ౧౧56౦6 01000 గుడ భం 





‘Ol ‘Gg 

“6 “ట్ల 

8 2 “౯ 

‘L "లే 

స | 

_ pgp | యర. _ SeoQeg _ cgp0® soled Seog 
| 0౧౦౫క్లఇంథ 01000౪ fg ౧ంగాస్‌పైం (ఆ 


('య2ఇఐఐఆ0022 ఇం€0/ ఇడ గ్లంల్థి ఇలిడి దంం౦౦ధేణం ఇంక ౧గ్‌ ఇ) 
“౧యిల్లఇంయ OGRE అలయం ‘Ng ఇయం కాం ధ00100ఇర్రోలి యంివఐంధ ge Rmmoy wots (ఆ 


0గ్లిల్లలంల్ల యిం కోల (gar 
eRe omen Tome opie (ఇ 








4961 ‘Cow Cee Rsliee BW ‘An 


263 


ఫారము -డి 





“౧౧౦9౯౮ CLE prong 
geyyg gn EE gu ల్లంయు౧ంగాలిం 9౬ 9౦౮ ౧28290 DE కంగా cp కరతి జజ ఇం9 91 


భం. Wr అలలు ఏ. woo ఇ ల : (౧3) $§eoc జగ (౧) ధా ఖఆచ Ce) pygmy? 


కణడాండ $060౧2 హాం (ల్ల 
' Sw టి అటు తుంటి WW me టల 8 అంట a ‘ (0౧) $600 జగ (౧) ౧9౪వ Cee ధల్పిణణంగయయుాథ 


sgopglee mone Segue sp se soo 9209 (౮ 


26961 ‘Cag ee Css ago en 


ఫారము -డ 


265 





asapos tow pode cg nto 


06 00 oo 
Seog paso 
og oq 06 
$ఉంథ prac 


"ల 











ణల 


(RAM PPL ౧ంగాబక్టంలి Reon ౨4౧౧ల 


8౪౨9 GAWR tom QRS 
SGoe Re 

Soe Rey 

Gog SRD y 


§fto¢ ct 
(fogwropg) Stop sag JC 


ర 
¢yeongs ge tog ఇం glee RS 


సుఖం 
గల ౧౪ 0ధిర ఇందలి యాం 

gRgRRng NOME on gp ౮6 

$2 ౦22 6 gone gs C 9s Cog 9% ౧౧౧ 
pRSR {gc 

0282 ఢల్హిణణండ్ల ౮2 అణ థైంవీత య" ఇగడిజం అంధ గుం 
ఆఆ ధంం6 ౧0 


(౧ఆరీషంలణ ఉంందగంవ ఆజ థంయల 00౦2 ్రధిణం) | 


‘H 
‘Ol 


“6 
"8 
"టీ 


c 
tL 


ఓ961 ‘Cam ee Rslee Og "ఇ 


ఫారము -డి2. 


267 


RTT, 

(RRR 0 ‘DH M౧9) 

Soe ఆడం క 

(CPR Ea (b) ౦- G1) 
RENE 000 ౧౧౧౦౮ ata noe దళ 
౯-9 ౧౧౫౧4 

: 99 
“ఇం పండ : ౧20 

రంణణుణణండః ణం ర ఇంఖై యియరాల 2(9) కయి ఫం ఉం ఇయ యారిల. ంంల్త యల 

og coge glemmeng శ్రీంయినిం weg gag top eg wos 6-06 CE 99వ (pH ---------- 61. 

: (eq 

(బాదరా యంగా ఇ రంల) 

: $ఉండ యరాప్తీణం కరళ్లై ఆఆలర ల లలలల లలల ల లలావంలచలంంంం 

(ema భం (2) G- 90 
Reg ® tg noes గళ 


: ong agen sR G woe 6- ఆ (ధారి గ్గడి 


పద ఇన విన మటు యు దాక భక దిన లన అయ క ఉని దధి వదా లా వా ఎ అది యయా ఇల శన సున య వని ఇభ య ఎని చప ఇది శక 


౭-9 ౧౫౧౦ 
‘ER eR nme యయా “ఇంగ G2 ర్త ధథల్ళ్దణయందడై రయ glee H యారాష్రాణం ** 


‘eg pane Re CGE ag NG Temmnouges cots జ 


౧రాంండాధీ అరి ఆణంర్రిడా 


“061 ‘oun ee Rsige HOE ఖై 





LRRROE og 
యRణంe GE ఇం అంట దాజయాంణ రల ౧ 9 gow mnogC 
ఢం రయం ఇంటి పణం ఏలిణయం్ల $606 0 a 90600 egg 9యంల్ల 
ge/be sg ‘sees stem 6్క2ి/కీం కల see gon 9 280% ల్లలేలు 


leg /hemstee /ఫ్లిం ధారల. jayes /peeslee ee pgese tage Tee Ge gE 


పకన. మన. ప పవన నస. AA నల 


0ఇ002209ర్తి Rn mG 
దయయ ఢల్టిణగంణ య్రంంక్స Pom mn (ఆఇంధిల se ఇల్ల ఇంజ థఆ ౧00% ఏల్లణకక ౫6 gyelee ల 090206 Hes 


1 - coc 
6 8 rs 9 ర్త ళా (3 ౭. (J 
ENE 
(పండ gy gp ౧09% 0% కయ ఇంళి 
egg గయల RRR 01000 ఇ gikog RAH. $406 
99౦౮ ఇంట. ఖల్ళ్దణంంల్ల $606 mee కిం యణ అg౦0 ధగ్గ్‌డ 


clgg §gయoEgR gorge yes gore yes go లింంంం Tee Re ౧90. 


EU 


ల nog TER 
యధింంయానంం BENE RRR Goo Ror Ue Pegs ‘9థ gopC. UoQeElapoe “౨౨0౧ఆ్రయవ pre sp 
qo ofl pore gag రెంయగ్రయవ్ర ౧ foeige lee poansst ayes poe sp cgslee ppg రాంధింారి. 


1-mqogn 


¢ Gstee ఆరయ dn 


‘(oan Ue 


4961 


271 


ఫారము - యఫ్‌ 


: 29) Qegge mg gp cogs faog sng sc 

tee syenoda fog hn Tee Rslee Jog gogonoe gorge al 
cgelee gpg 0 ge pg (థల కిటింల i 

‘ye ¢slee ధరి gpon sp 9g sromgogn cg sofa gros "01 

= ఇల అణ ఇం9 యారావోణబం $2 కక ఇంగా 9904 6 
gg moe i606 వంక ‘8 

(౨౯ జంత పంరంత) ఇజలణణంగ్రేజ ఇ L 

— of Tee డల ఇంగడేష g 

Tee జల్పిణణందణ లంక అసం 29 ఆయి. యిరి 


6 ‘Cow Cee Rsltea aoe dn 


og ggg wos Nt yes 3p este త్తి 

ఆలీణ ౧690౧6 టా 
‘gp ౧౧౮౮వ 12 

eggle ane eggnog Roa lee ఇంత యల ౯9 అయి యాగం £ 
20. 

0006 ౧%. ఆయి ఇంల్థి ఆండ్ర అగా లంఖై అం 99 ఆయి యాగ 77 

_9ఉంధ య్లాఖి 1 

“య్లా/యయురాయింరీంత | 


csp/eg 69 గాడకల్లణయండ దదాతి ఇంక ౧ధిలింణ0 యి cnn 6-47 ew 96 ‘Cog ee Relea cg క్రలరాలింది 
gate / gw ew go tee geno pon 9 gogonog ge gee ENE 0% ౧3 ఇం 2 ' 
‘oc pode yoga ® 


oct ta Ro NN rer RE 
ఆలంణండణ డెంయాళ్లోకాం ౪2 రోలు ౧౮౦౮ gyenae B50 nog he 29 
(ppg og ౯ 6 - 17) G50 - RAE 


Shon (ea ag of 0461 “eadgge అంధంగా cn (థ 
aoe eggests wetleo (@) 
ఎకాదాయరా అందా అం (లు ఇంల్ట ఇ క్రాజలిణయిలు యయా ఇంగా 990౮ 
meipe ee Reg Teg aimee /aigenE (CE) (1) 
ag/etemmodiee యార్దా/ారై CREPE CEES gH ఇంక ఉథథింణడ ఆయి: ౧19 ఇ 2-11 


273 





కంణెలింణ ఇల్హంణండిజ జ 0950 ఫర ఇల్లణయంంాణఖ ఆంధ (న $92 “కయి అరల 0g sgele 0290. ౧05996 
gyelpsee ఇంఖై 9 uoyonos tyes egg we seg Teg cei E/E RRL 0౧౮౫9౯6 909 ఇ 
‘gg pode yong 





యంగ “యయ క ఆవ Rou (ఇయ్యి meg 
౧ంల్లల్లాణ 9౦౯ గలరా అణ ఇల్గణణండ్రలు/ఆలణధాంరర (ల అలల mee ఆలయాల Ree: 


ఆరా -- ౧౧ 


మడ రం యదాధింణంగ్ల అ్రయింల్ణి వరల. 
యాం వ sep 
gp og tog /04ంల్ల pgs యి ఇండియ. (ఇ) 
nC om pate yoga ఇ gegen Tee gese (9) 
"౧౬ ఫడంరE ౧g lesa 
అ ఇం దెంీంవ ఇల్తణలాంిర్డిం ధాం (6) ౬౧౫1౦9 (9) (9 
డడం హయం కంల కల్హ౭ణందణ ర్పెల్యనిటయ ఇల్హణణంgరీఆ ఇ09.(6) 15209 (1). 
అసం ఆం Ee జలణణండేణ ఇడ (ఇ) ౧80౭ డే ,29 
eyg ఇండియ wom /Ba/se/isoe mga/itoe com (ల) 
'యఆయాంలి om 68000 
syele go eqs: ggg. (0%. (ఆ) ౧౫209. (ఫ 


ఫారము - యఫ్‌2 


శయ 2961 ‘ag ee రగాణ ఆంద క్రలణొలింణ ppgg tow melon acgige Ge gRleg Tes యయికిలంయాంయియి/008లయిణయి 
జల్బణణంణ (యక లింగు ణంల యం కాడ కథ ఇంక ౧9 26౭ ఇయ 6046 ‘(aw crip pa 00005 RinegpC| 


క్‌ు 


“ల్లా 


౧ఎఏంఫై 


గ 


¢ ధ్వాగయాణ ట 


‘(aug Ue 


496! 


ఫారము - జి 


క నన 


ఇధి 
gee pf pade ౮ ౧10009 gp oem 
$4ంట్ల బలం యరార్తిఐం ఉల్లణయండై 
gee Rog WR - 9 ౨ంం౨ంంంంఐ (౮౪) 


మానా 


'ర్రడల్ణణయంణ్ల qm ఇల ర్థుంయలణ 
౮౦౫౦౦0 Seog egg కల్లి Re 
pgm ge nog mR ఇడ (69) ౮ 


_ 


ERE 60006 MF COQ 1 
'యారారక్‌లి ధరాండబ్లణయండ రజా ఇల్ల 
గ్రయయిర్ధయింణ Temag yes యి (600) 
pape yogi cogs (శ్తుట్రంంయాకోటయిన 
(co) caagyie  geogipoe (09) 
009౪4 Gone - ee “(09) he wong 


(cn) Rha ల టిలంణరి Tee ఆం. 


nog mn ౪-9 om 496 ‘en 
Tee slim SQM క్రిణలలెంణ 19వ 
QROYDRD PGR Nop gg 
gn ౧ 

: Skog Rg 
(comp Roun ౯2 ౪-09 


ఇ - ౧౯౧౯౦ 


: 9 శఅంలంధిఖ 


'అజళణంయండ 
gee ఇల pede 0 0006 gpg cee 
$4ంఆ డటెఢఢిల అసం అల్హణణం్ల 
gee Pog WR - 9 Ucgangsos (౮) 


__ 


“అపళంంంల్లు రతా ఇదు రంయక 


ఆ 0m 8ఉంల్ల అబల ధట ఆాషిణం 


py ge nog wR అర (69) 7 


_ 


న CRE ౧10000 Ng Cqmgaog "1 
'ధాడంకొలి ర్జంఢబిణయండ్ల రిడా ఇల్ల 
Cnognop TReacogog yes య (600) 
Soaps yogis ogc (gpg 
(00) CRRYLe రధంల్ల(ర్ణుంది (0౧) 


న ఇ ఓ @ 
౧౫౪4౫ gone - ER (00) NE ogo 


(0౧) నీయ ల్లా థీణర (Re డం 

nog mA ౪-9 om 296! ‘hn 

Tee Rslee అందిం gpAon 99కి 

ROY PRE ౧009 Rogge 
ఆ లం 


: క ఉంథటంాఖ : SGog RIPE 
(RAL CRM 9 ౪-02 
ఇ - ౧౯౧౪౮ 





'ప్రధిల్ణిణణంర్ల 
ఆ cog gp oom 


గది తడ pade C 
$606 బెంలలి యధార్తిణం బల్బణగంణ్ల 
ge ఇంఖ్లై mR - 9 UegngQsoe (ఆ) 





“అథళశయలై ర pn ఇంత 
Cc cog Shoe RAE, 59 నం 
pygeon gee nog యయ ఆడ (9౯ 


_ 


APNE Cog Ng Cage 1 

'యాడారక్‌ల ధర్జింఢణణయంణ ర ఇల 
ఉధియిర్ధంయంణ Temesog yes య (600) 
poop yogi 000001 (Gpeetes 
(060) coogyte  gogipoe (య) 
gy Gone - రాల (౧) he ౧ఇ౦ప్వర్రంవ 
“(00) యడబీమ లంగా $e TRE త్రయం 
nog ఇక ఆ-9 ఇం. sel ‘eh 
tee este ఆంద gpAAon 9g 


DROYDRD POE ఇయంణ RNR 


అణు అణా 
1 SGORRE . : Seog RHE 
(0ర్గార్తాయి Rood ఇ 9-09 


2 - ౧౫౧౪ 


296 og Cee Gales ge Hn 


Wy og యిల్లణంధి 
dew Fig Temesog opgpoe ఢేధారారిక్షళ్త 
gE PROQIEY CEE gRRIES ఇల్ల 

ps కంల తిల షణ కణం 

gee Qog fn 9-9 (eyes ge 


27/ 








ca 
g 
~~ 
"6 
z 

| 


జలం | 92 
gyno | 000002 Séog} 4ఉంల్ల థల 
mote |  growge | ఇక్టింల అంగంల 


(peoape yogis (9) 





(pegs (9) 


iu lmlisl ౬ 





cయppre gg | i 
pega | ౧000౦0౫ 9600 Shoe] ఇం 
9౦౧/౪ gorge | pg lag 


ల ఈ ఆ = 





అంట థఅ్రభిళ[గ్తుణంజ 000౮౮ 
౮ 
copy form - కల OE PoP 








Oyp ogg aegpog 
op fie omosog oggpog Zong 
HARP ROAIGY CRY DRISS PE 
as $ఉండ యడాణెఢిట యంర్తిజం ఇల్హిణయండ్ల 


Dg ag gpg 

dace fig Teomogog యాన్లణంథి డెణుఢరక్‌ల్లి 

gpa CRE YR RIES PE 
wee 94ంల గజాల యడం ఇళ్లంంంల 


క. 





gyeguan | 00009 Shoe] Stoe 
mont gosge | pgog |g 


(యాఢై అ 
థిర్లిథ 


ge 
gyegun | 00002 Seog] soe 
mop g్భoege | pgog | ocgoqe 


(pegilees (అ 





cpp 
gyegan | ogee 5 
mogtte | growge | pgog | ౧ంరాల 
nage googlgnoe cog 
egy Gone - ge ‘he goa 


II 
gegen | 000009 Séog| Saag 
mop gorge | pgog | ౧౮౦౮ 






cnpye pogignoe og 
mopy Gone - కాలి he తండర 











౫ 


Rstee OE 


ల్లా 


‘Cag Ue 


4961 


279 











9శంధం | $606 Seog WE 
(ఎ 
ఇర్జంధి | cg తకం SER | 
వ 6౧ ఇయంలqణంజ (౧5 ర్థింద్పఅ-ర్తాలు “రై ఇంద్వుదాంద (౪) |g 
§ 
_ అంక త? తే. 
ele ఆం న మా 
1 త్‌ 
ప యయ bees! 
REINS) ఆ అం జ. 
్త wl లు నం క). 
$806 Stoc $ఈంల జ 
(090. 
ఇర్జింర్ల os] ఇర్ధింధి ర్తి 





: 0ంలినీవణ లంక (6) | 
: ధరల Cope yogic cgoge amtles దంట 
థ్రగంల్లిగిణంజి “౧౧2 గెండణ-కాల “గై (ఇంటడా౦చ “౧ండరీటడ్ల లంక 7 


“9400 pgog Rte 
ఆలీ ఉక epee ged gg Reo ‘1 





ఫారము - జి] 


281 


‘0 


ఛా 





4145 <| 1 









జరీథ seo | 
౧9౧0 యా 


SGoe , | థగ్లెథ $600 Seog 
. P00 ogg యన! ఇర్జింధు 






: nee grogigqoe cpa cy డ్థింల్పల-ర్హాల hE ఇంటబ్వద్రండ (1D 


ml 

Msn COIN, 

lt 

అ | జో 

" ఇ ా 

Seo థిగీగా Seog 800 గే Seo 
థి 


: ంంయినీలల ఇం (ఇ) 
RREROYDRE/RARROYIMPRD గగలంంంణి OGD Qo ంగాథాఖ అ్తర్తంత్తి ఏల్లణ్రణ డే ఇ(pe yogi 0000 
Cots RORY PPE ‘HRY గ్థాంధ-ర్తాల్ల ణీ. ఇంద్కడంవ “000యారీయధిల్తంా ఇల్హ్లణ్రణ ఇంక ఇ : గార 


0 


న్‌్‌ కక్‌ 








7061 “6004 Tee సల్ల[ంాల ఆరవై ln 


qn H ఆ౧యమిళ్ల౭040లై ౧౦౪౦ అకఠ0 0000002000 066900 0606650036 94 05606068 ణంg య్రుర్లయు ఆ-9 ఇం మ 
అత్ర గణ వ... cg aan genni ఇంకా pogo oom 000006 0౧ఆంల ఉల్లంధంలై sana ణంర్లి gsm సత 
(GE cg 9౦ 100 cman.) అభం లంజల టిలల లర జటిలం 2000002 ఖై/ంయంథి టం ౪9 062826) gop రేల అంప అర రర రరర రరన ర ఇ0జ6 090 28242260 660 6406462 

te) ఎ శశ లలి * 
9౦౧౦ BST EIN లల రయం TEoUGS cope oRaXme యటం! థిడా రరర టర ల 4కి లలత 6666669 9660625969 (0౮2820). అంశం 06646 Sou 
వదనము 0000000 అంగద లల Tr పటాలం Ugag ణం గ్రుక్లరు At 24000 ౦౦ Tepe alee aq క్రణలలింణ 


‘9g ఆం యాబెలలోలి యరరిజం 
యాటెంంల అందిం ఉతంివింయిం? ఇంక్రై అకడ ఆ-9 ew Rg Rate ge క్రలణలంణ 
(006 gipnEe gone 696110 6 క - 6ం0ఛఏి 


ఫారము - జి2 


283 


౦9906 ంఇ00క్‌ల్ల ggpog gag Tog yes 
యగంయియిందంలు URN POR coe gmeomnmeer go Tee 
నల య seul) యిరాంవ్‌ల pణoR Gale యంగా elena అలల 66606003 0606 06666656 0666406606 టి 0666000066 66368 (గి అంథ యణణణండ yes ౧ణడేగ్ణ gn 
యు లింగు రల (9౧ల్టి రిరిజం 600042 6665502 GY tog ‘9g ల Teoయmog (రం ంచవల్తీణ alee 9ణభయా/0వల్తీణ అసలి 99టంంిఖ 
/0వల్తిణ cee Seg gg “లా Dp/CRQRRONO REE ఎై/69 ఇ ౫992 కణయంంండేణ జై ఓ ఎడ/699ల్లణణండ్రజ 


Tope తెంంా స్తం ఎల్లంంంలై 9(ిక్ల లు వరవర రిక రర చివరి రి 6 06 9 6666649 అగ 6666268066 0666265648 $94శంథ te glee ఢల్బణణ 9 యం (1) G8 ఉం యిరారికిళ వ. 


: gp 0m 1602 ₹90 "1 
: అర ౧00 డట ౧౫9 సఖ ఇంకి eggtee ‘9 
న కడ 00 గర 
యి జంటీఆ పండ గంగా $ఉంధి యధిర్సిఐం యి ఇంల్ధ Tegog yes 9 
న ధామం 0090 రర gow nog moog yes 1 
ggg 0 NG pode yoga 00000 aoe (కాసి కరు ఇంక్‌లి ౬ 
: epg cog Ng ఇం gag Teeoog que యాయారారికోల్లి '₹ 
RE Coa 9 ఇం 0040 ఖండ 9 1 
hogs | Saog Rs 
(అంంల్లాలై త్రావాబ్స అంటి కారరికీల 9వ ౧రింల్ల అదర 
(egg oad (1) 6-9) ఆ- ౧౫౫4 
(ఇ 














7061 ‘oxy Tee Bslee ఆంయింై dn 


Sto gE 
ccm 10 Sao Seoc ల్చింగ్లు --- §aog 
ee) nteg mA mR 29 Seopa 5  9yeRog) yore pode ౮ og gn 
8 qe MIE cpogyl | 
క్షి నాం - భు 
// (egg లంచ (౨) (1) © - 08) వాని - అంది : రర ౧యిరర్లకళ 
చే 


శ్‌! gen - ౧౫౧౪ 


నాడో 
వ AAR 0010090౮ ధాం 72 
(కణం (00 oe ర 
gees కి gst 

Ruel గత 

౧డాక్లతా౦6 : 6292ల 

“యత్తాంయి nc) gQఢ 6626620669 ఎలి నచిచలిలల 6606666364 లింగు 626606 6806869509 099 6659994066 బయాంయిణ (y) 


ధాంఢణండ్టంై యంల్జి రాం ఖంంద్లారీయంం 000 20౦౮ థయంళ్తంఆంట్ల ge qe (8) 

“ఇం ధీం ఆడేథరంండ్లందిఖ ఇ. కల్హణయంణ ఇంఖై ఆవ ౩2 ఇలింఆం ౮ 0 phn ౨౧ 

అగేథయంగాండ అణగ యడ (Be ఉం ధల్దణ[రాడి బతైెంథ ౧౮ ఆ ఇంల్జి “ఇయాయిణ దల్హిణయల్ల దగా యల 69 (భి 
gg 00 cy ఇంయయరుంి జక్టణణ ఇంకి 

nH ర యంిపంంై 2A hg gn Re ఇంఖ కయ 2-9 Pago USEC YES eon qo cRmogonog 
gos ge agente nog He ఉం-9 120m 4961 ‘eR Vee (అల్ల[ధాణ GAOL gpAAon Nl 2p og Rg! 


Q(gRog వలల ల వలి రబ తిచిచ ధిని రిలల ఇల 8 దిశ దితికి టల (nog) అదంఆ లజ 0560640060 6 66 4బ 905684 ఎఖ ౪05 ధా లలంిల్లి యర్లాషి 120 OY gp 30000004904 6లి వ 56 చ ప వతి లిదినిలిడ $606 PPP | అచ రభ 4 56060698 
౧000౦ 'అయయంళంపైిక్ష ERNE I ere: Mr రేల న PD OLED ఇంట్ల స పటల ల పటల 


: ఇయ 690వ (యి ee జరంలిలణడంథక ఆజ ఇంల్ధి 
(ogo cog ఆ-9).. 


ఓ - po RQ 
wae ‘og 
gsge గధయయింం్రల్లుం : Rp 
న్స్‌ YER Ng ఉణంిరలి ఇంటి poo pq goog sr og 00 @-9 Wow 96 ‘Cody Tee Glee qe క్ర2ణిలింణ 
(seepggn gga (యింది [-ంరం ౧౧6 అది యిలైంబ్లంలంంరాం HN C 9s PRIS : CRN) 
చ '0ధళఇ్లఖం0 ‘9g 
గి : 2p 


1561 ‘cog Tee alee gg 18 


స్‌! ‘pooblem ఎం990 ‘Heed ఖళ్లణంండ్ల ge ( 09209) 
క్‌ (0౧) యమం (ogg0q) 
'ఇజల్హణడాండ్రడ్థి౦ఢ ధుశ౭9 ఖు థజైం క కకత 6404049 లం * కధల ఆర 96065 ప్రలిళ 666 94 6కి లి లల నలి గిధాక జల తి 6 6ఓ 
“02/0యయం3గాింధ్లుల్లలు LKR ఆ్రభ్గానీయంం 6ఇల్గర్గై poste cog (కంగా ఇంధంగ02 CQ 


[EE yg వరళ౭ంంంజైంం02 cc నాగాంత ౧ంధాయ [0 భణ 666666 606606 645666 06468066 శ4 66664 ధథ0౧0/ఎదవైంలి 02609 యం 0౧౧౦9 రైల్లఆర్గళింం స్‌ 





జంగ ంుల మరం ౪6g రింణం్ల క్లాయీణ (09209) 
(00౧) qwonige (ogpog) + 
age “౧ంంయణ golge “౬|| 
యాయాల ౨9౬ ఇల్ళిణయంల్ల ల్తంుక్‌ (ల). 
Rpg ee SRE (Mm) 
‘etn ఇయంంందైలు (1 
gooheRtdoee mg lee (9 
గయల 29st 25 (1 
‘qt SRA (0 
- pote 99? (౮౪). 
tn gygegge 22 pode yogae (0) 
— gee sgegsg గాంధి 0౧౮9 
. SWE ROR Nps Rg 0౧009 
992 ఆల్హణయం్ల అకిడ రంళ్తంళి ౫9 ఏ9డథ 
'ఖంయీత ఖండ ఆద ఢరంల్లర్ణిటై! కద np RNC 
gsg(peog ogg. 
(౧) ఇం (౧) qa (ge 
9g శయ 61 
“ఇంద ౧లరాయరా ఇఖ ధగా oteeiegs 
(smn Rn ఇబ అండి le ge og 95 96 


1059౯ 


4961 “ఉట tee glee ఆంద din 


జయ ్ళయఛళటళత.. 


ఫారము - 1 


9 


న 
వ 


వారము - 11 


CEES OE Rye Rog gles spe og oo Lage sp (ee ధయైర్‌టలయా Doom RENEE RoOg వయాంణ sg ee (6) "7 
Saspegse cess mus top కలకల Bo pode ye 09% (G5 (౧56 ఏరడైక్షరివరీతి కై ౧౧౪ 
LOST? NGS CT) యం 00 యయ డల ఇ రభిల్దణధండై alge ౨౧౫50906 SHSDPY ఆ OE భుదజబంఖ oe yon ge 11: gee 
'జంంగ్‌ (భఖ మందా “6092 ఇల్లింయండైకై రెలిణ (౦కణంట) 
(09) goa(ge (0909) 


'రడిల్లణడండకిం ఏం జా బజ్రెం యం él 
“00/0 ఆయధాయంధ్లలలు uae moe cpm sgppoplre OE AER 
OR [Og 9 పరిణయ oC డడ cpp /op లతా ETT TT TIT MrT అండైం/దై (౧౨౦౧(౧ిణ పతన సా పలల తళతళ టట 
RgGaR 


అంధ [009 “అ౦9ల ఇల్హణగంక కారెలిణ (కంట) 
(00) qo alge (ogpog) 
OYE ౧౧౦౨9 ‘go(ge ‘6 
'ఇంధింకిర్ర్‌ం “ఇ2ంంకిసుఖ అం “యడల ౧2౬ ల్టణయండ రాణంక్ర్‌ (జ) 
ppg Wee (mm) 
౧92 ఉయెళయంలైల (1) 
poh Nee gee (ఇ) 
ge ee net SAE (my 
‘ete EAOEE (1 
జంగబధ్‌గరై ఇగ (9 
ose genet ‘pao pose తయార శ్రణిరేంంంధి 
(caleefsegc) MERGgs FOR OE NEES అభ ౨౧ NERGgg Ro gle alee Segre (౪) 
Net? yep se pn PAAR YOGL® GR GR RRS Gorge RENAE E (6) 
ఏ CRMC Rego cpg pon 0౧0౧9 "9 


4961 ‘Cog Cee Rslee OE “లజ 


291 


“92 seg gets spe ow N2Rgs ates tege ‘g 

(ఇonogC ఉంభిక్టంల్ల యాంయాgడఢ యి (gg) అవల G gsm 

“ల్దంల్లంంళ oa (ne Spe ఇ DERE Rl poe Rpg gga 29e ౮ ow Neg ctee Seg 1 
[922 YOgLG OR రం gop 0౧౮9 "9. 

‘apron ogg "7 
'ఇజరింయజ (ఇంయారగఆ అంధం ౮ 1. 


ge URRQOIS gHRRpe op nes lye 92బైటా YOR GR Pog rere 0000000000 29g SO WRI 
(Pan Ro SL) (ఇంఖ (1) 9౭ HR) ono (ge uoegQeIs gsయcgpe 
(ఢడె 2669) ఇండ్ల గడె ఆయు క్రణలలింణి ౧1రాం రాజి 
ne 
AI- gee 
OPO HRs 2 ఉంటా pore ‘apo ఎంయారక్టంల్ల యింది WRPYRLRS 
og arg HRA ౧౪2 ఇయెంలిరిన అల్హణడిైడిడై 01000 డం ఇలింయంల రరెం "౧యాజరటా “కాక యంగా డలం! poe §e ‘§ 


__'అడంరణణండ్లణ శాయి గం 009 (2యంధిజణ్ణణయంట్ల 0౧4౨ 2౫ 9౧) ర్లీణ "7 
seepeopee §a goss sgenggsty om pe gow peiceg ౧౧26౦౨ 1 : శ్లింయి? | 
protlsm మంగా 'రరతిణి అల్హణణండ్ల కారెటీణ (09209) 
(0౧) qaofe (ogg0q) 
ggg 229 ఇ ఆజం యం 6 


ఆ్రయానీయుయం 9g poe gag /gE ఇథల్ణణణండ ae థడ్లే 00/02 ఖత = మళ టు అనో ఇంత (౧౫౧) ఇఎ౨౨ర్‌ఆ 


క 


ఫారము - IV 


౧0బ/0టయదయయింద్లక్లలు ంంయగారాంది | 


isl ‘cog Tee sles ఆంది. "ఇఇ 


293 


grotto wine ‘Heed ఇళ్లింధంలై gle (0290) 
(0౧) ౧.౨౦౧౧౧౨ (oggog) 


ధల సెక్‌ ఇల్లణక్‌జండ 0295ల 9 
(goog 
mop Dog uoesgtpn.hg) (౧ాడారొటా చాత 2౧9౦౧౫64 meee ee గె యాంకీయడాభ ne ట్టు 
'(ఆంఠాంరంత్రచా బక టంయాక్‌క్టంలి ాఖంలిం. bs సలం) GA. ర్‌ ఇల్హణణాం౧ంగీం pn సీ షు: 
ఇత ఇల్హణయం్ల ఆకర ంజైఖ z 
‘98 య్యాంంంా $ఉం6 కరతల క ర్స (nye కర రూ 1 
క్రిణ (90తక్ణ కయి ఏథి ఖత థలిణయడ్ల ఆ og sr Seog §e ౫౭69 96% 0% 299 
“అవి 
లం 
wna (Ge 3a0¢ fe cmp 9% 


(gpg ong ఇం? pog లకర (1) ౭6) 
లంచ రీతి ర్తరంంధ6406 96౮౪ 
(పడె ౧92౧౦౦౨) ఇంg గే కయి క్రలణలణలింణ ౧౪౮౦ వ 


ge 
Aca 


ఫారము -V 


961 ‘(og Tee Rslee OE .q' 


295 


26020౪౧౩ one ఇ M200 (ఆలెయా (రవ జరం యాల 2వర్తిణి య్లాంర్గక్టి గయల 4 


మడా ఇంచళణ 


: అక్లభంర్లు 
'అజల్ణణ్‌!2 అంకె ఇంగా కంవిల్తిణ 00000 తడమ ధర sc 6 
tempo ee pose. లింయుణికత (ఇ0డలంల్లణణాండ్రిధాణాతె ఇలయ ౧0000 
CHER EQS GROG sg Rang Rogge 2లణ(ణఇ/6రడథ5 ణా URRHSIS RPGR “rrr ggg 


ప “- ంణయిణయుంది ౧౦౦ దాయం (భరి yoesteee (Rarnoe ple యంంాఖల శాంయింం౮ ఇంబయ UGG soggy Cpr 
soeptee sts) cE Qవరీత ఇంక /గేణంధండైం్లదణ ణా యయ ౦౦ (కయి (ఏకు (0౮0002 ER URRYOR 
sre Go Rog ne) gogonog ging ఇఇ Teponge ఇంఖై 4961 ‘ehn Tee Ggtee జరీ క్రిలైధెలంణ 

REE GRR MED MRR ౨ద/౧1000 pole ogo 

(యాయ cad S99) — 
ce ew ౧mm Pod 1961 ‘Rn Tee Rstee ee spn 
X-eae 

‘egyenogee IIIA - ౧6 
‘CRYRCROQCS IA GR © 11-౧౪6 | 








golem Doge “అంతల ఇల్లణణం" కాయిణ (089909) 
(6౧) ఇటుల (0౪2౦9) 
ays ‘olga ఇర0ఆరిణ ఇల్లణగంరణడ ౦095ల "4 
OUe ‘ed RAR RE జల్జణయంర్థిడథై op ‘9 
(CPNORHOGL ROMER EL DOGS URSIPL PS) SSE తా CAPONE CO PRE శి కడై రాంగలక్‌ల 0౧౪8 "9 


ఫారము - 11 


297 


“CORPO COIL Q 


‘p/m ® 
age / CE CRHOR ogg CRRA ఆంధైాణంధిం౦8 sg MRE ges ఇండ =: రాలిన 


a] 


SEoR 29 /RRR 





CEASE COE Og. Gage Gap జలం sp MRR CNG ఇ వారటియార్తాణంండై 0g 0 Cp ౧౮౮౮ 


“gel ‘(coup Wee Rslee BOE An 





ఉండ కాం (Grd 92 ౧౦౭౮ 3p 00s 89 8p Pq myes) 
మాడ గంగా (ర కోడ/రంల్ల ఆ వ్రారల్దణర్యండై 0ట్రయిక్రల్దంయంణిం ౧౧౫09 ఎద వ్రాయార్గాయాణరండైతావాం 95 0౧69096 





ఫారము - ౫ 


299 


 “యంజినం౦కరోలి 
URN ఆల్టొంం ౧ cogs Harn wee cele Rg fe ధల్దణరుంరిర్‌ం ఆాంబంలిఖ ఇడరీక ఇ808 08 ఆ $రంలవాతిరా 
pode yoga cepEnoBn pels sg Les ౧ఆ్వం 09 ఇం 908 ౧౫౫౦. ఏల్పిణయంటై bso won EAR REA 29209 : ర 


“కాడ అాలిణఢంరీడ చుటూరిణ ఇంకి (6౧) ఇక ఆ యఅండయంయాండీ బల్హణందఢ ముద్దం గంత కొబగాంధీడ వయా 6 : కరగ 
ఇధరిణణాంళుతా "7 
‘sao Bfemenogsy ఇల్ల 9rd ఇర్తింణంల్ల 903 gs రణల క్రిలథాలింణ tse (99012 2 అ౧ంగ్గీజల్లణయంజ ఢొండ్రేజ 05 tsa Cggoie 1 : RC 
‘og 
'రాంయణ Yoga ® : esRpO 


Rpg Me RE ౧0వ గరిట బస అ కారడం 'యాంాణణరాంగేడ 


WOYE gRNnOogRం00 ఇంకా ఇ 9 ow tse ఇం ఇ౨ంక్లఖంట్ల ఇంకి (స్యాం మ / eg 09 ఇంగ OR 

అల్తంతి ర్లాట్థివు జా యయి్యంణి ఇఇ బింణంంక్ళ్‌ యర్హ్వని ఆకఉఆకండణ (903 యయింయింణ (ggg ggg “= men ne ౧౨కఈ) 

నన య. isc 2961 ‘een Tee Rslee sade spon 
$4ం( nie Digg ఇర్లేంల్ణ 


Sto 0ఇ0026్తషణ 


యాడికి గాంజ్లాల ౧00009 యుల? 
IIIX - య 


ఫారము - ౫.1 


ఓ961 ‘cody Cee దొల్ల[యాల అందది 3 


301 


ఫారము - XV 


‘eeRpeRog 
య్హ్రాంవ 6 ఆంజ భణ రదిల్లా 000% ఆడడం (కం ౯01 00% 94 'జణంజ థడాండంరణ అయిజ గేటు 
CARPREOC Fos £7 రైఇ002 Ryn Hr OE HRRpRROg sas (9 OE 9‘eT1 goog ¢oEEం0Qణ యగేర్నా 


64 ఈ 


ep? 9g gt ee sth Te os far Te woth pod 9g ea 1 














gl 71 LL OL 6 8 శై 9 g by ౯7 z | 
OO 23 E న జ్‌ న్‌ శ న ని ₹ J రై J (4 J J 
గ Gg జై Bis ba bod క BER EE విత శ 8 
గ్రా లొ మ ర 2౯ ge ge ర్త రై ళాకొ ర్ల శ ఠా ౯ 
క O ల సి ర్ట క్ష నో గో గ్రని లా oo yy ల గో న 0౦ ౬౭౯ ౪౮ 
రి లి య ల 2 ర్‌ కే ౧౯౮ 9 
౮ టొ 3 On es fl బ్ర లెల్ల es ౭౬ గర 
ళం క బిల ౮ జ్‌ జ్‌ న్‌ లి es th ళన 
లా ఆప వ్‌ ర్ట రీ న్‌ ల శే లే గ్రా ర్ట 
జ్ర త్‌ rE ? ర్ట 68 జ్ర ల్లి కే 6౮ 
ue ఖే న్డ్‌ cq అ | 
ర్‌ és రయ (8 ల్లా ర్డ్‌ వ 8 
శో gE ల క లో § వ్ర 
(ఇదెలా దర్మ 
nee sm ae 0 RRR 
AX - neq 
‘9p 
'ఖంయణ 000౬ 9ర్‌జిం : C5890! 


PPR GE PLD HR MOG UCRRIYAD OAS ౧ంర్‌ఇం 01000 HPN ERR UGS MG 
gorpotee be REN తె pol Qe 9 CW 00 eA Bye gn ౨2 UU £9 ణ బలశంండై 
౨0004 GR © GARE sp 9p 2 ‘HRMERSRE MED VOgIQR PEG ‘PRY WOE ‘Lg REQ POIRD 0౦ NG 


ధథంయుయంగాల GME ‘NERC OQNE థెణెయి థీయు (pep) PLT NTC PE I PR 2(9p) BUTT PEE Ln ee (9౦ Hore అ 
QEYROE WROD WEE LYRE PO ఇల్లి Wr 09 fag lee ఫీ 000 Tee అడ్జాంణణండ్రణ 
(౧౦౦ శంఖ రంగాల nn geo(proR Soe (9p) ER i Tn యెజంం.్రి య (92) పంతం? టు టిం 


4961 ‘Cody ee పంంయిల 99 22 


303 


ఫారము - XVII 


age fg oy os 


గళ్ల 
cegpOQ (యయ కో అ : mgm 


glhommopsd యఖ త కరీం 9 goglee cogs AE ఇంధర02 2 92002 గడె 


'ఇణలణగం085 
paw Wog cpg gon (99) ఖ జరం థీణ (టమ) gogqcgg 04 (4) 
geyrageg ఇల్లై ఎ ల్లంయి (౧9) ఖై emegee fe (mee) ‘cops ga (Al) 






















| గో pb 
(call ఇల్లి Y2N9 e5౭6 ఇం ng igo cpl 
ంణ్‌ణజ యు ఇండ Cae greg 90౧వ Tom 04 9s Ng 0g 
‘CRD MRQERCE VARY RR Og 9 


0౫ 02) eeg/g (ఈ 















(aed) 6g) oGaQg ope 
థలిణణం9g 


Qe Roll (RE 004012 ete (ge ధాయింి( 
Sy woos బల్బిణగ్‌థజ (90౧ cc gg Ras 000009 ng qos 
gages pg యి Wns goe 9౨0౧౨ 2 gage tgs 000 ఇ ఇ2ం09060 (1 














(cangW,og) gpeyg . తరం (యు 


og tc cpp 
ణప (90 ఇం 


ae Rye టల ఇ * glee ఇయం ce ఇ 








ysgogog og pote మి agnlpe couse 9og 9 (1 
, CIR eg RE “యయియం౪ (౯9 poze Migog ౦0 sosms 
Teele: en) GY ధాటయయాంల (ఢి gle) wero 0000000000 ఆలం క 9౭? Ruler (ము ‘pp ధి (99) కవల నవల 0 బఢి రరర చలి 6 6 రి చిర తిర 900 60000066 6066 


UR® అజం ఇల్లు జై ల౭థణ అలల లలల కటట 6666 6690669450 23645526 098 Terres SY TIERS నరం (LRN) అమితం పం పతతి లంజల ఏట ల రి 6 శ వలి ర 6 టి తర తిక ఇ 66 
gq (0౮2లల) కశ 9 6596496893 | 1 అవలం తతత శవ 6 లల 


(యయా. Ho SC - 97) Rae taco Np 
IIIAX - cgqee 


61 ‘cad Ce Psa BADR ర 


ఫారము - 220 


305 











(0!) 6 (9) (1) (9) 
Is ఆత 01000౯ అణ ౧6౧0 
wom Tee Rte INR YR /MRG pag ధల్హిణయంట్ల 
000400 జల్పిణగంయ్యరాథి౦డ tog te ఢం టల 


(9 (1) (9 (7) | (1) 
gee ఇందు 
‘yome అం క cope age gE 
ర Spm oe9E యయ ఏడి 'ఇంయి ఏంపిఖ gg Seog MP9 $00 
sos ణ క్రరం2 ౮ oRQR/og O¢Qe/ og a¢99/ og ధయ 
cmt | 
Ee ాధింగా 

ంక్లజై౦థి యి ౦ఎిర్సిణ దయం0ధక్‌టి న మాయు 
gee gee Clee Sega వర్త 
[sso {sD cpp : m2 
'యాయంాండేఇ /ఇథల్ణిణణంగల ges ee opel 6 దై అ గుణ వ వటం అటట అవస ళ ళం డె: vis ees నటుల ౧౪ $aoc 
aussie pn EE DO ppm శై pgm లెల్ల (దాటు 'ఇధండణణం౦కర(థీ DS (ల ఆణటల్తశజంంంాటంి 
09సంం2 (06౦0. న joj ss 9 poe ఫం అరాంణణణంండ్రేణ ఇలు లలల ge wtepe 
estes (sgenoge sles 009 % డెరదగంణ సడ) ర్వెంథింథి ఉర్టార్తిడ్లి చ న న. స్‌ 
రండథ్త లలల eee Oy og sree (అంజ ధరరల ౧ (డధాంథ్లి/ధదై “౮ ఇంంణయతి యంప్‌ల ౧2౧6 
fsdos cy Skog hala gees ‘gygepe moe tne Toe Beg ‘ppg po “220020000000000టలటలలలం 


“661 "ఉంటయి Cee Glee Bog Hn 


307 


poten weogQee ‘spon రం9ల ఇల్హిణయింణ కరెలిణ 
(డాక్లణంథు ౧0ఇ002000క 


apne pe9 95 pode gence ౨2 ణఇడైగ్జాత పండ 2 వ9లిణయుజ్ల దండగా గాంబణణ 960 జంక్‌ ఇ : క్లారా 


‘gnyecocgQe 99 ఇ ఢజ్కే9 2000 61 
“ం/యరదధారాంధ్లన్లలు తంింయయాంింది ౧యారీం ఇంర్లాణంధికింుటి 
| soa AE PORGGR (S/T oboe moe mg/g pega అ౦ఆ (౧౧) ం[002ై000క్ష్‌ 
gages 


golem weogQse ‘gO అంఆణె ఆల్హణగంట్ల కారెటీతా 
(య్జాక్లణాంర్లు 0ఇ002000క 
యాప్‌ ల oe § (AD 
“92 జళ్తింధంల్లణంణ gag gps Veco Spm RE 00000 Hog (2809 (1 
yp ఆడకు కడెం యి 9p es 00 moegne గా౭ంణ (1 
‘gp cog Seo కండల కు జంత థ్రథణ60/0926%9 (1 


- జైం0గిబల్లణల్గంక్షరణ యణ ఆం౦ంలయిఖ ఫడ్జ్‌ థంంఅణ ge pos (260 ౩2 0౧00౧9. 


‘pp అయి pe gs (AD) 

| 9g ధల్పణయంణణంత 0ష్లంంల్ధ బాట్టికో 16060 కంపఖ గాణ 00 ఇండి ర్లాడింరా (TI) 

ఇ ఆలు యుద్ధ అయి ఏలడల గాల 09 ఇంక egos (1 

yp cogs aoe gpm 09002669 (గ్ర 
_ ఇంంగిటిల్లణధంక్షద్ధణ (రూ ఆంగం ఏరజైఖ (ఇండ 
2% యం 

(Pam Raa ౮-77) ౧ణంక్‌ ౧౧4 గోడలు 
IIIXX - mq 


యాాణంభ ఇంంగాథె శంం 09 "9 
epg polo py 00000 

vor ఐ9ంఖై అకడ sig gg Neck REQ ౨౦౮౪2 CRRPS ౩2 ఇంటూ pone cos appeal poe Mtg rg 6 
segpegonee agp rEg ఇ (ee pEegenoese ఇయం గం మత థ2ణ2౦ యండండడై అఇయంజ్ల ౧ఈ యక 


ఫారము - ౫111 


Ni 


య 
gol (cog Wee Rsltee BOE వణ 


= 


sa SF NOE ‘CU goss అల్హణణం9కరలీ 6౨ 12 ఆము వలల 0౧౮9 8 కల్హణగంట nen upsgels gone ఆ 9 SRC9 1? SCE 


లై బంగం. 660 టెం ౧2 ఇంటి 9వర్సీణ క్రీం 22 600వ ‘nese 'ఇక్లీంలె “యప ‘goog (§) 
& బంధం. అంబ ఇంజ ంిబొలలిలి యంస్తిజం అ ౧ల్ల ఇ 
cpgణం0 

ye 

cep 


glhomgge csLmmogsyoe 
ogg log 22 coge ERs Wee ost డైల్‌ మంయాంానల ఇంఖై కం ఇంం ($0 496 ss 
Tee ple swe spAAon/cemogose Decne SYG/CEES ggenoge UogegAg gg లలనా 
“ట(ఆయంం {gc పటపట దివ టి టి టన టట ౦ టల 04 666866 6066646665 66 6066 తంంధింంంర్లాంలండ RR CETTE అల టు లల జం 6 0006606266 606 6628 0066646 66648 


RQ 
(§) Da 9 
౦డాక్లటా౦6 : cep 
cog jpeg mogsyo® ROYER ®D యడ గడ Tee రీ త్ల చదవరా వదద చద లలల టు లడు చన లంజల ంంతంంలం 200099 
WME RMU థి తరతరాల ౧వలిణ ఇఇ నము OOD తంల A eeu [od (onde 
“అటయెలనంం్రంవరిణ ంయధాదంంంరాంుండి ఇఖయంంచాలకిలి ggg “7? తట పి పల x ROE / gop 
ద (అండ రాంల్లం ర వీణ య టు లట వంటక ఖ cmmogs moe 18 pS చుర ఇల్పిణయండరిజా 
Voges ర్లంల్తరతై ఇ ggg గలా లరయలలలలల « NOE Sp RRO యి 00000 Cg 04 యగాంయడణై!ణ చలం 
౧000004 (6౧10 00000 YAR ౧0006 (ఇంఖస్తం్త ఆధ్ధంయణ Tope gta) అలల టంత వచన చరి 06వ 6660666866 వ కకక 6666006666 6664668660 రై ణ/0ఇ96/2౫ర ౦౦౦౪ 
౧ంంళ్లిం్ధచా “ఇం (ఇం రణం Tope gta) న. సప [HN pep న. 
పత టలు అటట ధల శ శ ౨౧ ర 0 యు gnogte Terogslee/gonos® రగ [99 PYG 
66666066 కలత రి నిడి ర లి రర 6606000664 0 66664624 ఖ్‌ ౧9౮/శ్లోం ప్రఖిల్దంల్లంంలం0 ౦ంరాంయాల్లుల ఖరైయి joc {aco య TTT EPP 6606206606 006 05206406 0666 656656 66655686 06666 8 లె 
VRE MOR RR యథ Sls RIE LEITH IID IRR MDS TS అరెల్టి కిరెజిం కండి? 
స్‌ న. Si hts లలంకాలు SE లాల Seon cRతRR( యాది 129 
అథ రివలీణ రండ 004౨ 90 కం (202 ఎకరం ఢంచుణ ౧ 
(న రజింణ ఇం ౩2 90g Ne 298 ఇం 4961 “ఎంతని Vee Rslee ఆరవది క్రిలరాలొంణ 
గ్‌. (Rag Rng SC - 99) IAXX- QE 


7061 (og Ue Rglee QI Cn 


ఫారము - 200 








came 


౧ాధ్‌ండ 
ug 
pons 






(అర్హ క్రదయింయాథి 
Royce యి శ్యాం 


pp 
uipe 






(రఫ్‌ ౧౧వ 
(9) 000000౪ .(9) 







mops 








యా 
Wipe 







CREAR 


ggetee 
mone 








credo 9 | 
goog ge 699వ 
mg ఇంటు 


ఢా 
wipe 








moni. 


ణం 
ఉడా 


(9) 00000౫ (ర 





యై 
uge 













moans 


(ధాథై౧౯ 
మరు 






RBA 
gyno mons 
gael 
wpe 








౧౧౮౦042006 





mons 


రజ 





4961 


సెక్షను - 1 


(రాష్టమునందు డీలరు. మొదటి అమ్మకందారు అ 




























‘Cena: 10 


సంబంధించి నిర్వహించవలసినది) 


యిన మోటారు స్పిరిటుకు 


..... నందు రోజువారీ వ్యవహారముల లెక్క 


(మోటారు. స్పిరిటు యొక్క వర్ణన నిర్దిష్టపరచబడవలెను) 


౮ slee ఆంది ‘i'n 


ye gees | 


Royce కయి 9 


రాడు ౧౧8 
(9) 0000902 (9 


౧.50 
ఢి 


౧ధాట0ఆ ఇల్ల? 
గండి ర (908 
(ాకలిటు ఇంత 


౧ధఢై | 


"అంధాదచ 


(e) soa (ల 


. BLE 
ఢలణణంy! 


cyegogd | 








lng 


డడ 
uige | 
mops 


(ఢాం 
wige 
moms 


0౯2002 
wipe 
mois 


cpg | 
uige 
9౦౧౦కి 


యణ 
wipe 
moms 


ళా 


mp 
wipe 
moms | 


స 
uige 


౦౧౮8౨ 


కక్‌ 





313 


= 


ఫారము - 


అయాక యంఆడి రణం * 


ONC : 0౮220 
: యాన్లఐంట్ల : glog 


'రివాల్హణలంక్రరైణ VORP IRR 

tgccose0Q ఆంక్షల న్రాచిణణణంత్లర moe GRR R ayer డె కె pg agg Ee ‘on 000005 
He లాల (SEW) nets నెం (తల క లాలా టవ తంంద్లాంయిం్లాల్లుండి NG 

| 'ఇడాణణంరయా యాజ ండరిటుడాందడందేభ 0౧ఫఖల్లింఆం (కయి 
యాకు ఇంం (౧౦౦౮ ౨ధ692ఇంయ్రం0/0య0692 ఇధ్గాంభాంింతద్హోం6 , ose A ప mopag Teor ఇఇండజ ౧౧౦ 

(౧ాగాంర.ాలభ ఇడ 'ధ్గంయణ అంంగిడల్ణిణయండ రల రైలల) “ఇదా /దలిణణంgలైణి 

ofwey uoRgEnOn HB ఖయెరయంం 01000 ఆయం కయి ౧౯౦౧0౮ 09% జ ౧౫00 డల్లణయంట్ల 0¢92/ ఉల్తంయందై 

జైరండ/899 /ఢల్పణణండ్ల ఇయయంఇ/ధిల్తంంంట్ల EER /EYROR YES BOEE GENE QOg ఇ VOGEL NG 


'ఆణంజ 00 


“గె 
/ 

geo 

‘loopy Fog sp HRPONYGS ROCRQEE SOR RRR కండర gant? ggg ts QR 
'రయాయం ౪. పైటకి ng “0౧8 ణ ౨౯౨ gp ౧౪౧ Rg ఇరు G/00 Gee Som pA Ie 4G కళల "0 See 
న. 9శంల ధిన్‌) ఇం రరర రఛ ర రవ వవ ్ర 23 660వ ఏ6 00 0660064 60664 00026606 6006666986 6 0666066664 చతల ర అ ను ప లట 
పపంచ పాపట నిట EEN PO $606 గఇంయాయయు తి Mn A OTE UPUREA CO టట లలు + TT LD ED భామ బట్టు 
లు I TTT] 


Gs Teeqmoge ఇలు Hwee Nog RFR 6 - 08 {sc 4961 ‘hn ee Rates dE gp 
(Rpm Goad ఇ 0 - 81) (Rog శకం C - 09 


©-IXXX ౯౧౯ 


Lsél ‘(coug Ue egw “బ'ణ 


315 


వ ఆదాయం. pie dom 9౪౯ ౯6 pihoe seg NCH (6) 
+ gg cg tog "99 “అణ (9) 

: Soe EE GYR gb jy age/ggle 0౨459 (1) 

: 9g gE Seog fg Rslee (9) 

కి RENE Ga 000002 mg pay sag (9) 

RRR Bae 0000 gg a QOL (7) 


: oC (9) 
: gee (ర) 
ః దీ ౧600 (1) న 
6ాల్లింఆంయణ 
ఆల $ ROR 
౩ ౧ాకటై౦ట్లు ‘9g 
hommopsd ag 6 ఇధింన్తైలీయంధ 


00005 gpd Ag poRleg 000009 AE FORGE GL RARE RYRQLIRE POR SREY 9 32% goons (శ) 
“యఎరదమయయింధ్లక్లల బై dg CRO CIs కిలలలింణ GO SPDs 
: * యం SBS TURE నా టు ao tesa gén Toe త * * న కులు స సభ లం దరూ ౨ (8) 
gen ie ౨2 Rpg 9,6-ge ౨౪౦ og esto gpAdon ౧9099 ఇ “యాయియారాంధ్లున్లల్లు 050 న్‌ 

cy లఫై 69 gg ౨9౪ goat 29౬ 0౧౦ఇ౦౦దర్త0దైన mpage a es ర్న ‘Rg 90% ంల్లింఆయిల (7)|౮ 
“యరమంయయింధ్లల్లలు afm C9 ఆఆ ఖర C5 రీయం్రడ/9౧ల్త/యయయలఇంతు wD 00S NE ఇం Gog 
2g (ROE Ge 00000 mE taco సీం ఆయం [NOR eee య me 
batted క హయ == దైర్యం కయి (బూావిటడ రహ 
(ఇజం) eee eww ల 8 

Besa olee Seg 

ఇం 9వర్సీణ రీయర్తుడి 


Tee వ : 


(9sgenogయE) (Ram Ran ఇ( 6-9) 
: కీతంథయాన (gig gnmog Epc) 


అ 100౦ eae 


ఫారము 22౮౦1 - ఎ 


317 











Goe  Goe 



















feog $5ఉంథి 
ఆయాంధు యణ 
౨. సూ. పళ న 
$0 (ఈలి యంగా 69 . 
gle Seo ఆల్ణణణండ కఉంథ “ఆయు కోట అ ఇంథ కయ Gog శ 
gop Re RRడE ఆజ) gg G9 వణ క sae cgogg Shog LEE oa Ng fe 9 లై 
యటం జలిణణంణ ౧ ౧9౮౮ goee యతి gt koe one ‘ggn 99? gogsiy goose 92 గ్‌ 
— కిం దంగా ఇయ ఉక్‌ థి కాంం 0006 కదాని ళఆయందై 9జి ట్ర్‌ 
(ధాలు ae 22-9౯) - MRE ల 
ర్త 
wa గ (0s (౪ (ar (or (ఇ (ఆ (Oe (ఇ (Mz (Ce | ల 
Gye Roe Roe పం (ఫం. Gore Goe (ంంణ పెం oe oe  Goe @ 
అంగం ,ధఢణ పం ప్రుంర్లాం్ల ఆజ 6౧ ,ఏంయాంధ she pa pmo phe pe 1 
వవ శ. (కథ (కె (కలి 
. డడం  ఏల్బణణండ్ల టకం... బళ్తింథిల  యూాధ్‌ర  ఏల్బణణంట్ల యాఢ్‌ర ఇలిణణం్ల 
శల ఆఆ ఆరి కొటి కణం 602 ఉం ౨ ఆణ ఆఆ ఆల్‌ eA segs. 
౧౮ Roy RIA QR grog 9G epee ఆలం Soe og gg 
(pm gn 9 2 - 37) nRea ee 
AIXXX - ౧౫౧౪ 


. 
. 
ఉ ౫౩ ఇ 8 ఇక 
౪ క ఠః 
ఇ ౪ 9 
ఇ; 2 ణి 
ఇ 4 5 ఇ 4 nn 4 టి 
«nn ఉ | న ఇ శక 


శ 


అ ఈ 4 6 2 ౪ 6 8 5 8 4 
త = 2 3 8 





వ్యాట్‌ క : 321 


వ్యాట్‌ ఇటీవల కాలంలో ఎంతో సంచలనాన్ని సృష్టించింది. వ్యాట్‌ పూర్వాపరాల్ని చిన్న topics గా విభజించి 
- పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంలో దీనిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. 


వ్యాట్‌ మన రాష్ట్రంలోనే ఉందా? దేశస్థాయిలో, విదేశాల్లో ఇలాంటి వ్యాట్‌ ఉన్నదా? 


కేంద్ర ప్రభుత్వం పరోక్ష పన్నుల కమిటీ అధ్యయనాల ఆధారంగా “మాడిఫైడ్‌' వ్యాట్‌ ను అమల్లోకి తెచ్చింది. 

| ఎక్సైజు సుంకాల వసూళ్ళలో ఇప్పుడు దీనిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. దీనిని సర్వీసుల రంగానికి కూడా విస్తరింప 
చేయాలని చూస్తున్నారు. క్రమక్రమంగా ఉత్పత్తి వస్తువులన్నింటినీ “మోడ్‌ వ్యాట్‌ క్రిందకు తీసుకొని వచ్చేందుకు 
ప్రయత్నం జరుగుతోంది. 


నిజానికి ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌కి కూడా పూర్తిగా కొత్తదేమీ కాదు. ఉదాహరణకు మద్యాలసై ఇలాంటి 
విధానం ఇప్పటికే అమ్మకంలోకి వచ్చింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో దాదొపు 39 దేశాల్లో వ్యాట్‌ విధానం 
ఇప్పటికే అమల్లోకి వచ్చింది. | 


వ్యాట్‌లో ఎన్ని పద్ధతులున్నాయి? ఇప్పుడు మనరాష్ట్రంలో అమల్లోఉన్న వ్యాట్‌ ఎ రకానికి చెందింది? 


స్థూల ఉత్పత్తి, ఆదాయం, వీనియోగం ఆధారంగా మూడు రకాల వ్యాట్‌ పద్ధతులున్నాయి. ప్రస్తుతం మన 
రాష్ట్రంలో వినియోగ ఆధారిత వ్యాట్‌ పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ పద్దతిలో తుది వినియోగంపైననే పన్ను విధిస్తారు. 
వినియోగ ఆధారిత వ్యాట్‌ పన్ను మొత్తాన్ని లెక్క కట్టడానికీ ఇన్‌వాయిస్‌ లేక టాక్స్‌ క్రెడిట్‌, సబ్‌ ట్రాకన్‌ అనే రెండు 
విధానాలున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రం టాక్స్‌ క్రెడిట్‌ పద్ధతిని అవలంబిస్తోంది. దీని వల్ల ఉత్పత్తి లేదా పంపిణీలకు 
సంబంధించిన ప్రతి దశలోనూ ప్రతి కొనుగోలు లేదా అమ్మకం విలువపై పన్ను లెక్క గడతారు. డీలరు తన అమ్మకాల్లో 
చూపించిన వ్యాట్‌ మొత్తం నుంచి ఇది వరకే చెల్లించిన పన్ను మొత్తాన్ని తీసివేసి పన్ను బకాయిని నిర్ణయిస్తారు. 
వ్యాట్‌ మల్టిపుల్‌ పన్ను విధానమా? 


పైపైన చూస్తే మల్టిపుల్‌ పన్ను విధానం, వ్యాట్‌ ఒక రకంగా కన్పిస్తాయి గాని - రెంటికీ చాలా తేడా ఉంది. మల్టిపుల్‌ 
పన్నుల్లో ఒక వస్తువు అమ్ముతూ పోతే - వినియోగ దారుడి వరకు ఉన్నదశల్లో అన్నింట్లో పన్ను విధించబడుతుంది. 
అందువల్ల పన్నుభారం పెరిగి వినియోగ దారుడి చేతిలోకి వస్తువు చేరేటప్పటికీ తడిసి మోపెడు అవుతుంది. 
కాని వ్యాట్‌ లో అలా ఉండదు. ప్రతి దశలో అమ్మకం ధరకు, కొనుగోలు ధరకు మధ్య ఉన్న తేడా మొత్తంపై 
వ్యాట్‌ను విధించాలి. అన్ని దశల్హొ ఉన్న అమ్మకాల్లో ఈ సూత్రాన్ని పాటిస్తారు. దీనిని గురించిన అవగాహన సరిగా 
లేక పోవడం వల్ల వర్తకుల్లో చాలా మంది వ్యాట్‌ను అపార్థం చేసుకుంటున్నారు. 
| వ్యాట్‌లో పన్ను చెల్లించే విధానానికి ఉదాహరణ :. 


ఫ్యానులందు వ్యాపారం చేస్తున్న 'ఎ అనే తయారీదారుడు లేక మొదటి అమ్మకందారుడు 1000 
రూపాయిలకు ఫ్యానుని అమ్మినపుడు దానిపై 10% చొప్పున పన్ను 100 రూపాయిలు అవుతుంది. మొత్తం కొనుగోలు 


ప్రత్యేక అనుబంధము 


వ్యాట్‌ 323 


రాజా చెల్లయ్య కు పూర్వం వచ్చిన కమిటీలేమిటి? వాట సిఫార్సులు ఎమిటి? 


ఎ) లోకనాథన్‌ కమిటీ (1963), భూతలింగం కమిటీ (1977) లు ప్రధానంగా ఇంతకు ముందు వచ్చిన 
కమిటీలు-శర్మ, బాగ్చి, మెహతా అధ్యయనాల నివేదిక వల్ల కూడా చట్టంలో కొంత మేరకు మార్పులు జరిగాయి. 


పై కమిటీలో కొంతలో కొంత సరళీకరణ దిశగా, వెసులు బాటు, పారదర్శకతను పెంపొందించడానికి 

తోడ్పడ్డాయి. కాని ఎక్కువ భాగం అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు మాత్రమే తోడ్పడ్డాయి అవి. పన్నుల 

| మౌలిక సూత్రాలను పరిగణనలోనికి తీసుకున్నట్లు కన్పించడం లేదు. ఇక్కడ పన్ను విధింపు విషయంలో కొన్ని 
మౌలిక సూత్రాలను గురించి ప్రస్తావించాలి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. 

1) పన్ను విధింపు సరళంగా ఉండాలి. సంక్షిష్టంగా ఉండరాదు. ఉదాహరణకు అదనపు పన్ను, బేసిక్‌ రేటు, 

సర్‌చార్జి, టర్నోవరు టాక్సు ఇందులో సంక్షిష్టత ఏమిటంటే వినియోగదారుణ్హించి డీలరెంత వసూలు చేయాలి? 


డీలరు డిపార్టుమెంటుకెంత చెల్లించాలి? స్పష్టంగా అర్థం కాదు. 


2) టాక్స్‌ బేస్‌ను సహేతుకంగా విస్తరించుకోవాలి. అంటే పన్ను రేటును పెంచడం లేదా పన్ను మీద పన్నులు 
విధించడం ద్యారా పన్నుల ఆదాయాన్ని పెంచుకోకుండా, పన్నుల మూలాన్ని విస్తరించడం ద్వారా ఎక్కువ 
ఆదాయం రావడమే కాకుండా, సదరు పన్ను సహేతుకంగా కూడా కన్పిస్తుంది. 

3) పన్ను విధింపు అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉండాలి. అంటే ఆర్థిక వ్యవస్థలో పన్ను విధింపు చాలా 

|| ప్రధానమైన విషయం. పన్ను విధింపులో మార్పులు ఆర్థిక వ్యవస్థ మీద అనుకూల, ప్రతికూల ఫలితాల్ని చూపిస్తాయి. 
అభివృద్ది అనేది ఒంటరిగా పరిశీలించే అంశం కాదు. అందువల్ల అభివృద్దిని మరింత అభివృద్ది దిశగా నడిపించే 
పన్నుల విధానం ఉండాలి. 

ఈ నేపథ్యంలో - పన్నుల విధానాన్ని సూటిగా, సమంజసంగా, సహేతుకంగా రూపొందించే ఉద్దేశ్యంతో 1993 
డిసెంబరు 3వ తేదీన రాజా చెల్లయ్య అధ్యక్షతన నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఎర్పరిచింది. 

అధ్యయనం చేసి,సమీక్షించి రెండు ప్రధానమైన అంశాలపై సూచనలను ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అవిః 

1. సమర్థమైన, సహేతుకమైన ప్రగతి శీల పన్నుల విధానాన్ని సూచించడం. 

2. శీఘ్రంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆదాయ ఉత్పాదకత పెంచడం. 

సదరు కమిటీ - అన్ని అంశాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్దిష్టమైన, విపులమైన, ప్రగతి శీలమైన కొన్ని 
సూచనల్ని చేసింది. 


“వ్యాట్‌” విషయంలో వర్తకుల ఆందోళనలేమిటి? 


బిల్స్‌ ఇవ్వడం : ఆ.ప్ర.సా.అ.ప. చట్టం 1957 లో కొత్తగా వ్యాట్‌కు అనుగుణంగా 13-సి సెక్షను చేర్చడం 
జరిగింది. ఇటువంటి నిబంధన ఇంతకు ముందున్నప్పటికీ వ్యాట్‌ విషయంలో దీని పట్టింపు అధికంగా ఉంటుంది. 
వ్యాట్‌ ప్రకారం ఎంత పన్ను చెల్లించాల్సిందీ నిర్ధారించాలంటే తన మొత్తం టర్నోవరులో ఇంతకు ముందే తన 
విక్రయదారు అమ్మినప్పటి టర్నోవరును తీసివేసి మిగతా భాగాన్ని తన టర్నోవరుగా నిర్ణయించాలి. ఇందుకు డీలర్లు 
సాధారణంగా ఈ క్రింది అభ్యంతరాన్ని లేవనెత్తుతున్నారు. తనకున్న తక్కువ వ్యవధిలో ఎక్కువ కార్యకలావాల్ని 

| డీలరు చూడాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి దానికీ బిల్లు ఇవ్వడం సాధ్యం కాదు. 


ప్రత్యేక అనుబంధము 


వ్యాట్‌ 325 


ప్రముఖ ఆర్థిక నిపుణుడు, వ్యాట్‌ రూప కల్పనకు మూలమైన వ్యక్తి రాజా చెల్లయ్య ఇటీవల మద్రాసులో " 
మాట్లాడుతూ వాణిజ్య పారిశ్రామిక వర్గాల ప్రయోజనాల కోసమో, ప్రభుత్వం వనరులను పెంచడానికో వ్యాట్‌ను || 
ఉద్దేశించలేదని, దేశం ఆర్థిక అభివృద్ధి ప్రజాశ్రేయం దృష్ట్యానే వ్యాట్‌ అవసరమని పేర్కొన్నారు. 
ఒక వైపు ఆర్థిక రంగంలో దేశంలో ఇబ్బడి ముబ్బడిగా మార్పులు వస్తున్నాయి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో మార్కెట్‌ || 
శక్తులు వినా ఏవి శాసించలేనంతటి స్వయం ప్రతిపత్తి వస్తోంది. అలాంటి తరుణంలో పన్నులు, అదనపు పన్నులు, || 
సర్‌చార్జిలు పేరుతో అశాప్రీయంగా ఉండే పాత విధానాలు తప్పకుండా తొలగి పోవాలని అందరూ కోరుకుంటారు... || 

అలాగే ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం దిశగా పయనిస్తున్న సందర్భంలో ప్రతి వ్యక్తి జీవితానికి, కనీసావసరాలకు || 
స్పందిస్తూ బాధ్యత పడాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వాల్లో సామాజిక జీవన రంగంలో ఉన్న ఆలి, ఎ 
అజ్ఞానం, పేదరికం, వైకల్యం - లాంటి సమస్యలన్నిటికీ ‘భీమా ఇవ్వాలి. (అంటే ఇక్కడ భీమా అన్న పదం పూచి || 
పడటం అనే అర్థంలో వాడుతున్నాం) అందువల్ల ప్రభుత్వాల బాధ్యత భారం పెరిగింది. అంటే - అనివార్యంగా || 
ప్రభుత్వం తన ఆదాయపు వనరుల్ని పెంచుకోక తప్పదు. 

అయితే - ఆదాయపు వనరుల్ని పెంచుకోవడమెలా? 

- ఉన్న పన్నుల మీద అదనంగా సర్‌చార్జిలు వగైరా విధించడం. 

- కొత్త వస్తువుల మీద పన్ను వేయడం. 

- పన్ను రేట్లను పెంచడం వగైరా. 

ఈ మూడు పరిష్కారాల్లో అదనపు పన్నులు వగైరా విధించడం అశాస్త్రీయం. పన్నును నిర్ధారించడం, లెక్కలు || 
నిర్వహించడం, తనిఖీ చేయడం వంటి అన్నిఅంశాల్లో ఏదో రూపంలో లొసుగులు జరగవచ్చు. అన్నిటికీ మించి || 
| వినియోగ దారుడి మీద అంతిమ భారం అధికమౌతుంది. కొత్త వస్తువుల మీద పన్ను వేయడమనే రెండో పరిష్కారాన్ని || 
పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు అన్ని వస్తువులపై పన్ను ఉంది. లేని అంశాలపై పన్ను విధిస్తే ప్రభుత్వం కేవలం . 
ఆదాయ వనరుల్ని విస్తృతం చేసుకోవడమే కాకుండా, సదరు 'అంశాన్ని సామాజిక - ఆర్థిక వ్యవస్థలో దాని ఫలితాల్ని | 
| చూడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ విధంగా సంకుచితంగా పన్ను విధించడం వీలు కాని పని, 
మూడో మార్గం పన్నురేట్లను పెంచడం, దీని వల్ల ఆర్థిక, మార్కెట్‌ రంగాల్లో విపరీత, వికృత ఫలితాలు ఏర్పడవచ్చు. . 
| ఆదాయపు వనరుల్ని పెంచుకోవాలన్న ఆబతో పారిశ్రామిక రంగాన్ని ఉత్పత్తి రంగాన్ని పణంగా పెట్టాల్సిరావచ్చు. ఇంత | 

విస్తృత ప్రాతిపదికన చర్చ జరిగిన తర్వాతే టాక్సు బేసును వీలైనంత విస్తృతం చేసేందుకు సబబైన మార్గంలో వ్యాట్‌ను || 

విధించడం జరిగింది. ఇది, ఒక్కసారి మన దేశంలో ఊడిపడింది కాదు. ఇప్పటికే కేంద్ర ఎక్రైజులో ఉంది. 

అయితే - దురదృష్టవశాత్తూ వ్యాట్‌ చుట్టూ అపోహల నీడలు -తారాడుతున్నాయి. వీటిని అధిగమించడానికి | 
వ్యాపారస్తుల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో ఓపెన్‌నెన్‌ తో కూడిన చర్చ జరగాల్సి ఉంది. ఇది అమలౌతున్న ఈ మొదటి ! 
దశలో రెండు వర్గాల మధ్య పరస్పర విశ్వాసం, సహభావంతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఒకరినొకరు అవగాహన 
చేసుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పెంచుకొనే మార్గంలో చర్యల్ని చేపట్టాల్సి ఉంది. 

"Taxis important 
Tax payer is more important" 
అన్ని Taxation Proverb మనకు స్పూర్తినివ్వాలని కోరుకుందాం. 


ప్రత్యేక అనుబంధము 


ప 327 
జారీ చేయబడిన బిల్లు నందు సరుకుల విలువ రూ. 1170 గా (1100 + 70) గా చూపించబడుతుంది. దాని పై 10% | 
చొప్పున పన్ను బాకీ 117 రూ. అవుతుంది. కావున సి కస్టమర్‌ నుండి సరుకుల విలువ కొరకు రూ. 1170/- మరియు | 
పన్ను కొరకు రూ. 117/- వసూలు చేసుకొనవచ్చు. సి యింతకు ముందే పన్ను కొరకు బి కి రూ. 110/- చెల్లించి 
ఉన్నాడు. కావున అతను రూ. 117/- నుండి రూ. 110/- తీసివేసి మరియు మిగిలిన మొత్తమయిన రూ. 7/- ను 

| డిపార్టుమెంటుకు చెల్లించాలి. సి చేత జారీ చేయబడిన అమ్మకపు బిల్లు నందు అతను సరుకుల విలువగా రూ. ' 
4170/- లను మరియు పన్ను కొరకు రూ. 117/- లను విడి విడిగా చూపించవచ్చు. పన్ను యొక్క తగ్గింపు కొరకు 
ఇదే విధమయిన పద్దతి తరువాత వచ్చే ఎన్ని లావాదేవీలకయిననూ వర్తిస్తుంది. 


| తత్పూర్వ అమ్మకపు స్థానము నందు అమ్మకపుదారు, ఎ కారణము చేతనయినప్పటికీ, సరుకుల విలువను || 
| మంయు వసూలు చేయబడిన పన్నును విడివిడిగా చూపనప్పుడు, పన్ను ఇంతకు ముందే వసూలు చేయబడినదని 
Ir స రాయిస్‌ చూపించుచున్నప్పుడు, తత్పూర్వ అమ్మకపు స్థానము నందు అమ్మకపు దారు చేత వసూలు || 
| చేయబడిన పన్నును ఆరవ షెడ్యూలు యొక్క ప్రావిజో నందు ఇవ్వబడిన నమూనాను అనుసరించుట ద్వారా | 
నిర్ణయిస్తారు. ఉదాహరణకు 'ఎ' సరుకులను, అన్నీ కలుపుకున్న ధర అయిన రూ. 1100/- లకు “బి కు అమ్ము | 
త్రాడు. 'ఎ' చేత వసూలు చేయబడిన పన్నును ఆరవ షెడ్యూలు నందున్న, ప్రొవిజో యొక్క విశదీకరణము నందున్న | 
ఈ క్రింది సూత్రముననుసరించుట ద్వారా నిర్ణయిస్తారు. 
10% (పన్ను రేటు) ౫ 1100 (తత్సూర్య అమ్మకపు స్థానము వద్ద అమ్మకపు ధర) 

110 ( అనగా 100 + పన్ను రేటు) 

వసూలు చేయబడిన పన్ను రూ. 100/- అవుతుంది మరియు దానినే రెండవ అమ్మకపు స్థానము వద్ద అవే | 
సరుకుల అమ్మకపు విలువపై చెల్లించబడవలసిన పన్ను నుండి తగ్గించెదరు. . 
వ్యాట్‌ సరుకుల యిందు వ్యాపారం చేస్తున్న డీలర్ల చేత జారీ చేయబడవలసిన బిల్లుల నమూనా కొరకు | 
అనుబంధము యొక్క 333వ పేజిని 'చూడండి. || 
సై విధముగా వ్యాట్‌ సిద్ధాంతము ఉన్నపుడు డీలర్ల వెసుల బాటు కొరకు వాస్తవంగా చేయవలసింది చాలా | 
సరళంగా ఉన్నదన్న, విషయాన్ని ఇక్కడ గుర్తించవచ్చు. ప్రతి కన్‌సైన్‌మెంటు యొక్క అమ్మకము, లేక కొనుగోళ్ళతో | 
సంబంధం లేకుండా ప్రతి నెలలోనూ ఆ నెలలో అతనిచే చేయబడిన వ్యాట్‌ సరుకుల కొనుగోళ్ళపై అతని చేత 
చెల్లింపబడిన పన్నును అదే నెలలో వ్యాట్‌ సరుకుల అమ్మకాలపై అతని చేత వసూలు చేయబడిన పన్నునుండి | 
తగ్గించుటకు మరియు తేడాను మాత్రమే ప్రభుత్వమునకు చెల్లించుటకు ప్రతి డీలరు దీని క్రింద అనుమతించబడతాడు. || 
ఈ క్రింది పేరాలో ఇవ్వబడిన ఉదాహరణలని దయచేసి చూడండి. | 

2(1) సెక్షను యందు (యమ్‌ యమ్‌) క్లాజు నందు '్రీబైలు డీలరు నిర్వచనం చేర్చబడినది. ఈ నిర్వచనం 

| ప్రకారం టర్నోవరు 10 లక్షల రూపాయలు మించనటువంటి మరియు సరుకులను పూర్తిగా వినియోగదారులకు 
అమ్మేటు వంటి ఎ డీలరయినా రీటైల్‌ డీలరవుతాడు. రెండవ మరియు తదనంతర అమ్మకము నందు చేరిన 
విలువపై పన్ను చెల్లించుట నుండి రీటైల్‌ డీలరు మినహాయించబడినాడు. కాని అతడు ప్రథమ అమ్మకము | 

స్థానము నందు సరుకుల టర్నోవరుపై పన్ను చెల్లించుటకు బాధ్యుడౌతాడు. = 

1-4-95 నాటికి ప్రారంభ నిల్వలుగా ఉన్న సరుకుల అమ్మకాలపై “వ్యాట్‌ పరంగా పన్ను తగ్గిస్తారా? | 
దీనికి వివరణ ఏమిటంటే తత్పూర్వ అమ్మకపు స్తానము నందు డీలరు చేత చెల్లింపబడిన పన్ను అవే | 


ప్రత్యేక అనుబంధము 


వర్క్స్‌ కాంట్రాక్టు 329 


ఈ మధ్యకాలంలో 1-4-95 నుంచి రాష్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 22వ సవరణ ఆధారంగా చట్టంలో అతి 
ప్రధానమైన మార్పులు వచ్చాయి. డీలర్లకు వాటిని గురించి ప్రాథమిక అవగాహన కల్పించేందుకు విలుగా 
మార్పులకు సంబంధించిన అంశాలన్నింటిని పరిచయం చేస్తున్నాం. 


| పన్ను రేట్లను సరళీకరించుట : 


5-ఎ సెక్షను (అదనపు పన్ను) 6-బి సెక్షను (సర్‌చార్జి) తొలగించబడ్డాయి. టర్నోవరు నుండి పన్ను వసూళ్ళని 
మినహాయిస్తూ 2వ సెక్షను యొక్క (యస్‌) క్లాజు నందున్నటర్నోవరు యొక్క నిర్వచనము సవరించబడింది. 
కాబట్టి 1-4-1995 నుండి ఏ సరుకైననూ “షెడ్యూళ్ళ నందు ఉదహరించబడిన సింగిల్‌ రేటు వద్ద లేదా ప్రభుత్వ 
ఉత్తర్వుల చేత ప్రకటించబడే రాయితీ రేటు వద్ద మాత్రమే పన్నుకు బాధ్యమౌతుంది. అదనపు పన్ను, సర్‌చార్జి, 
మరియు పన్నుపై పన్ను ఇకపై విధింపబడవు. టర్నోవరు యొక్క నిర్వచనము నందు సవరణ ఫలితముగా పన్ను 

| వసూళ్ళపై పన్ను విధించుట రద్దయింది. చట్టము క్రింద బాకీ అయిన పన్ను కంటే అధికముగా పన్నును డీలరు 
వసూలు చేసిన సందర్భమునందు పన్ను వసూలు కొరకు తగ్గింపు, చట్టము క్రింద బాకీ అయిన పన్నుకు పరిమితము 
చేయబడాలి, కాబట్టి వాణిజ్య పన్నుల అధికారులు డీలర్ల చేత వసూలు చేయబడిన పన్ను మొత్తాన్ని జాగ్రత్తగా 
పరిశీలించాలి మరియు అధిక పన్ను వసూళ్ళపై మినహాయింపును డీలర్లు క్లెయిము చేయడం లేదని సంతృప్తి 
చెందాలి. నిర్దిష్ట నెలలందు టర్నోవరు నందు తగ్గుదల ఉన్నదని డీలరు చేత రిపోర్టు చేయబడిన సందర్భము నందు, 
ఇతర విచారణలే గాక అతని చేత పన్ను కొరకు క్లెయిము చేయబడిన తగ్గింపులు చట్టము క్రింద నిర్ధిష్ట పరచబడిన 
పన్ను రేట్లకు అనుగుణంగా ఉన్నవేమో పరిశీలించాలి. 


ఏవయినా అధిక పన్నువసూళ్ళు గుర్తించబడితే తాత్కాలిక అసెస్‌మెంటు చేయుటకు మరియు తేడా 
టర్నోవరుపై పన్ను బాకీని వసూలు చేయుటకు చర్యలు తీసికొనబడవలెను. 


“రిటైలు డీలరు” : నిర్వచనం చేర్చబడింది. 


2(1) సెక్షను యందు (యమ్‌ యమ్‌) క్లాజా నందు “రిటైలు డీలరు” నిర్వచనం చేర్చబడినది. ఈ నిర్వచనం 
ప్రకారం టర్నోవరు 10 లక్షల రూపాయిలు మించనటువంటి మరియు సరుకులను పూర్తిగా వినియోగ దారులకు 
| ఆమ్మేటువంటి ఏ డీలరయినా రిటైలు డీలరవుతాడు. రెండవ మరియు తదనంతర అమ్మకము నందు చేరిన 
| విలువపై పన్ను చెల్లించుట నుండి రిటైలు డీలరు మినహాయించబడినాడు, కాని అతడు ప్రథమ అమ్మకపు స్థానము 
నందు సరుకుల టర్నోవరుసై పన్ను చెల్లించుటకు బాధ్యుడౌతాడు. 
టర్నోవరు యొక్క నిర్వచనము నందున్న (1), (11) సబ్‌ క్లాజు లందు చేయబడిన మార్పుల ఫలితముగా | 
టర్నోవరు నందు వసూలు చేయబడిన లేక చెల్లించబడిన పన్ను మొత్తము చేరదు. ఫలితముగా పన్ను సై మఠల 
పన్ను పడటం ఉండదు. అనగా టర్నోవరు నుండి పన్ను మొత్తములను తొలగించడమైనది. 


“వర్క్స్‌ కొంట్రాక్ట” పరిధి విస్తృతమైనది. 


వర్క్స్‌ కాంట్రాక్యపై పన్ను విధింపు ప్రణాళిక 1-4-1995 నుండి మార్చబడినది. 2(1) సెక్షను నందున్న (1) 
వ సబ్‌-క్లాజు నందు వర్క్స్‌ కాంట్రాక్టు నిర్వచనము సవరించబడినచి. సవరించబడిన నిర్వచనము ఫలితముగా | 





ప్రత్యేక అనుబంధము 


సెక్షను క్‌ ర్‌- జత 


వివాదము యొక్క పరిధిని కూడా దా తగ్గించుటకు me నందలి తత్పూర్వ ఆ 
పన్నుకు గురి అయినవా లేదొ ఆను వాస్తేవముతో సంబంధం లేకుండా హైద! క్క || 
కాంట్రాక్టు నందు ఉపయోగించబడిన సరుకులు పన్నుకు బాధ్యము కాగల చార్జింగు "సెక్షను పరిచయం బేయ | 
|| బడింది. కాని ఈ క్రింది మినహాయింపులు లేకపోలేదు. అవిః | 





11 (ఎ) రాష్ట్రము నందు పన్నుకు గురి అయిన డిక్లేర్డ్‌ సరుకులు అవి కొనుగోలు చేయబడిన ఫారము నందే వర్క్స్‌ 
|| కాంట్రాక్టు యొక్క నిర్వహణము నందు అవి వాడబడినట్లయితే మరల పన్ను విధింపునకు గురి కారాదు. . 
(బి) నాలుగవ షెడ్యూలు నందు నిర్దిష్ట పరచబడిన సరుకులు అదే ఫారము నందు వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క ' 
|| నిర్వహణము నందు ఉపయోగించబడినట్లయితే అవి పన్నుకు బాధ్యం కాదు. 
|| _(సి)కేంద్ర అమ్మకపు పన్ను చట్టము యొక్క 5వ సెక్షను క్రింద ఎగుమతి లేక దిగుమతి క్రమము నందు లేదా || 

'| 3వ సెక్షను క్రింద అంతర్రాష్ట్ర వర్తకము లేక వాణిజ్య క్రమము నందు కాంట్రాక్టరు చేత కాంట్రాక్టీకి బదిలి చేయబడిన || 
| సరుకులు మినహాయించబడినాయి. | 
(డి) వర్క్స్‌ కాంట్రాక్టు యొక్క నిర్వహణము కొరకు సబ్‌-కాంట్రా క్ష కరుకు చెల్లించబడిన మొత్తములు, అయితే . 
|| ఆసబ్‌-కాంట్రాక్టరు రిజిస్టరయిన డీలరు కావలెను మరియు సంబంధిత అసెసింగ్‌ అథారిటీ ముందు అతని చేత || 
|| దాఖలు చేయబడ రిటర్నులందు ఆ టర్నోవరును అతడు చేర్చవలెను అను షరతుకు లోబడి, మినహాయించబడ్డారు. 


(ఎ) నుండి (డి) వరకు ఉన్న పేరాల యందు నిర్దిష్ట పరచబడిన సరుకుల విలువను మరియు లేబరు మరియు | 
|| సేవల చార్జీలకి సంబంధించిన మొత్తములను తీసివేసిన తర్వాత వచ్చేటు వంటి నికర టర్నోవరుపై 6% చొప్పున | 
|| పన్ను విధించబడాలి. || 
| సెక్షను ర5-జి (రాజీ ప్రణాళిక) 


1 వర్క్స్‌ కాంట్రాక్టుల కొరకు రాజీ ప్రణాళిక మొట్ట మొదటి సారిగా పరిచయం చేయబడినది. ప్రణాళికను || 
| ఎంచుకొను ఏ డీలరయిననూ మొత్తము టర్నోవరుపై 4% రేటు చొప్పున పన్ను చెల్లించవలెను కాని ఈ bas . 
|| క్రింద పన్నుకు బాధ్యమయ్యే టర్నోవరు, లేబరు' మరియు సేవల చార్జీలకు సంబంధించిన మొత్తములను మరియు | 
| చేయబడిన ఏ పని కొరకై ననూ సబ్‌-కాంట్రాక్టరుకు చెల్లించబడిన మొత్తములను తీసి వేసిన తరువాత లెక్కించబడుతుంది. |! 
|| సరుకుల విలువపై 4% పన్ను వాటి కాంపోజిషనుతో సంబంధం లేకుండా విధించబడుతుంది. పన్ని చెల్లించుటకు | 
| తన ఎంపికను నిర్వర్తించుట కొరకు కాంట్రాక్టరుకు కాల పరిమితి విధించబడుతుంది. | 






సెక్షను 5- హెచ్‌ ః (మూల స్థానము వద్దే పన్ను తగ్గింపు) 


5-హెచ్‌ సెక్షను క్రింద మూలస్థానము వద్దే నిర్భంద పన్ను తగ్గింపు యొక్క ప్రణాళికను పరిచయం చేశారు. 

| ఈ సెక్షను క్రింద ఎ ప్రభుత్వ శాఖ [ఘన కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర లేక రాష్ట్ర లేక ఎ || 
|| స్థానిక అధారిటీ లేక చట్టబద్ధ సంస్థ అయిననూ వర్క్స్‌ కాంట్రాక్క యొక్క నిర్వహణము నందు ప్రమేయమైన || 
|| సరుకుల టర్నోవరుపై 4% చొప్పున పన్నుని తగ్గించాలి. ఈ మొత్తము సంబంధిత అథారిటీల చేత తగ్గించబడాలి || 
|| మరియు 7 రోజుల లోపు ప్రభుత్వ టెజరీ నందు. జమ చేయబడాలి. అట్లు చేయబడిన తగ్గింపునకు సంబంధించి . 
| ఒక క ధృవ పత్రమును సంబంధిత డీలరుకు యివ్వవలెను. పన్నును తగ్గించుట యందు లేదా అట్లు తగ్గించబడిన || 


ప్రత్యేక, అనుబంధము 


బిల్లులు 333 
|13-సి బిల్లుల జారీ ః 

. ఆ.ప్ర.సా.అ.ప. చట్టము నందు 13 సి అను కొత్త సెక్షను చేర్చబడింది. ఈ సెక్షనుననుసరించి సంవత్సరమునకు 

| 1లక్ష రూపాయలు టర్నోవరు దాటినట్టి ప్రతి డీలరు అతడు రూ. 100/- మించిన అమ్మకం చేయునపుడు సరుకుల 

|| విలువను మరియు దానిపై వసూలు చేయబడిన పన్నును విడి విడిగా చూపుచు (ప్రెఫ్రైబ్‌ చేయబడిన నమూనా || 
|| యందు అమ్మకపు బిల్లు లేక నగదు రశీదునుజారీ చేయాలి. రూ. 100/- కన్నా తక్కువ విలువ కలిగిన అమ్మకముల = . 
|| సందర్భము నందు కొనుగోలు చేయు వారి చేత డిమాండు చేయబడినపుడు బిల్లు జారీ చేయబడాలి. అమ్మకపు బిల్లు 
|| జారీ చేయుట యందు గాని లేక అమ్మకపు బిల్లు నందు పన్ను వసూళ్ళను విడిగా చూపించుట యందు గాని డీలరు || 
|| విఫలమయిన సందర్భము నందు అతడు పన్ను బాకీకి 5 రెట్లకి సమానమయిన లేక రూ. 1000/- ఎది ఎక్కువయితే || 
|| అది, జరిమానాకు బాధ్యమౌతాడు. 
. పైన పేర్కొనబడిన విధంగా టర్వోవరు యొక్క నిర్వచనం నందు సవరణని అనుసరించి పన్ను వసూళ్ళపై 
ఎట్టి పన్ను విధింప బడదు - బిల్లు నందు అకౌంటు పుస్తకము నందు మరియు అమ్మకపు బిల్లుల యందు టర్నోవరు 
| సరిగా రికార్డు చేయబడినదని ధృవీకరించుకొనుటకు పన్ను భాగము విడిగా చూపించుట ప్రస్తుతము అత్యంత || 
|| అవసరము. డిపార్టుమెంటు, డీలరు, మరియు వినియోగదారుల పరంగా ఆలోచించినపుడు అందరి దృష్టిలోనూ || 
| దాపరికంలేని పన్నుల వసూళ్ళను సాధించేందుకు ఈ నిబంధన ప్రవేశ పెట్టిబడింది. 

| __ వ్యాట్‌ సరుకులతో వ్యాపారం చేయుచున్న డీలరుల చేత జారీ చేయబడవలసిన బిల్లుల నమూనాలు ఈ క్రింది 
“ఎ” నుండి “సి' వరకు ఉన్న అనుబంధములందు ఇవ్యబడినవే. 

ఫ్యానులందు వ్యాపారం చేయుచున్న డీలరులయిన ఎ, బి, సి, డీలరుల చేత మూడు వరుస లావాదేవీల | 
''యందు జారీ చేయబడవలసిన ఇన్‌వాయిస్‌లు ఈ క్రింది విధముగా ఉంటాయి. 


అనుబంధము - ఎ (వ్యాట్‌ సరుకులు) 
బిల్లు / నగదు రశీదు 
బిల్లు సంఖ్య £ 
తేదిః 
అమ్మకం చేయుచున్న డీలరు పేరు మరియు చిరునామా ః ఎ &కో, హైద్రాబాదు. 
రిజిస్టేషను ధృవ పత్రము సంఖ్య క 
లైసెన్సు సంఖ్య క 
(ఏ ఇతర చట్టము క్రిందనైనా ్రెష్కైబ్‌ చేయబడినట్లయితే) 
కొనుగోలు చేయబడుచున్న డీలరు పేరు మరియు చిరునామా :ఃబి & కొ, హైద్రాబాదు. 
“ఎ చేత మొదటి అమ్మకాలకు బిల్లు : ne 
వరున సరుకుల యూనిట్లు యూనిట్‌కు విలువ పన్ను వెరసి 
సంఖ్య వర్ణన ధర @%% మొత్తము 
రో లామా లయం 
మొత్తము: 6,960/ 





బిల్లులు 335. 


* స్పి చేత. కొనుగోలు సమయము నందు చెల్లించబడిన 'పన్ను ఈ అంకె నందు చేరదు. 

| విశదీకరణము : పన్ను కొరకు “సి రూ. 520/- వసూలు చేయవచ్చును మరియు దాని నుండి కొనుగోలు 

|| సమయంలో పన్నుగా తన చేత చెల్లించబడిన రూ. 496/- ను తగ్గించవచ్చు మరియు మిగిలిన మొత్తమైన రూ. 
||24/- ను పన్నుగా శాఖవారికి చెల్లించవలెను. . 
|| _ ప్రథమ అమ్మకపు స్థానము వద్ద డీలరు చేత వసూలు చేయబడిన పన్నును విడిగా చూపించుట యందు ఎట్టి . 
| కష్టము ఉండదు. రెండవ మరియు తదుపరి అమ్మకము యందు ఎక అమ్మకపు స్థానము వద్ద పన్నుకు || 
|| బాధ్యమయ్యే సరుకులకి సంబంధించి రెండవ అమ్మకపు దారుచెత కొనుగోలు సమయము నందు చెల్లించబడిన 
సన్ను అమ్మకపు బిల్లు నందు చూపించాల్సి ఉంటుంది. ఏక స్థాన పన్నుల విధానము నందు పన్ను ప్రథమ 

|| అమ్మకపు స్థానము నందు మాత్రమే విధించబడుతుంది. మరియు ఆ పన్ను మొత్తమే రెండవ లేక తదనంతర || 
|| అమ్మకపు స్థానముల యందు ఆ వస్తువుపై వసూలు చేయబడుతుంది. పన్ను మొత్తము మారదు కాబట్టి రెండవ || 
|| మరియు తదనంతర అమ్మకపు దారునకు కొనుగోలు దారు నుండి అమ్మకపు దారు చేత వసూలు చేయబడిన పన్నుని ||| 
|| విడిగా చూపించుట యందు ఎలాంటి కష్టము ఉండదు. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్‌ నందు ఎ నుండి 100 | 
| సబ్బులకు విలువగా 1000 రూ.లను మరియు పన్ను కొరకు 100 రూ. లను చెల్లించుట ద్వారా బి కొనుగోలు చేశాడు. 
న్ను రేటు 10% ఒక సబ్బుకు చెల్లించబడిన పన్ను 1 రూ. బి 50 సబ్బులను ప్రతి సబ్బు 11 రూ. చొప్పున 
|| అమ్మినట్లయితే అతను సరుకుల విలువను 550 రూ.గా మరియు పన్ను 50 రూ. గా (1 సబ్బునకు 1 రూ. రేటు || 
॥ చొప్పున) విడిగా చూపవలెను. (మాదిరి ఇన్వాయిన్‌ అనుబంధం డి నందు ఇవ్వబడినది) ' అదే విధముగా || 
' తదనంతర అమ్మకపు దారులు కూడా సరుకుల విలువను మరియు పన్నును విడిగా చూపించాలి. 
అనుబంధము - డీ (వ్యాట్‌ సరుకుల) 


విల్లు / నగదు రశీదు 


బిల్ల సంఖ్య : 
తేదిః 
| -- అమ్మకం చేయుచున్న డీలరు పేరు మరియు చిరునామా : బి & కో, హైద్రాబాదు. 
రిజిస్టేషను ధృవ పత్రము సంఖ్య 8 
లైసెన్సు సంఖ్య క 


(ఏ ఇతర చట్టము క్రిందనైనో ప్రెష్కైబ్‌ చేయబడినట్లయితే) 
కొనుగోలు చేయబడుచున్న డీలరుపేరు మరియు చిరునామా : సి &కొ, హైద్రాబాదు. 
సింగిల్‌ పాయింట్‌ వస్తువులకు రెండవ అమ్మకపు స్థానము వద్ద జారీచేయబడిన ఇన్వాయిస్‌. 


వరుస సరుకుల యూనిట్లు యూనిట్‌కు విలువ పన్ను వెరసి 
సంఖ్య _ వర్ణన ధర @ఆ16% మొత్తము 
మ నవనవ నా రానా డయోడ్‌ ఆ = 
1. సబ్బులు 50 11/- * 550/- **50/-  600/- 


మొత్తముః 600/- 


నానన 


fl మరియు తు క ర్‌, 5. రవ్వ మై Ahn Dae దెద్యుత్‌ వః TH 7.మోటారు || 
| భాగములు 8. మద్యములు 9. ఇనుము మరియు ఉక్కు మరియు ఇనుప కాస్టింగులు. 10. బెల్లము. 11. ప్రత్తి. 12. ' 
| జీడిపప్పు 13 మిరపకాయలు 14. పసుపు 15. తోళ్ళు మరియు చర్మములు 16. చింతపండు 17. బీడీ ఆకులు 18. 


గ | ల్ల 


టే 


కన! I గన్న Es 


| 









. ధనియాలు 19. అలంకరణ సామాగ్రి 20. ఇంజిన్‌ ఆయిల్సు, లూబ్రికేటింగ్‌ ఆయిల్స్‌ 21. ఫైర్‌ వర్క్స్‌ 22. మార్చుల్‌ . 
|| | మరియు మ వస్తువులు. | 


|| అసెస్‌మెంటుకు హక్కు దారుడు మరియు సంవత్సరం యొక్క ముగింపు నుండి 30 రోజుల లోపు ఒక రిటర్నుని || 





14-డి సెక్షను క్రింద, 25 లక్షల రూపాయిల కన్నా తక్కువ టర్నోవరు గల డీలరు టర్నోవరు యొక్క స్వయం | 


. | దాఖలు చేయవలెను. క్యాజువల్‌ ట్రేడరు లేదా 14-స సెక్షను క్రింద పన్ను చెల్లింపును ఎంపిక చేసుకొన్న డీలరు లేదా | 





|| స్థానికేతర డీలరు యొక్క ఏజెంటు చేత ఈ సెక్షను క్రింద స్వయం అసెస్‌మెంటు యొక్క సౌకర్యము | 


ఉపయోగించుకొనలేడు. 
17 లేక 15వ రూలు క్రింద, సందర్భానుసారముగా ఏదయితే అది, దాఖలు చేయబడవలసిన ఎ2 లేక ఎ1 





రిటర్నులకు అదనముగా ఈ సెక్షను క్రింద ఒక రిటర్నుని డీలరు దాఖలు చేయవలెను. 


క్రొత్తగా రిజిస్టరు అయిన డీలర్లు రిజిస్ట్రేషను తేదీ నుండి ౩ సంవత్సరముల వరకు స్వయం అసెన్‌ మెంటు | 


. | కొరకు రిటర్నును దాఖలు చేయుటకు అర్హులు కారు. 


స్వయం అసెన్‌మెంటు కొరకు డీలరు చేత దాఖలు చేయబడిన రిటర్ను ఈ క్రింది సందర్భాలలో అంగీకరించబడదు. || 
ఎ) డీలరుచేత దాఖలు చేయబడిన రిటర్ను సరి అయినది లేక సమగ్రమయినది కానపుడు లేదా దానిపై బాకీ ' 


. అయిన పన్ను పూర్తిగా చెల్లించబడనట్లయితే, 


బి) ఆ సంవత్సరము నందలి నికర టర్నోవరు నందు పెరుగుదల తత్పూర్వ సంవత్సరముతో పోల్చినపుడు | 


| 25% కన్నా తక్కువ అయినట్లయితే. | 


సి) తత్పూర్వ 3 సంవత్సరముల యందు దేని యందైనా డీలరు యొక్క టర్నోవరు 25 లక్షల రూపాయిలు . 


| మించినట్లయితే, 


డి) దాఖలు చేయబడిన రిటర్నుల- యందు టర్నోవరు యొక్క భాగము లేక మొత్తాన్ని డీలరు అణచి ఎ 


| పెట్టినట్లుగా వ్యాపార ప్రదేశముల యొక్క తనిఖీ ద్వారా గమనించబడినట్లయితే. 


ఇ) తప్పుకున్న అసెస్‌మెంటు లేక జరిమానా విధింపు కొరకు ఏవయినా ప్రాసీడింగులు ఏడీలరు పైనైనా | . 


| పెండింగులో నున్నప్పుడు. 


ఎఫ్‌) వే బిల్లులు, “సి” ఫారములు, “ఎఫ్‌” ఫారములు “హెచ్‌” ఫారములు మరియు “జి ఫారముల వంటి . 


|| చట్టబద్ధ ఫారములు వాడకము యొక్క వివరములను సమకూర్చుట (కందు డీలరు విఫలమయినపుడు ఇతర ' 
|| తరగతుల కేసుల యందు కూడా అసెసింగ్‌ అథారిటీల పరిశీలన కొరకు అవసరమని భావించు అట్టి కేసులను పూర్తి || 
| స్థాయి అసెస్‌మెంటు కొరకు చేపట్టవచ్చును. కాని పరిశీలన కొరకు కేసులను ఎంపిక చేయునపుడు అసెసింగ్‌ | 
| అధారిటీ ( ఈ శన కారణముల అపా పరిశీలన చేయాలి. . 


wr 


షెడ్యూలు 


339 


షెడ్యూళ్ళలో ప్రధానంగా వచ్చిన మార్పు ఎమిటంటే దాదాపు 19 వస్తువులను మొదటి షెడ్యూలు నుండి || 
తొలగించి ఆరవ షెడ్యూలు నందు చేర్చారు. ఈ ఆరవ షెడ్యూలు నందు చేర్చబడిన వస్తువులు మాత్రమే వ్యాట్‌ || 


|| పరిధిలోనికి వస్తాయి. 


| ఈ క్రింద ఇవ్వబడిన పట్నిక యందు 1995 వ సంవత్సరంలో 22వ చట్టము ద్యారా ఆరవ షెడ్యూలులో 
చేర్చబడిన వస్తువులు ఇంతకు ముందు మొదటి షెడ్యూలులో ఎన్నవ అంశముగా ఉండేది తెలియచేయబడినది. 


ఆరవ షెడ్యూలులో | మొదటి షెడ్యూలులో | ఆరవ షెడ్యూలులో. ' 
|| అంశము సంఖ్య అంశము సంఖ్య అంశము సంఖ్య 


తలి 
(ఫర్నిచర్‌) 
స్టే 
5్‌-ఎ 
5-బి 
6 


oo 60 “| 


మొదటి షెడ్యూలులో 
అంశము సంఖ్య 









5 i 


12 
13 
13-ఎ 
14 
14-ఎ 
(క్రొత్తగా చేర్చారు) 
15 
16 
17 
18 
19 
20 










(అప్‌హాల్‌స్ట్రర్‌డ్‌ ఫర్నిచరు) ' 
16 : 
81 
87 
38(1),(00 
41 
45 
మొదటి షెడ్యూలు యొక్క 
(1/౧) వ విశదీకరణము 

ర్‌4 











































ప్రత్యేక అనుబంధము 


రిజిర్హ్రైషను 


3. దరఖాస్తుతో పాటు ఫారము “ఎ” నందు అంచనా టర్నోవరును సూచించాలి. 


4. దరఖాస్తు నందు పేర్కొన్న సమాచారానికంతటికీ ఆధారాలను (ఎవిడెన్సులు) సమకూర్చాలి. 


డిపాజిట్టుగా కోరిన ధనాన్ని డిపాజిట్టు రూపంగా సమకూర్చాలి. 
డీలర్ల బాధ్యతలు 
1. ప్రతి సంవత్సరం ఆరంభమైన 30 రోజులలోపు రిజిస్టేషను రుసుమును ప్రధాన వ్యాపార ప్రదేశానికి 100 
రూ. చొప్తున ఇతర ప్రదేశాలకు 20. రూ. చొప్పున పునర్నవం (రెన్యువల్‌) చేసేందుకు విధిగా చెల్లించాలి. 
2 ఆర్‌.సి.ని విధిగా వ్యాపార ప్రదేశంలో సువ్యక్తమైన తావులో (కాన్‌స్పిక్యువస్‌ ప్లేస్‌) ప్రదర్శించాలి. 
3. ఫరము నందు భాగస్వాముల మార్పులు, చేర్పులు, ఏ కారణం వల్ల జరిగినా (కొత్త రిజిస్ట్రేష షను ధృవ పత్రం 
సం దరఖాస్తు చేసి, పొందాలి. 
"4. ఆర్‌.సి. పోయినటైతే 10 రూపాయల రుసుమును చెల్లించి రెండవ ప్రతిని (డూప్లికేట్‌) పొందాలి. 
5. ఆర్‌.సి. లేనట్టి ప్రదేశంలో సరుకులను దాచటం, వ్యాపార వ్యవహారాల్ని నర్మహారత డల చేయరాదు. 
6. చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటించి తీరాలి. 


7. ఏదయినా వ్యాపార ప్రదేశమును మార్చినట్లయితే తక్షణమే లెటరు ద్వారా రిజిస్టరింగు అథారిటీకి 
తెలియచేయాలి. 


8. ఫరమ్‌ నందు ఎట్టి మార్పులు సంభవించినా ఫారము-డి నందు దరఖాస్తు చేసి క్రొత్త రిజిస్టేషను 
ధృవపత్రాన్ని పొందాలి. . 


5-బి సెక్షను క్రింద రిజి స్టేషను : 


రాష్ట్రము నందు తయారీదారుగా రాయితీరేటు ప సరుకులను కొనుగోలు చేయవలెననుకొను ప్రతి 


| తయారీదారుడు 5-బి సెక్షను క్రింద రిజిస్టైషను కొరకు ఫారము జి-1 నందు ఒక దరఖాస్తును ఇవ్వవలెను. 5-బి 


సెక్షను క్రింద ధృవపత్రము యొక్క నకలును రూ. 5/- రుసుము చెల్లించి, లెటరు ద్యారా పొందవచ్చును. 
రిజిస్టేషగులో అధికారులకు సంబంధించిన కొన్ని వివరాలు 


12 వ సెక్షను క్రింద : ఫారము-డి నందు రిజిస్టేషను కొరకు దరఖాస్తును పొందిన తర్వాతి 30 రోజుల లోపల 
రిజిస్టరింగు అధారిటీ సముచితమైన విచారణను చేసిన పిదప -డి-1 నందు రిజి స్టేషను ధృవ పత్రమును 
28వ రూలు క్రింద జారీ చేయాలి. 


341 


5. ఆంచనా టర్నోవరును అనుసరించిగాని, తన విచారణపై గాని ఆర్‌.సి. జారీ చేసేందుకు సెక్యూరిటీ |! 


తదుపరి విచారణ ఏదైనా అవసరమని భావించినపుడు అందు నిమిత్తము నోటీసును దరఖాస్తుదారునికి జారీ 


చేయాలి. 


న ప్రత్యేక అనుబంధము 


రిటర్నులు 343 


రిటర్నులు 


ఏయే డీలర్లు ఏయే రిటర్నులను దాఖలు చేయాలో ఈ క్రింద సమగ్రంగా పొందుపరచడం జరిగింది. 
|| డీలర్లకు, శాఖాధికారులకు మధ్య సమాచార వాహకాలుగా ఉండే ఈ రిటర్నులు చట్టపరంగా ముఖ్యంగా 
 అసెస్‌మెంటు విషయంలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. అందువల్ల వాటిని గురించి అవగాహన కల్గించేందుకు 
|| ఇక్కడ పొందుపరచడం జరిగింది. 


రిటర్ను సరైనది అనగా 


1. రిటర్నులోని కాలమ్‌లన్నీ నింపబడాభి తన లెక్కల్లో చూపిన సమాచారానికి సరిపోయేట్లు ఉండాలి. 
2. ప్రధానంగా డీలరు/బాధ్యుడైన వ్యక్తి సంతకాన్ని కలిగియుండాలి. 
_ 3. పూర్తి వివరాలను కలిగి యుండాలి. 
' రిటర్ను సంపూర్ణమైనది అనగా 


1. చలానుతో జత చేయబడాలి. 
2. మినహాయింపు ఎందుకు కోరబడిందీ, ఆధారాలేమిటి స్పష్టంగా “ఇ” రిటర్నునందు పేర్కొనబడాలి. 
3. ఆవశ్యకమయ్యే ఫారములు (ఉదా 8 “ఐ ఫారము మరియు జి డిక్షరేషను ఫారములు) జత చేయబడాలి ' 
1. తాత్కాలిక వార్షిక అసెస్‌మెంటుకు బాధ్యులయ్యే డీలర్లు 
ఒకటవ, రెండవ, మూడవ, అయిదవ, ఆరవ, ఏడవ షెడ్యూళ్ళనందు వ్యాపారం చేస్తున్న అందరు డీలర్లు 
వ్యాపారాన్ని ఆరంభించిన ముప్పై రోజుల్లో “ఎ రిటర్నును సమర్పించాలి. 
ఎ1 రిటర్ను 
ఎ) రిటర్ను ఎవరు ఫైల్‌ చేయాలి? 
- సంవత్సరములో రూ.10 లక్షలకు మించని టర్నోవరు కలిగినటువంటి 
మరియు/లేదా 
-రూ. 12,000/- కన్నా తక్కువ పన్నుకు బాధ్యుడయిన 
ఏ డీలరయినా ఎ1 రిటర్ను పైల్‌ చేయాలి. ఇది వార్షిక రిటర్ను మరియు ఈ రిటర్నుకు సంబంధించిన డీలరు 
యొక్క ఆర్థిక సంవత్సరము ముగియు తేది నుంచి (30) రోజులలోగా ఫైల్‌ చేయబడాలి. ఎ సంవత్సర క్రమము 


నందైనా డీలరు తన వ్యాపారమును ముగించిన/విరమించిన, ఆ ముగింపు/విరమణ నుంచి 30 రోజుల లోగా 
|| రిటర్ను ఫైల్‌ చేయాలి. 


॥| 2. నెలవారి అ సెసీలు : ఎ2 రిటర్ను 
ఎ2 రిటర్ను ఎవరు ఫైల్‌ చేయాలి? 
సంవత్సరమునకు రూ. 10 లక్షలు దాటిన టర్నోవరు కల్లినట్టి 
మరియు/లేదా 


ప్రత్యేక అనుబంధము 


రిటర్నులు 345 


డి) వస్తువు సంకేతము(లు)ను సరిగా ఉదహరించాలి : ప్రతి వస్తువు, 4 అంకెల వస్తు సంకేతముతో 
' గుర్తించబడుతుంది. ప్రతి డీలరు, “స్టేట్‌మెంటు పేరుతో ఉన్న రిటర్ను రెండవ భాగము నందు, తాను వ్యాపారము 
|| చేయుచున్న వస్తు సంకేతంను పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఒకటి కన్నా ఎక్కువ వస్తువులతో వ్యాపారము 
| చేయుచున్న ఎడల విభిన్న వస్తువులకు వస్తు సంకేతములను ప్రతి వస్తువునకు ప్రత్యేకంగా ఉదహరించవలెను. 


ఇ) టర్నోవరు కాలమ్‌లు : ప్రతి డీలరూ, మొత్తం టర్నోవరూ, మినహాయించబడిన టర్నోవరు, నికర 
టర్నోవరు వివరాలను ప్రతి ఒక్క వస్తువుకు ప్రత్యేకంగా ఉదహరించాలి. డీలరు ఒక వస్తువు నందే వ్యాపారము 
చేయుచున్నప్పటికీ కొన్ని తరగతుల అమ్మకములకు ఏదైనా నోటిఫికేషన్‌ వగైరాల ద్వారా విభిన్న పన్నురేట్లు, 
విధించబడవచ్చు. అటువంటి సందర్భములలో ఆ వస్తువు యొక్క మొత్తం టర్నోవరు, మినహాయింపబడిన 
టర్నోవరు, నికర టర్నోవరులని, విభిన్న పన్నురేట్ల రిఫరెన్సుతో ప్రత్యేముగా చూపవలెను. 


ఒక్కొ డీలరు ఒకటి కన్న ఎక్కువ వస్తువులతో వ్యాపారం చేస్తుండవచ్చును. చాలా తరచుగా, టర్నోవరు 
| సేటుమెంటులో అన్ని వస్తువుల మొత్తం టర్నోవరుని ఒక దానితో ఒకటి కలిపివేసి (2) వ కాలంలో ఉదహరించడం 
|| జరుగుతూ ఉంటుంది. మినహాయించబడిన టర్నోవరును, నికర టర్నోవరును కూడా ఎటువంటి వస్తు విభజన 
॥| లేకుండా అన్ని వస్తువులకు కలిపి నమోదు చేయుట జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి సరికాదు. అన్నీ ఒకే పన్ను 
రేటుకు బాధ్యమయ్యే వస్తువులు అయినప్పటికీ మొత్తం టర్నోవరును, మినహాయించబడిన టర్నోవరును, నికర 
|| టర్నోవరును, ప్రతి వస్తువుకు విడివిడిగా, ప్రత్యేకంగా చూపించవలెను. 
వ్యాట్‌ సరుకులు : వ్యాట్‌ సరుకుల డీలరు ఎ2 రిటర్నులోని టర్నోవరు స్టేటుమెంటు యొక్క 7, 8, 9 
|| మరియు 10 కాలమ్స్‌ క్రింద వివరాలను సమకూర్చవలెను. 
నెలక్రమము నందు వ్యాట్‌ సరుకుల కొనుగోళ్ళు (7) వ కాలమ్‌ నందు పర్కొనబడాలి. 
కొనుగోలు సమయమునందు ఆ కొనుగోళ్ళపై డీలరు చేత విధింపబడిన పన్నును (8) వ కాలమ్‌ నందు 
|| పేర్కొన వలెను. 
(6) వ కాలమ్‌లో పేర్కొనబడినటువంటి వ్యాట్‌ సరుకుల అమ్మకపు టర్నోవరుపై పన్ను బాకీ నుండి (8) 
| వ కాలంలో చూపబడిన పన్ను తీసివేయబడవలెను మరియు మిగిలిన "మొత్తమును (9) వ కాలమ్‌ నందు 
పేర్కొనవలెను. వ్యాట్‌ సరుకులు కానటువంటి సరుకుల విషయంలో (7), (8), (9) కాలమ్‌లు పూర్తి చేయబడనవసరం. 
లేదు. 
నెలక్రమము నందు అంతర్రాష్ట అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతుల టర్నోవరు ఫారము సి.యన్‌.టి- VI 
రిటర్ను నందు విడిగా రివోర్టు చేయబడటమేగాక, మొత్తము టర్నోవరులో భాగంగా రిటర్ను నందు చూపబడవలెను. 
3. క్యాజువల్‌ ట్రేడరు 


అంచనా టర్నోవరును సూచిస్తూ "ఎ ఎ” రిటర్నును తాను నిర్దిష్ట ప్రదేశానికి చేరుకొన్న 24 గంటలలోపు 
దాఖలు చేయాలి. పన్ను బాకీతో సహా “ఎ-3” రిటర్నును ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళేలోపు ఆఖరి రోజున గాని అంతకు 
ముందుగాని దాఖలు చేయాలి. = 


ప్రత్యేక అనుబంధము 


రిటర్నులు 347 


(1) _ _ (2) (3) (4) 

IV అమ్మకపు స్థానమువద్ద పన్నుకు ర్యావ్టములోని మరో డీలరు ఎవరి తరపున సరుకులు అమ్మబడు 

బాధ్యమయ్యే, ప్రిన్సిపల్‌ తరపున దగ్గర్నుంచి కొనుగోలు చేయబడి, చున్నవో ఆ డీలరు యొక్క వివరాలు 
చేయబడిన, వేనిపై మినహాయింపు స్థానిక డీలరు తరపున అమ్మబడే మరియు ఎవరి వద్ద నుంచి సరుకులు 
క్లెయిమ్‌ చేయబడినదో ఆ సరు కందులు వంటి వస్తువుల రెండవ కొనుగోలు చేయబడ్డాయో ఆ డీలరు 
కుల అమ్మకములు. అమ్మకాలు. | వివరాలు సమకూర్పబడవలెను. 

గై అమ్మకపు స్థానము వద్ద రైతుల నుండి లేదా ఇతర ఎవరి వద్ద నుంచి సరుకులు కొనబడ్డాయో 
పన్నుకు బాధ్యమయ్యే సరుకుల డీలర్ల వద్ద నుండి స్థానిక ఆ వ్యక్తులు లేదా డీలర్ల వివరాలు || 
కొనుగోళ్ళు ప్రిన్సిపల్‌ తరపున ప్రిన్సిపల్‌ తరపున కందుల సమకూర్చ బడవలెను. ఈ టర్నోవరు | 
చేయబడి నపుడు. వంటి వస్తువుల కొనుగోలు. మీద ఏజంటు పన్నుకు బాధ్యుడు కాడు. 

కొనుగోలు రైతుల నుండి అయినట్లయితే 

ఆ సరుకులపై ప్రిన్సిపల్‌, ఆ సరుకులు 

అతని చేత అమ్మబడినపుడు పన్నుకు 
బాధ్యుడౌతాడు. 

V1 ప్రిన్సిపల్‌ తరపున చేయబడిన, స్లానిక ప్రిన్సిపల్స్‌ తరపున ప్రిన్సిపల్‌ వివరాలు, ఎవరి వద్ద 
కొనుగోలు స్థానము వద్ద పన్నుకు మిరప కాయల అమ్మకాలు. నుంచి సరుకులు కొనుగోలు 
బాధ్యమయ్యే వస్తువుల అమ్మకాలు. చేయబడ్డాయో ఆ డీలరు వివరాలు 

సమకూర్చ్స 'బడవలెను. అట్టి 
అమ్మకాలపై ప్రిన్సిపల్‌ కాని, 
ఏజంటుగాని పన్నుకు బాధ్యులు కారు. 


తతత 


6. ప్రభుత్వ శాఖలు 
వ్యాపార వ్యవహారాల్ని నిర్వహించడం వల్ల పన్నుకు బాధ్యమయ్యే ప్రభుత్వ శాఖలు “ఎ-6' రిటర్ను ప్రతి 
' నెల తదుపరి నెల 25వ తేదీ లోపు సమర్పించాలి. 





7. షెడ్యూల్డు బ్యాంకులు 
అసెసింగ్‌ అథారిటీ కోరినట్లెతే ప్రతి షెడ్యూల్డు బ్యాంకు లేక దాని శాఖ “ఎ-8'” రిటర్నును ప్రతి నెలకు 
తదుపరి నెల 25వ తేదీలోపు సమర్పించాలి. 


రిటర్నులకు అనుబంధంగా ఉండే ఫారములు 


ఫారము “ఇ” ఇ-రిటర్ను 
ఏ స్థానము వద్దనయితే సరుకులు పన్నుకు బాధ్యమౌతాయో అట్టి స్థానము కన్న భిన్నమయిన స్థానము వద్ద జరిగే 
సరుకుల కొనుగోళ్ళు, అమ్మకాలపై మరియు వ్యాట్‌ వస్తువుల విషయంలో ద్వితీయ స్థానము వద్ద లేదా తదనంతర 
అమ్మకాల పై మినహాయింపు కేెయిము చేయు ప్రతి డీలరు ఎ2 రిటర్నుతో పౌటుగౌ ఇ-రిటర్నును పలు చేయాలి. 


ప్రత్యేక అనుబంద ] 


రిటర్నులు 349 


ఈ స్టేటుమెంటులు పూర్తి చేయునపుడు, డీలరు చేత అమ్మబడిన లేదా కొనుగోలు చేయబడిన వస్తువు వర్ణన 
మరియు సంకేతము, లావాదేవీల యొక్క ఇన్‌వాయిస్‌ నంబరు మరియు తేదీ సరిగా పేర్కొనబడవలెను. ఎవరి వద్ద 
నుంచయితే సరుకులు కొనుగోలు చేయబడ్డాయో లేదా ఎవరికయితే సరుకులు అమ్మబడ్డాయో, సందర్భానుసారంగా 
ఏదయితే అది, ఆ డీలరు యొక్క పేరు, చిరునామా, మరియు ఆర్‌.సి.సంఖ్య కూడా సరిగా పేర్కొనబడవలెను. 

'' చాలా సందర్భాలలో, అమ్మచున్న డీలరు యొక్క ఆర్‌.సి. సంఖ్య, డివిజన్‌, సర్కిల్‌, యూనిటులకు ఇవ్వబడిన 
పూర్తి సంకేతముతో వ్రాయబడటం లేదని, గమనించడం జరిగింది. ఫలితంగా అసెసింగ్‌ అథారిటీకి లావాదేవీల 
క్రాస్‌ వెరిఫికేషను కష్టమౌతుంది మరియు మినహాయింపు తిరస్కరించబడుతుంది. 

॥| ఫారము “యఫ్‌” 

కేంద్ర అమ్మకపు పన్ను చట్టం క్రింద చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వవలసిందిగా కోరుతున్న డీలర్లు, అట్లు 

' చెల్లించిన తేదీ నుండి మూడు నెలలలోపు దీనిని దాఖలు చేయాల్సి ఉంటుంది. 

|| ఫారము “యఫ్‌-1” 

మూడవ షెడ్యూలుకు అనుబంధంగా ఉన్న 111వ విశదీకరణాన్ని అనుసరించి ధాన్యంపై చెల్లించిన పన్ను 

| మేరకు తగ్గింపు ఇవ్వవలెనని కోరుతున్న డీలర్లు దీనిని దాఖలు చేయాలి. 

'| ఫారము “జి” 


5-బి సెక్షను క్రింద కాంపోనెంట్లు, విడిభాగాలు వంటి సరుకులపై రాయితీ రేటు ఇవ్వవలసిందిగా 
అభ్యర్థించే డీలర్లు రిటర్నుతో గాని, అసెస్‌మెంటుకు ముందుగా గాని వేసిన సభుర్వళచాతి. 


'' ఫారము “ఐ” 


బెల్లం డీలర్లు తమపై పన్ను బాధ్యత నిరూపణగా “ఎ-1” లేక “ఎ-2” రిటర్నులతో పాటు దాఖలు చేయాలి. 


ప్రత్యేక అనుబంధము 


పప 351 


స్వయం అసెస్‌మెంటు కొత్తగా చేర్చబడినది. (దీనికి సంబంధించిన వివరాల కొరకు ప్రత్యేక అనుబంధములో 
337వ పేజిని చూడండి.) 

తాత్కాలిక అసెస్‌ మెంటు అంతిమ అసెస్‌మెంటుకు లోబడి ఉంటుంది. 

“అంతిమ అసెస్‌మెంటు” అసెస్‌మెంటు సంవత్సరం మొత్తానికి కలిపి చేయబడుతుంది. డీలరు మొత్తం 
టర్నోవరు లభ్యం కావటం ఇందులో ప్రధానంగా ఆవశ్యకమౌతుంది. కాబట్టి సంవత్సరం ముగిసిన తరువాత || 
మాత్రమే జరుగుతుంది. శ్రేష్టతమ న్యాయ నిర్జారణ (బెస్ట్‌ ఆఫ్‌ జడ్డమెంటు అసెస్‌మెంట్‌) ఈ క్రింది సందర్భాలలో | 
|! జరుగుతుంది. 

1. డీలరు అసలు రిటర్నును దాఖలు చేయటంలోనే విఫలమైనప్పుడు. 

2. దాఖలు చేయబడిన రిటర్ను సరియైనది కానట్లు లేక సంపూర్ణంగా లేనట్లు అనిపించినప్పుడు. 

3. రిటర్నులో చూపిన వివరాల కన్నా మరింతఖచ్చితమైన వివరాలను అసెసింగ్‌ అధారిటీ ఇంటలిజెన్స్‌, 

'' తనిఖీ, మరే విదంగా నైనా పొంది యున్నప్పుడు. 

|| అసెస్‌మెంటులో డీలరు బాధ్యతలు 

1. తన చేత సమర్పించబడిన రిటర్ను సరియైనది మరియు సంపూర్ణమైనది అని నిరూపించవలసిన బాధ్యత 
డీలరు పైననే యున్నది. 

. సక్రమంగాను, సకాలంలోను రిటర్నులను దాఖలు చేయటం. 

. అసెసింగ్‌ అథారిటీ కోరే ఇతర సమాచారాన్ని, వివరాలను అందచేయటం. 

. సకాలంలో స్టేటుమెంటులను, డిక్షరేషన్లును, పశ్కైబ్‌ చేయబడిన ఫారాలను సక్రమంగా అందచెయటం. 

. అభ్యంతరాలను కోరుతూ అడిగిన సంజాయిషికీ చట్టపరంగా సాంకేతికంగా ఖచ్చితమైన సమాచారాన్ని, 
సాక్ష్యాన్ని (ఎవిడెన్సు) యివ్యటం. 

6. చెల్లించాల్సిన పన్నును సకాలంలో చెల్లించడం. 

|| 7. న్యాయపరమైన సదుపాయాలను (లీగల్‌ రెమిడీస్‌) సకాలంలో వినియోగించుకోవటం వగైరా. 

'' “అసెస్‌మెంట్‌” కోసం అధికార యంత్రాంగం 

| చట్టము యొక్క 4వ సెకను క్రింద అదికార యంత్రాంగం పేర్కొనబడింది. అయితే- ప్రాధమికంగా ఉపవాణిజ్య 

|| పన్నుల అధికారులు, వాణిజ్య పన్నుల అధికారులు మాత్రమే 'అసెసింగ్‌ అథారిటీలు' గా యుంటారు. 

సహాయ వాణిజ్య పన్నుల అధికారులు, ఉపవాణిజ్య పన్నులఅధికారుల చేత బదిలీ చేయబడిన | 

|| అసెస్‌మెంటులకు రూ.3,00,000/- టర్నోవరుకు లోబడి “అసెసింగ్‌ అథారిటీలు గా ఉంటారు. ఉపవాణిజ్య 

పన్నుల అధికారులు రూ.3,00,000/- ల నుంచి రూ.15,00,000/- ల వరకు పరిమితిగల టర్నోవరుకు, వాణిణ్య 

|| పన్నుల అధికారులు పరిమితితో సంబంధం లేకుండా పదిహేను లక్షల రూపాయలకు మించిన టర్నోవరుపై 

|| అసెసింగ్‌ అథారిటీలుగా వ్యవహరిస్తారు. 

సంబంధిత ప్రదేశంపై అధికార పరిధికల వా.ప. ఉప కమీషనరు ఒక డీలరు/ఒక డీలర్ల వర్గాన్ని ఒక 

'' 'అసెసింగ్‌ అథారిటీ నుంచి వేరొక అసెసింగ్‌ అథారిటీకి" బదిలీ చేసే అధికారాన్ని కలిగియుంటారు. 

అలాగే క్రింది స్థాయి అధికారులు చేసే అసెస్‌మెంటును తానే స్వయంగా చేపట్టి చేసేందుకు ఉన్నత స్థాయి 

|| అధికారికి స్వేచ్చ యుంటుంది. 


౮ వి ఈ [ఎ 


. ప్రత్యేక అనుబంధము 


అపరాధములు 353 


అపరాధములు 


సాధారణంగా అన్ని చట్టాల్లో యున్నట్లుగానే ఆంధ్ర ప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము కూడా కొన్ని | 
నిర్దిష్టమైన అపరాధాల్ని పేర్కొన్నది. సాధారణంగా అపరాధాలు రెండు రకాలుగా యుంటాయి - చట్టం సంబంధిత 
వ్యక్తుల్ని కొన్నింటిని ఆచరించాల్సిందిగా లేదా పాటించాల్సిందిగా పేర్కొంటుంది. వాటిని వాటించక పోవటం వల్ల 

"| లేదా కార్యలోపం (కమిషన్‌) వల్ల కొన్ని అపరాధాలు జరిగినట్లు భావించబడతాయి. కొన్ని సందర్భాలలో చట్టం 
|| నిర్దేశించిన తీరుకన్నా భిన్నమైన తీరులో ప్రవర్తించడం కూడా చట్టరీత్యా అపరాధం చేసినట్లవుతుంది. వీటిని : 
| అపరాధ కార్యాలుగా (కమిషన్‌) భావించి నిబంధనల కనుగుణంగా శిక్షించడం జరుగుతుంది. 


చట్టంలో 30వ సెకనులో అపరాధాలు, జరిమానాలు గురించి విస్తారంగా విశదీకరించబడింది. ఇందులో |} 
నిర్దుష్టంగా గుర్తించి, ఆమోదించిన ఇతరమైన అపరాధాలో పాటు 30 (1) (సి) సెక్షను క్రింద “ఉద్దేశ్యపూర్వకంగా || 
ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించడం” అపరాధమౌతుందని చెప్పబడింది. నిర్దుష్టంగా 30వ "సెకనులో పేరు 
పెట్టి పేర్కొనిన అపరాధాలన్నీ ఈ తరహాకి చెందుతాయి. ఇవి సర్వ సాధారణంగా ఉండేవి కాబట్టి వీటిని ముందుగా 
| తెలుసుకొని నిర్దుష్టంగా ఉన్నవాటిని తరువాత తెలుసుకొందాము. 
1. రూల్సు ద్వారా కోరబడినట్లుగా అమ్మకాల బిల్లులను జారీ చేయకపోవటం. 


2. రిజిస్టేషన్‌ ధృవపత్రము నందు ఉదహరించబడిన వాని కంటె భిన్నమైన ప్రదేశాలలో సరుకులను 
యుంచటం. 


3. వ్యాపారపు నిలిపివేతను నివేదించకపోవటం. 
4. వ్యాపారపు ప్రదేశంలో మార్పును నివేదించకవోవటం. 
5. అర్హుడైన అధికారి ఆపమని కోరినప్పుడు సరుకుల వాహనాన్ని ఆపకపోవటం. 
6. లెక్కలను నిర్వహించకపోవటం మొదలైనవి. 
లెక్కలను నిర్వహించటంలో అపరాధాలు 


25వ సెక్షను ప్రకారం లెక్కలను ఫలానా తీరులో విధిగా. నిర్వహించి తీరాలని కోరేందుకు అధికార 
యంత్రాంగానికి అధికారం యుంది. అట్లా కోరబడినప్పుడు డీలరు కోరిన విధంగా లెక్కలను నిర్వహించటంలో | 
విఫలమైతే 30-ఎ సెక్షను క్రింద చెల్లించాల్సిన పన్నుకు రెట్టింపు పన్నును గొని, రూ. 2000/- లకు తగ్గని 

| జరిమానాను, గాని, ఏది తక్కువగా యుంటే దానిని చెల్లించాల్సి యుంటుంది: 


చట్టం కొన్ని అపరాధాల్ని నిర్దిష్టంగా, స్పష్టంగా “పేర్కొన్నది. అలాగే వాటికి జరిమానాల్ని, శిక్షల్ని కూడా || 
పేర్కొన్నది. ఇంతకు ముందు పేర్కొన్న సాధారణ అపరాధాల కంటే (నిబంధన సాధారణ ఉల్లంఘన) నిర్దిష్ట || 
అపరాధాలుగా ఈ క్రింద పేర్కొన్న వాటిని వ్యవహరిస్తారు. 


ద్రత్యేక అనుబంధము 


అపరాధములు స EO 355 


(డి) బిల్లుల్ని జారీ చేయక పోవడం 

ఖాతాదారు కోరినట్లయితే విధిగాను, రూ. 10 లు మించిన ప్రతి అమ్మకానికి విధిగా అమ్మకం బిల్లును జారీ || 
చేయాల్సిన బాధ్యత డీలరుపై నున్నదని చట్టం పేర్కొన్నది. బుద్ధిపూర్వకంగా అట్లా జారీ చేయకపోవటం కూడా 
న. స 


|| (ఇ) తనిఖీ లేదా పరీక్షను నిరోధించడం. 


సంబంధిత పత్రాల్ని, ఆధారాల్ని తనిఖీ చేసేందుకు, సరుకుల్ని పరీక్షించేందుకు చట్టము 29వ సెక్షను 

ద్వారా అధికారులకు వీలు కల్పించింది. సదరు తనిఖీ లేక పరీక్షలను నిరోధించడం గాని, బుద్ధి పూర్వకంగా 

|| సమాచారాన్ని లేక పత్రాల్ని దాఖలు చేయటంలో విఫలమవటం 30 (1) (ఇ ) "సెక్షను క్రింద అపరాధంగా | 
పరిగణించబడుతుంది. 


5. రాయితీ పన్ను రేటు వినియోగంలో అపరాధాలు 


5-బి సెక్షను క్రింద తానిచ్చిన డిక్ల్షరేషను కన్నా భిన్నంగా సరుకులను ప్రకటించిన అ వేరే రీతిలో 
. || వినియోగించడం 30 (4) చ క్రింద అపరాధంగా న 


ఏమౌతుంది? 
4-ఎ, బి, సి, డి, ఇ మరియుర్‌ క్రింద అపరాధములకు జరిమానా ఈ క్రింది విధంగా వరంల వలలు 


పపళత మొదటి పర్యాయం అయినట్లయితే రూ. 500ల నుంచి రూ. 2000 ల వరకు జరిమానా 
విధించబడుతుంది. అపరాధం రెండవ: పర్యాయం అయితే సంవత్సరం పాటు విస్తరించే సాధారణ కారాగారం 
మరియు రూ. 500 నుంచి రూ. 2000 లు వరకు జరిమానా కక ంలతుకాలల 


అదే అపరాధం 3వ సారి లేక ఉత్తరోత్తరా జరిగితే ౩ నెలలకు. తగ్గకుండా సంవత్సరం దాకా విస్తరించే: కారాగార 
శిక్ష మరియు రూ. 500 నుంచి రూ. “2000 లు వరకు జరిమానా విధించబడుతుంది. 


6. .సరుకుల వాహనం, పడవ యజమానులు వగైరా సరియైన పత్రాలను తీసుకొని వెళ్ళకపోవటం 


26, 27 వ సెక్షన్లు సరుకుల వాహనం, పడవ యజమానులు గాని, వాటిని తన అధీనమందు కలిగియున్న 
వ్యక్తులుగాని వే బిల్లు, ట్రిప్పుషీటు, బిల్లు. వగైరాలను రవాణా చేస్తున్న సమయంలో తమ వెంట తీసుకొని వెళ్ళాలని 
నిర్దేశిస్తోంది. అట్లా తీసుకొని వెళ్ళకపోవటం 30: (5) (ఎ) సెక్షను క్రింద అపరాధం చేసినట్లవుతుంది. 

| ఎమౌతుంది? 


ఎ) నేర నిర్ణయం పై ఒక సంవత్సరం పాటు విస్తరించే సాధారణ కారాగార శిక్రతో బాటు రూ. 500/- లకు 
తగ్గని రూ.2000/- అవరకు విస్తరించే జరిమానాకు బాధ్యులౌతారు 


బి) పై చెప్పబడిన అపరాధం సరుకుల వాహనం లేక పడవ యజమానికి కూడా వర్తిస్తుంది. ఆ అపరాధ | 
|| సమయంలో వాటి అనం తనకు చలి ఇది వర్తిస్తుంది. సదరు శిక్షలకు కూడా అతడు బాధ్యుడౌతాడు. 


pe అనుబంధము 








| 1. మొదటి అప్పీలు ఎవరికి చేయబడాలి? ప్రొసీజరు ఎమిటి? 


30 రోజుల లోపల ఫారము-] నందు రెండు ప్రతులతో మొదటి అప్పీలు చేసుకోవాలి. పన్ను లేక జరిమానా 
| వివాదగ్రస్తమైన సందర్భములో వివాదగ్రస్తమైన పన్ను మరియు/లేదా జరిమానా యందు 2% చొప్పున, కనీసము 
|| రూ. 50/- మరియు గరిష్టము రూ. 1000/- కు లోబడి రుసుము మరియు అన్ని ఇతర సందర్భములలో. రూ. 50/- 


అప్పళ్ళు 





మొదటి అప్పీలు అప్పిలేటు ఉప కమీషనరుకు ఆ ఉత్తర్వు లేక ప్రాసీడింగు అందజేయబడిన తేదీ నుండి 


|| రుసుము అప్పీలుకు జత చేయాలి. 33వ రూలును చూడుము. ||| 


ఏ ప్రాసీడింగుల నందైనా హైకోర్టు కన్నాభిన్నమైన అథారిటీ ముందు హాజరగుటకు ఆథరైజేషను ఖారము-- 


|| ౫౦౪1 నందు ఉండవలెను. న్యాయవాదులయితే రూ. 3/- ల కోర్టు ఫీజు స్టాంపుతాను మరియు ఇతరులైతే నాన్‌ || 


. జ్యుడిషియల్‌ పేపరు పై రూ. 10/- ల అఢెసివ్‌ స్టాంపులను అప్పీలుకు జతచేయాలి. |63-ఎ రూలును చూడుము 


|| 2. పన్ను వసూలు 'స్టే' కొరకు దరఖాస్తు : 


1) అప్పిలేటు ఉపకమీషనరుకు : 


వివాదగ్రస్త పన్ను వసూలు యొక్క 'స్టే' కొరకు దరఖాస్తు అప్పిలేటు ఉప కమీషనరు ముందు అప్పీలుతో 


'' పాటుగా గాని లేక అప్పీలు అనుమతించబడిన తర్వాత గాని రెండు ప్రతులలో ఫారము-౫2ష1[ నందు దాఖలు 


చేసుకోవాలి. దరఖాసుతో పాటుగా వివాదగ్రస్త అసెస్‌మెంటు లేక జరిమానా ఉతరు యొకు ధృవీకరించబడిన 
మె (రివ లయ డ్రై ఇల 


"|| నకలు మరియు రూ. 3/- ల కోర్టు ఫీజు స్టాంపును జత చేయాలి. సకం 


11) సంయుక్త కమీషనరుకు : 


పన్ను వసూలు యొక్క 'స్టే' కొరకు 19(2-బి) లేక 19(2-సి) సెక్షను క్రింద దరఖాస్తు సంయుక్త కమీషనరుకు 


టు 


|| అప్పిలేటు ఉపకమీషనరు “స్టేను తిరస్కరించిన ఉత్తర్వు అందజేయబడిన తేదినుండి ౩0 రోజుల లోపల రెండు 


'' ప్రతులలో ఫారము! నందు దాఖలు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటుగా “స్టేను తిరస్కరించిన ఉత్తర్వు లేక 


అమ్మకపు పన్ను అప్పిలేటు ట్రిబ్యునలుకు దాఖలు చేయబడిన దరఖాస్తు యొక్క నకలు మరియు రూ. 3/- ల 


| కోర్టు ఫీజు స్టాంపుతో జత చేయాలి. 


| 3. వాయిదా అర్జీలకు రూ. 2/- ల కోర్టు ఫీజుస్తాంవు జత చెయాలి. 


|| 4. అఫిడవిట్లకు రూ. 10/- ల నాన్‌-జ్యూడిషియల్‌ స్టాంపును జత చేయాలి. 


|| 5. పన్ను చెల్లించబడినట్లుగా డిక్లరేషను : 


అప్పీలుతో పాటు ఫారము 1-ఎ నందు బాకీయైన పన్ను లేక సదరు వాయిదాలు చెల్లించబడినవని ఒక 


డిక్షరేషనును జతచేయాలి, 


ప్రత్యేక అనుబంధము 


ఆఅప్పీళ్ళు. , “359 
బి) వాణిజ్య పన్నుల కమీషనరు యొక్క ఉత్తర్వు సర్టిపై చేయబడిన కాపీ 

సి) అప్పీలుకు ఆధారాలు లేక న్యాయ సంబంధ అంశములను జతచేయాలి. [41వ రూలును చూడుము] 
11) అప్పీలు పై తన చేత పాస్‌ చేయబడిన ఉత్తర్వుల పై హైకోర్టుచేత రివ్యూ: 


| హైకోర్టు యొక్క ఉత్తర్వు అందజేయబడిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపల ఫారముోగ నందు రివ్యూ | 
అర్జీ దాఖలు చేయబడవలెను. అప్పీలుతో పాటుగా 


ఎ) హైకోర్టు ఉత్తర్వు యొక్క సర్టిఫై చేయబడిన కాపీ 
బి) అసలు ఉత్తర్వును పాస్‌ చేసే సమయంలో హైకోర్టు ముందు లేనటువంటి క్రొత్త వాస్తవాలు. 
సి) డీలరు చేత అర్జీ దాఖలు చేయబడినపుడు రూ.100/- ల రుసుము 
జత చేయబడాలి. 
అప్పీళ్ళ విషయంలో అధికారులకు సంబంధించిన కొన్ని వివరాలు 
1. ౨ అప్పీలు ఉత్తర్వులను అధికారులు ఎప్పటిలోగా అమలు చేయాలి? 


20వ సెక్షను క్రింద మొదటి అప్పిలేటు అధారిటీ లేక రివిజనల్‌ అధారిటీ చేత పాస్‌చేయబడిన ఉత్తర్వు, ఆ 
|| ఉత్తర్వు అందిన తేది నుండి రెండు నెలల లోపల అమలు చేయబడాలి. 


అప్పిలేటు ట్రిబ్యునలు లేక హైకోర్టు చేత ఇవ్వబడిన అథరైజేషనుపై సదరు అథారిటీ, ఆ ఉత్తర్వు అందిన 
తేది నుండి రెండు నెలల లోపల అమలు చేయాలి 


2. ఉత్తర్వుల రివిజను కొరకు కాలపరిమితి : 
వాణిజ్య పన్నుల అధికారి చేత, ఉపకమీషనరు/సంయుక్త కమీషనరు చేత లేక వాణిజ్య పన్నుల కమీషనరు 
చేత ఏ ఉత్తర్వు లైననూ అవి అందజేయబడిన తేదీ నుండి 4 సంవత్సరములలోపు మాత్రమే రివిజను చేయబడాలి. 


ఓ 
శ క ఇ క 


నన ననననననననననననననానో 


ప్రత్యేక అనుబంధము 


రిజిస్టరింగ్‌ అథారిటి 





కమ 


10. 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


17: 


18. 


19. 


20. 






అవసరమయిన చోట సరిక్రొత్త సెక్యూరిటీ 


చేయుటకు. 


డీలరు యొక్క రిజిస్టేషన్‌ రద్దు అగునంత వరకూ, అతను ప్రతి సంవత్సరము 


అధికారము/విధి 


పెస్కైబ్లు ఫీజును చెల్లించునట్లుగా చూచుటకు 


డీలరు చేత చెల్లించబడాల్సిన పన్ను లేక జరిమానా లేక వడ్డీ లేక ఇతర బాకీల మొత్తం 
యొక్క వసూలు కొరకు, చట్టము లేదా రూల్సు నందు నిర్దేశితమయిన ఖారముల 
దుర్వినియోగం చేసిన లేదా వాటిని యుక్తమైన సంరక్షణ యందుంచుటలో విఫలమైన 
డీలరు చేత సమకూర్చబడిన సెక్యూరిటీని మొత్తం లేక కొంత భాగమును ఫోర్‌ఫీట్‌ 


చేయుటకు 


డీలరు యొక్క దరఖాస్తుపై, సెక్యూరిటీని, అది చట్టం యొక్క ప్రయోజనాల కొరకు 


అపేక్షితం కాని యెడల వాపసుకు ఆదేశించుటకు 


ఒరిజినల్‌ పోయిన యెడల, నాశనమయినపుడు, చెరిగిపోయినపుడు లేద్రా 
విరూపితమయినపుడు, ప్రైస్కైబ్డ్‌ ఫీజు చెల్లింపబడినట్లయితే డూప్లికేటును జారీ చేయుటకు 


(ఎ) డీలరు దరఖాస్తు చేసుకున్నప్పుడు 
(బి) డీలరుకు బాకీ నోటీసు ఇచ్చిన తరువాత 


రిజిస్టేషన్‌ సర్టిఫికేటును మార్చుటకు, సవరించుటకు, లేదా రద్దు చేయుటకు 
డీలరు తన ప్రధాన వ్యాపార ప్రదేశమును మార్చ సంకల్పించినపుడు ఎవరి అధికార 
పరిధికి మార్చ సంకల్పించెనో ఆ రిజిస్టేషన్‌ అథారిటీకీ రిజిస్టేషన్‌ ఫైల్‌ను బదిలీ 


చేయుటకు 


డీలరు ఎవరి అధికార పరిధి నుంచి తన ప్రధాన వ్యాపార ప్రదేశమును మార్చెనో, ఆ 
రిజిస్టేషన్‌ అధారిటీ నుంచి రిజిస్టేషన్‌ ఫైల్‌ తనకు మార్చబడినపుడు, సరిక్రొత్త 


రిజిస్టేషన్‌ ధృవపత్రంను జారీ చేయుటకు 


డీలరు చేత సమకూర్చబడిన సెక్యూరిటీ హామీ పత్రము రూపంలో ఉన్నపుడు సదరు 
హామీదారుడు మరణించినను లేక దివాళ తీసినను, క్రొత్త హామీ పత్రమును పొందుటకు 


(ఎ) యోగ్యమైన మరియు తగిన కారణాల పై, 
(బి) డీలరు దరఖాస్తు చేసుకున్నప్పుడు 
రిజిస్ట్రేషన్‌, ధృవపత్రమును రద్దు చేయుటకు 


రద్దు చేయుటకు ముందు డీలరుకు నోటీసును మరియు తనవాదం వినిపించుకొనేందుకు 
అవకాశం ఇచ్చుటకు 


PPR 





ర రు 
[ర 


2.28(14)(15) || 


S.12(18) 
R.28(13) 
S.12(13) 
R.28(16) 





3.12(16) 
R. 2817). 
౧. 28(19) 


6. 12617) 
౧. 28(20) 


2.28(21-2) (b) || 


గ 28(21-a)(c) 


8.12 (12) 


8. 12 (17) 





5. 12 (17) 


౧2024 || 


_ అసెసింగ్‌ అథారిటి 




















13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


సంఖ్య 


తన: వివరణ కంర అవకాశం betes 


అధికారము /ఐధి 





ఇ) తత్పూర్య 3 సం॥లలో దేనియందైనా అతడు పన్ను బకాయిలలో ఉన్నటైతే 
యఫ్‌) తత్పూర్య 3౩ సం॥లలో దేనియందైనా 14(4) సెక్షను క్రింద చర్య 
తీసుకోబడినట్లయితే లేక ప్రాసీడింగులు పెండింగులో ఉన్నట్లయితే. 

టర్నోవరు 25 లక్షల రూపాయలు మించనటువంటి డీలరును స్వయం అ సెస్‌మెంటుకు 
అనుమతించుట మరియు అట్లు అనుమతించుకుండుట. 

సై (13)వ అంశము నందు ఉదహరింపబడిన డీలరును సమగ్రమయిన అ సెస్‌మెంటు 
కొరకు చేపట్టుట. 


) రిటర్ను సరిఅయినది కానట్లు లేక అసమగ్రమయినదిగా కనిపించినట్లయితే లేక 


స్వయం అసెస్‌మెంటుపై పన్నును డీలరు పూర్తిగా చెల్లించనపుడు. 
i) పన్నుకు భాద్యమయ్యే నికర టర్నోవరు యందు పెరుగుదల తత్పూర్వ 
సంవత్సరంతో పోలిస్తే 25% కంటే తక్కువ ఉన్నపుడు; 
1% తత్పూర్వ 3 సం॥ లో దేనియందైనా అతని మొత్తము టర్నోవరు రూ. 25 లక్షలు 
మించినట్లయితే 
IV) ఎ) అతడు పన్నుబకాయిలలో ఉన్నపుడు 
బి) అతడు టర్నోవరు మొత్తాన్ని లేక భాగాన్ని అణిచిపెట్టినట్లు లేక పన్ను. 
వసూలుని ఎగవేసినట్లు కనుగొనబడినపుడు 
ఎట్టి రిటర్ను దాఖలు చేయబడనపుడు లేక తనిఖీ తర్వాత రిటర్ను దాఖలు 
చేయబడినపుడు లేక రిటర్ను లేక రిటర్నులు సరిఅయినవి కానివిగా లేక 
అసమగ్రమయినవిగా కనుగొనబడినట్లయితే, లేక పై (6) నుండి (14) అంశముల 
సంబంధంగా ఏవయినా అవకతవకలు ఉన్నట్లయితే తనబెస్టు జడ్జిమెంటు రీత్యా 
అసెస్‌మెంటు చేయుటకు 
బెస్ట్‌ జడ్జిమెంటు అసెస్‌మెంటు విషయంలో జరిమానా విధింపునకు 


ఎవరైనా డీలరు యొక్క టర్నోవరు - పన్ను అసెస్‌మెంటు నుండి తప్పించబడినదో, 
లేదా అండర్‌ అసెస్‌ చేయబడినదో, లేదా సరిఅయిన రేటు కాకుండా తగ్గింపు రేటు 
వద్ద అసెన్‌ చేయబడినదో చూచుటకు, ఒకవేళ అలా జరిగిన, ఆ అసెస్‌మెంటును 
సరిగా ఏర్పాటు చేయుటకు 

Fs (16) నందు వర్ణించబడిన విధంగా, అసెస్‌మెంటు యొక్క బెస్టు జడ్డిమెంటు 
విషయంలో జరిమానా విధించుటకు 

పైన (16) మరియు (18) లలో పేర్కొనబడిన జరిమానా విధింపునకు ముందు, డీలరు 


| "పత్యేక అనుబంధము 


ఆ.ప్ర.సా.అ.ప.బ' క్రీంద 
సెక్షను/రూలు 


363 








S.14-0(1)(2) || 


S.14-D 
(1)to (4) 


S14(i)(1A) || 
(3) (7), 14B | 
R.12,15 (5) |! 
17(6) 


s.14(2),(3)(8) | 
8.14-8 
8.14 (4) 

S. (4A) (7A) | 
S.14-A(1)(c) | 
14-B R.31 || 
§.14(4) (4A) || 
(8)14-A(2),14B || 


$.14(4B) 


తనిఖీ చేయు అథారిటి 365 


మ. 


అధికారము/విధి ఆ.ప్ర.సా.అ.ప.బో క్రింద || 
సెక్షను/రూలు || 
R.18 


































దానా నందు చూపబడిన దానికన్నా భిన్నమయిన సంఖ్య చొప్పున డీలరు యొక్క 
టర్నోవరును నిర్ణయించినపుడు అందుకు గల కారణములను అసెస్‌మెంటు ఉత్తర్వు 
నందు రికార్డు చేయుటకు 
. ఢ్రైస్కైబ్‌ చేయబడిన వివరాలను చూపుచున్న లెక్కల (ACCంUnNts5) నిర్వహణను 5-25 
అమలు చేయించుటకు R.18-A 
. నిర్దేశించిన విధంగా లెక్కలు నిర్వహించుటలో విఫలమయినచో జరిమానా విధించుటకు  $8.30-AR.18-A | 
. రొక్కము కన్నా ఇతరమయిన విలువయిన మూల్యము కొరకు సరుకుల అమ్మకము _ గి.189 . 
లేదా కొనుగోలు చేయబడు సందర్భములో, టర్నోవరు నిర్ణయించుటకు మరియు 
అసెస్‌ చేసేందుకు అట్టి మూల్యం విలువను రొక్కరూపంలో అంచనా వేయుటకు 
_ తన చేత పాస్‌ చేయబడిన ఉత్తర్వు తేది నుండి 4 సంవత్సరములలోపు ఎ సమయమందై ననూ R.50 
రికార్డు నందు స్పుటముగా నున్న ఏదైనా లేఖన లేదా అంకగణిత దోషమును సరిదిద్దుటకు 
డీలరు - సెక్యూరిటీని, [1865 సెక్యూరిటీని, అదనపు సెక్యూరిటీని లేదా సెక్యూరిటీ _ 3.12(15) 
బాండును సమకూర్పుటలో విఫలమయినచో చట్టము మరియు రూల్సు క్రింద 
ప్రెన్కైబ్‌ చేయబడిన ఫారములను జారీ చేయుటకు తిరస్కరించుటకు 
39. స్థానిక తయారీదారులకు, వారు ముడి పదార్థాలు తగ్గింపు ధరల వద్ది కొనుగోలు $8.30-A 
చేసేందుకు తయారీదారు సర్టిఫికేటులను జారీ చేయుటకు 
40. పైన (39) నందు చూపబడిన ఐటమ్‌ దృష్ట్యా షరతులను అతక్రమించినన జరిమానాలను  $.5-కి (2) 


విధించుటకు 
. తనిఖీ చేయ అథారిటీ . 
| క్రమ అధకారము/విధి అ.ప్రనాఅ.ప.చ. క్రంద || 
| సంఖ్య సెక్షను/రూలు . 
1. లెక్కలు, రిజిస్టర్లు మరియు ఇతర అధికార పత్రములను తనముందు దాఖలు 8.28(1)(17) . 
చేయమని మరియు తన వ్యాపారమునకు సంబంధించిన సమాచారమును సమకూర్నమని 
డీలరును అపేక్తించుటకు 
2. డీలరు యొక్క ఆధీనమునందున్న లెక్కలు, రిజిస్టర్లు మరియు ఇతర అధికార 28 (2) 
పత్రములను మరియు కార్యాలయము, దుకాణము, గోదాములు, వెసెల్సు మరియు జ 49 (1) 
వాహనములందున్న సరుకులను వ్యాపారసమయములందు లేక అన్ని హేతుబద్ధ 
సమయములందు తనిఖీ చేయుటకు 
3. ఈ చట్టము క్రింద బాకీయెన పన్ను చెల్లింపు లేక ఇతర మొత్తాన్ని ఎగవేయుటకు ౨5.28 (3) 
డీలరు ప్రయత్నించుచున్నాడని నమ్ముటకు కారణమున్నట్లయితే అతని లెక్కలు, 2.49 (2) 
రిజిస్టర్లు మరియు ఇతర అధికార పత్రములను సీజ్‌ చేయుటకు 





తనిఖీ చేయు అథారిటి | 367 


ఆ.ప్ర.సా.అ.ప.బ క్రింద . 
సెక్షను/రూలు || 
5.29 (3) (b) || 


| క్రమ ఎ... అధికారము/ిధి 


7. ఈ చట్టము క్రింద చెల్లించ వలసిన పన్ను, ఏదయినా ఉన్నట్లయితే చెల్లించబడినట్లు 





18, 


19. 


20. 


లేక అ సరుకుల అమ్మకము. లేక కొనుగోలు రికార్డులందు సముచితముగా లెక్క 2, 46 (1) 


చూపబడినదని సంతృప్తి చెందినపుడు వాహనం లేక పడవను విడుదల చేయుట. 
సై (16) అంశంనందు .ఉదహరించబడిన విధంగా సంతృప్తి చెందనప్పుడు ఆ 
సరుకులని నిర్భంధించుటకు మరియు [డ్రైవరు లేక ఇన్‌చార్జి వ్యక్తిని పన్ను చెల్లించమని 
మరియు సెక్యూరిటీని సమకూర్చమని అదేశించుటకు 


పన్ను చెల్లించబడినపుడు మరియు సెక్యూరిటీ సమకూర్చబడినపుడు సై (17) వ. 


అంశము క్రింద నిర్భందించబడిన సరుకులను విడుదల చేయుట, 
పన్ను మరియు సెక్యూరిటీల వసూలు యొక్క వాస్తవంని సంబంధిత అసెసింగ్‌ 
అథారిటీకి తెలియజేయుట. 


47 (2) 
47 (1) 
29 (3) (b) || 
46(1) | 


29 (4) | 
46 (3) (2). || 
46 (3) (b) || 


.47 (2 


.47 (2) 
.29 (6) 
.46 (5) 
.47 (2) 


21. సన్ను చెల్లించుట యందు మరియు సెక్యూరిటీ నమకూర్చుట యందు వైఫల్యమపు 
చెల్లిచంబడవలసిందిగా మరియు సమకూర్చబడవలసిందిగా ఆదేశించబడిన పన్ను 
మరియు సెక్యూరిటీల మొత్తమునకు సుమారుగా సమానమైన విలువగల సరుకులని _ గ 


R 
R 
S 
R 
R 
Ss 
R 
R 
R 
S 
R 


\| 22. 


23. 


24, 


25. 


నిర్భందించ్లుట. 


పన్ను బాకీ చెల్లింపబడకుండా లేక సముచితముగా లెక్క చూపబడకుండా సరుకులు 


మోసుకుపోబడుతుంటే పన్ను మరియు జరిమానాని వసూలు చేయుట. 
నిర్భందించబడిన సరుకులు క్షయమునకు. లోబడునవి అయినట్టతే లేక ప్రెస్కైబ్‌ 
చేయబడిన సమయము .లోపల ఎట్టి క్లెాయిము చేయబడనట్లయితే సరుకులను 


'అమ్మివేయుట (సరుకులని నిర్బంధించిన అధికారి ఎ.సి.టి.వా అయినట్లయితే, అతడు 


సరుకులను డి.సి.టి.వా కు బదిలీ చేయవలెను మరియు సరుకులను డి.సి.టి.వో 
అమ్మవలెను). 

అమ్మకపు ఖర్చులు మరియు ఇతర ఇన్సిడెంటల్‌ చార్జీలు మరియు చట్టం క్రింద బాకీ 
అయిన. పన్ను మరియు జరిమానా మొత్తములను తగ్గించిన తర్వాత అమ్మకపు 
రాబడులను సరుకుల యజమాని లేక రాబడులకు హక్కుదారయిన వ్యక్తికి వాపసు చేయుట. 
అప్పీలు లేక రివిజను యందు నిర్భందము యొక్క ఉత్తర్వు రద్దు జేయబడినట్లయితే 
నర్భందించ బడిన సరుకులును (అప్పటికే అమ్మబడనట్లయితే) విడుదల చేయుట 


లేక అమ్మకపు ఖర్చులను మరియు ఇతర ఇన్సిడెంటల్‌ చార్జీలు మరియు నిర్భంధం 


యొక్క సమయం నుండి అమ్మకం యొక్క సమయం వరకు అయిన ఖర్చులను 


తగ్గించిన తర్వాత అమ్మకపు రాబడులను వాపసు చేయుట. 


నక్కి 


మొనువమిను లి 


ను 


.29 (7) 
. 46 (7) 
47 (2) 


29 (8) 
46 (16) 
47 (2) 
46 (15) 
47 (2) 









నోటిఫికేషనులు 





యొక్క స్పెసిఫికేషన్స్‌తో తయారు వ 92 జి.ఎ 
క్రాఫ్ట్‌ పేపర్‌ అమ్మకాల టర్నోవరుపై ఈ చట్టము యొక్క ఆరవ షెడూ 

















అస్‌అుర్యగకరు జలియన్‌, 
aw 


అ t / ఆ 


శాఖ నుండి వాడకపు దారు ధృవపత్రంని (యూజర్‌ సర్జిఫకె ట్ర్‌) we నువలె 
||నందు రి పైసలుగా నిర్ణయించటమైనది. 
ఈ నోటిఫికేషను 1 ఏప్రియల్‌ 1995 నుండి అమలులోనికి వచ్చును. 

నోటిఫికేషను-V!: జి.వొ-యం.యస్‌.నెం. 1613, రెవెన్యూ తేది: 31-10-1984 
చెప్పబడిన చట్టము యొక్క ఆరవ షెడ్యూలు క్రింద గాజు సీసాల అమ్మకం పై రాష్ట్రము నందలి | 
స్థానము వద్ద విధించదగిన పన్నును రూపాయినందు 9 పైసలుగా 1 ఎపియల్‌ 1995 నుం: 
విధముగా నిర్ణయించినారు. 

నోటిఫికేషను-V|1: జి.వాయం.యన్‌.నెం. 1017 రెవెన్యూ తేది: 30-8-1985 క 

గాట్స్‌ (వైర్‌ బార్స్‌) అమ్మకాలపై, కాపర్‌ ఇన్‌గాట్స్‌ (వైరుబార్స్‌) యొక్క కొనుగోలు 
జరగవతెను మరియు అట్టి ఇన్‌గాట్స్‌ వైరు రాడ్డుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము నందే తయార 
షరతుకు లోబడి ఈ చట్టము క్రింద విధించదగిన పన్నురేటును రూపాయి నందు క 
నోటిఫికేషను 1 ఏప్రియల్‌ 1995 నుండి అమలులోనికి వచ్చును. 

నోటిఫికేషను-౪/111: బి.వాయం.యస్‌.నెం.381 రెవెన్యూ తేది: 9-4-1986 క 
| నందు నెలకొని ఉన్న కుటీర మరియు చిన్నతరహా పరిశ్రమల చేత తయారు చేయబ! 
ఈ చట్టము యొక్క ఆరవ షెడ్యూలు క్రింద విధించదగిన పన్ను రూ రూపాయి నందు 7 
1995 నుండి అమలులోనికి వచ్చే విధముగా నిర్ణయించబడింది. 

నోటిఫికే షను-!%; జి.వా-యం.యనస్‌.నెం. 1515, రెవెన్యూ, తేది: 24-10-1985 క 


~~ 




















శ 


ఫ్ర 








ఎన్‌ హైడైడ్‌ అమ్మకాలపై ఈ చట్టము క్రింద విధించదగిన పన్ను రాష్ట్రము నండల్‌ 


వద్ద రూపాయి నందు $5 పైసలుగా 1-4- 1995 నుండి అమలులోని కి వచ్చే విధంగా నిక్ల' 
నోటిఫి కేషను-౫: జి.వాయం.యస్‌.నెం. 1389, రెవెన్యూ, తేది: 24-10-1986 కు ఆధి[క్రమణము 
(ఒక పెట్రో రసాయన ఉత్పత్తి) యొక్క అమ్మకాలపై ఈ చట్టము దగిన పను 
అమ్మకము స్థానము వద్ద రూపాయి నందు 4 పైసలుగా 1-4- 1995 ను 
నోటిఫికేషను- ౫1: జి.వాయం.యన్‌.నెం. 537, రెవెన్యూ, తేది: 9-6- 
| బగస్సీ, వ్యర్థ కాగితము మరియు సాంప్రదాయేతర ముడి పదార్థాలని ఉపయోగించు 
తయారు చేయబడిన పేపరు బోర్డుల అమ్మకాలపై ఈ చట్టము యొక్క ద్ర డె 
పన్నురేటును రూపాయినందు 7 పై సలుగా 1-4-1995 నుండి అమలుల ని 
నోటిఫికేషను ౫|| : జి.వా.యం.యనస్‌.నెం. 434, రెవెన్యూ తె 


2. అ సట్‌ కానన జ ఖ్‌. ఇ వ్‌ శ్‌ soe అప. కల్లా జ eo 
సినిమాటోగ్రఫిక్‌ ఫిల్మ్‌ల రాష్ట్రము నందలి అమ్మకాలపై పై ఈ చట్టము క్రంద ౮ అము సందలి ప్రధమ ఆజక్మక్‌ణ 
er) వసులు ఖు ఆము బులో డా కి Ce శ | 

స్థానము వద్ద విధించదగిన పన్నును రూపాయి నందు 8 పైసలుగా 1-4-1995 నుంఆ అబులుల అర బబు ధముగా 


నిర్ణయించటమైైనది. 


“పత్యేక అనుబంధము 


నోటిఫికేషనులు 371 
జి.వొా-యం.యన్‌.నెం. 401, రెవెన్యూశాఖ తేది, 16-8-1995 
నోటిఫికేషను 1V : దీని ద్యారా జి.వా-యం.యస్‌.నెం. 252, రెవెన్యూ (సి.టి.-11) శాఖ తేది 19-5-1995 నందు 
జారీ చేయబడిన ౫11! వ నోటిఫికేషను నందున్న పట్టిక యందు 29.డి-ఆయిల్స్‌ కేకులు అను అంశము 
| తొలగించబడినది. 
నోటిఫికేషను XIV: జి.వొ.యం.యస్‌.నెం. 130, రెవెన్యూ, తేది: 14-2-1989 నందు జారీ చేయబడిన నోటిఫికేషను 
11కు అధిక్రమణముగా ధనియాలు యొక్క రాష్ట్రము నందలి ప్రథమ అమ్మకపు స్థానము వద్ద పన్నురేటు 
|| రూపాయినందు 6 పైసలుగా 1-4-1995 నుండి అమలులోనికి వచ్చే విధంగా నిర్ణయించారు. 
నోటిఫికేషను XV: జి.వ.యం.యన్‌.నెం. 130, రెవెన్యూ, తేది: 14-2-1989 నందు జారీ చేయబడిన 
నోటిఫికేషన్‌ 11] కు అధిక్రమణముగా ఈ చట్టము యొక్క మూడవ షెడ్యూలు యొక్క 16వ అంశముగా చదవదగిన 
గోధుమ (ట్రిటి కమ్‌-వల్లేర్‌-టి, కంపాక్టమ్‌-టి, స్ఫెరో కోకమ్‌-టి, ఏ స్టివమ్‌ యల్‌.టి. డైకోకమ్‌) విషయములో 
చెల్లించవలసిన పన్ను రేటును రూపాయినందు 3 పైసలుగా 1-4-1995 నుండి అమలులోనికి వచ్చే విధముగా నిర్ణయించారు. 
ప్రథమ అమ్మకపు స్థానము వద్ద ఈ చట్టము క్రింద విధించదగిన పన్నును రూపాయినందు 4 పైసలుగా 1- 
1! 4-1995 నుండి అమలులోనికి వచ్చు విధముగా నిర్ణయించారు. 
నోటిఫికేషను ౫౦/1 : జి.వాయం.యస్‌.నెం. 572, రెవెన్యూ, తేది: 8-6-1989 కు అధిక్రమణముగా, ఈ 
చట్టము యొక్క ఆరవ షెడ్యూలు యొక్క 8వ అంశముగా చదవదగిన, ఈ రాష్ట్రమునందు తయారు చేయబడిన 
“లేక్రర్సు” యొక్క, రాష్టము నందలి అమ్మకాలపై విధించదగిన పన్నురేటును రూపాయి నందు 7 పైసలుగా 1- 
4-1995 నుండి అమలులోనికి వచ్చు విధముగా నిర్ణయించారు. 
నోటిఫికేషను ౫/1! : జి.వా'యం.యస్‌.నెం. 1058, రెవెన్యూ, తేది: 24-10-1989 కు అధిక్రమణముగా 
వ్యవసాయ ప్రయోజనముల కొరకు వాడబడు 7.5 హెచ్‌.పి. విద్యుత్‌ మోటార్ల యందు ఉపయోగించబడు స్థార్టర్ల 
|| అమ్మకాలపై ఈ చట్టము క్రింద విధించదగిన పన్ను రాష్ట్రము నందలి ప్రథమ అమ్మకపు స్థానము వద్ద 
రూపాయినందు 7 సైసలుగా 1-4-1995 నుండి అమలులోనికి వచ్చే విధంగా నిర్ణయించారు. 
నోటిఫి కేషను ౫౦/1|1 : జి.వా.యం.యస్‌.నెం. 73, రెవెన్యూ, తేది: 31-1-1990 కు అధిక్రమణముగా స్టైన్సిల్స్‌, 
కార్బన్‌ పేపర్లు మరియు టెలెక్స్‌ రోల్సు యొక్క అమ్మకాల పై ఈ చట్టము యొక్క ఆరవ షెడ్యూలు క్రింద 
విధించదగిన పన్నును రాష్ట్రము నందలి ప్రథమ అమ్మకపు స్థానము వద్ద రూపాయినందు 7 పైసలుగా 1-4-1995 
నుండి అమలులోనికి వచ్చే విధంగా నిర్ణయించారు. 
నోటిఫికేషను ౫1% : జి.వ.యం.యన్‌.నెం. 895, రెవెన్యూ, తేది: 5-10-1991 కు అధిక్రమణముగా పవరు 
టిల్లర్ల అమ్మకాలపై ఈ చట్టము క్రింద విధించదగిన పన్నును రూపాయి నందు 4 పైసలుగా మరియు పవరు 
టిల్లర్లకు వాడబడు ట్రెలర్లతో సహా వాటి యొక్క యాక్సెసరీలు, అటాచ్‌మెంట్లు, స్పేర్‌ పార్టుల అమ్మకాలపై .ఈ 
రాష్ట్రము నందలి ప్రథమ అమ్మకపు స్థానము వద్ద ఈ చట్టము క్రింద విధించదగిన పన్నును రూపాయి నందు 7 
సైసలుగా 1-4-1995 నుండి అమలులోనికి వచ్చే విధంగా నిర్ణయించారు. 
నోటిఫికేషను XX : జి.వ.యం.యన్‌.నెం. 599, రెవెన్యూ, తేది : 30-6-1993 కు అధిక్రమణముగా ఈ 
చట్టము యొక్క ఆరవ షెడ్యూలు యొక్క 5, 5ఎ మరియు 5బి అంశములుగా చదవబడు హోజరీ సరుకుల 


ప్రత్యేక అనుబంధము 


నోటిఫికేషనులు 373 


నటిఫికేషను 30 Il. జి.వా.యం.యనస్‌.నెం.1202, రెవెన్యూ, తేది 15-12-1994 కు అధిక్రమణముగా = 
ఎ) సిలిండరు లైనర్ల తయారీ నందు వాడబడిన ఇనుము మరియు రఫ్‌ కాస్టింగుల వంటి ముడి పదార్ధముల పై 
చెల్లించబడిన పన్ను యొక్క ఎట్టి సెట్‌-ఆఫ్‌ ఉండదని; 
బి) రఫ్‌ కాస్టింగుల అమ్మకాలకు సంబంగించిన పన్ను చెల్లింపు నుండి ఎట్టి మినహాయింపు ఉండదని; మరియు 
సి) పన్నుకు గురి అయిన రఫ్‌ కాస్టింగుల నుండి తయారు చేయబడిన సిలిండరు లైనర్ల రాష్ట్రము నందలి | 
అమ్మకాలు రూపాయి నందు 4 పైసలు చొప్పున, అవి మోటారు భాగములు లేక యంత్రసామాగ్రి భాగాలుగా 
ఎట్లా ఉపయోగించబడిన వన్న వాస్తవముతో సంబంధం లేకుండా, పన్ను విధింపుకి గురిఅవును. 
ఇది 1-4-1995 నుండి అములులోకి వచ్చును. 
నోటిఫికేషను ౫1౫. జి.వొ-యం.యన్‌. 677, రెవెన్యూ తేది 17-7-1990 కు అధిక్రమణముగా ప్రథమ 
అమ్మకపు స్థానం వద్ద ఈ చట్టము క్రింద విధించదగిన పన్నును రూపాయి నందు 4 పైసలుగా 1-4-1995 నుండి 
అమలులోనికి వచ్చు విధంగా నిర్ణయించారు. " 
నోటిఫికేషను ౫X. జి.వాయం.యస్‌.నెం. 864, రెవెన్యూ, తేది 7-9-1993 కు-అధిక్రమణముగా క్రింది 
నిర్వచించబడిన విధమైన ఎలక్రానిక్‌ సరుకుల అమ్మకాల పై రాష్టమునందలి (పథమ అమ్మకపు స్థానము నందు ఈ 
చట్టము క్రింద విధించదగిన పన్ను రూపాయి నందు 4 పైసలుగా 1-4-1995 నుండి అమలులోనికి వచ్చే విధంగా నిర్ణయించారు. 
2. ఈ నోటిఫికేషను ప్రయోజనార్థము “ఎలక్షానిక్‌ సరుకులు” అనగా ఎలక్షానిక్‌ సిస్టమ్స్‌, అప్లయెన్సెస్‌, 
ఆపరేటర్స్‌, ఎలక్ట్రానిక్‌ సూత్రముల బై పనిచేయు సామాగ్రి మరియు అన్ని రకముల ఎలక్ట్రానిక్‌ కాంపొనెంటుల, 
పార్టులు, మరియు మెటీరియల్స్‌ మరియు; 
ఏ) వినియోగదారు - ఎలక్రానిక్స్‌; 
li) ఎలక్ట్రానిక్‌ పరీక్ష మరియు కొలమానపరికరాలు; 
1) వైద్య సంబంధమయిన ఎలక్ర్రానిక్‌ సామాగ్రి; 
IV) ఎలక్ట్రానిక్‌ విశ్లేషణ పరికరాలు; 
. అణు సంబంధమయిన, భూగర్భ శాస్త సంబంధమయిన మరియు ఇతర ప్రత్యేక ఉప యోగాల కోసం వాడు |! 
నట్టి ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంటు/ పరికరాలు; 
Vi) ఎలక్ట్రానిక్‌ ప్రాసెస్‌ కంట్రోలు ఎక్విప్‌మెంటు; 
౪1 పవరు ఎలక్షానిక్‌ ఎక్విప్‌మెంటు; 
౪11) పారిశ్రామిక ఆటో మిషను ఎక్విప్‌మెంటు; 
1x) ఎలక్రానిక్‌ డేటా ప్రాసెసింగ్‌ సిస్టమ్స్‌ మరియు ఎలక్ట్రానిక్‌ ఆపీసు-ఎక్విప్‌మెంటు; 
౮ ఎలక్ష్రానిక్‌ ప్రసార సాధన ఎక్విప్‌మెంటు; 
Xl) ఎలక్రానిక్‌ కమ్యూనికేషను ఎక్విప్‌మెంటు; మరియు 
౫11) ఎలక్ట్రానిక్‌ ఏరోస్పేస్‌ మరియు రక్షణ ఎక్విప్‌మెంటు 
నోటిఫికేషను ౫౫౮౪ : జివాయం.యస్‌.నెం. 656, రెవెన్యూ తేది 4-7-1994 కు అధిక్రమణముగా మెసర్స్‌ 
| అన్నపూర్ణ ఫాయిల్సు లిమిటెడ్‌, బషీర్‌బాగ్‌, హైద్రాబాదు వారిచేత తయారు చేయుబడి,. అమ్మబడు అల్యూమినియం 
ఫాయిల్సు, స్టీస్స్‌ మరియు లామినేట్సు యొక్క అమ్మకాలపై ఈ చట్టము క్రింద విధించదగిన పన్నుని రూపాయి 


న ప్రత్యేక అనుబంధము 


నోటిఫికేషనులు 375 


సి) ముత్యాల కన్నా భిన్నమయిన విడి పైషస్‌ స్టోన్స్‌ అమ్మకాలపై ఈ చట్టము క్రింద విధించదగిన పన్ను 
తగ్గించబడిన రేటయిన 2 శాతముగా నుండును. 
ఇది 1-4-1995 నుండి అమలులోనికి వచ్చును. 
నోటిఫికేషను ౫౧ : రాష్ట్రము నందలి బంగారము యొక్క కొనుగోలుపై పన్ను విధించబడినపుడు, అట్టి 
పన్ను చెల్లించబడిన బంగారము నుండి తయారు చేయబడిన మరియు రాష్ట్రము నందు అమ్మబడిన జ్యూయలరీ అమ్మకాలపై 
ఈ చట్టము క్రింద విధించదగిన పన్ను నుండి అట్టి బంగారము పై చెల్లించబడిన పన్ను మొత్తము తగ్గించబడవలెను. 

ఇది 1 ఏప్రియల్‌ 1995 నుండి అమలులోకి వచ్చును. 

నోటిఫికేషను (V1 : జి.వాయం.యనస్‌.నెం. 1272, రెవెన్యూ, తేది 31-12-1994 కు అధిక్రమణముగా 

ఏ రకమయిన శక్తి లేక ఇంధనముతో నయినా ప్రాపెల్‌ చేయబడు లేక ఆపరేటు చేయబడు అన్ని రకముల 

యంత్ర సామాగ్రి అమ్మకము నిమిత్తము రాష్ట్రము నందు సరకుల తయారీ యందు అట్టి యంత్ర సామాగ్రి యొక్క 
|కాంపోనెంటు పార్టుల, స్పేర్‌ పార్టులు మరియు యాక్సెసరీలు మినహా, కి సంబంధించి రాష్ట్రము నందు బాధ్యమయ్యే 
పన్ను ఈ క్రింది షరతులకు లోబడి తగ్గింపు రేటయిన రూపాయి నందు 3 పైసలుగా ఉండును. 

1. ఈ రాయితీ పన్ను రేటును క్లెయిమ్‌ చేయుచున్న వ్యక్తి, అట్టి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేయుచున్న 
డీలరు, ఈ చట్టము క్రింద రిజిస్టరయిన అధికార పరిధి యొక్క అసెసింగ్‌ అథారిటీ చేత యథాక్రమముగా 
ఎటెస్ట్‌ చేయబడిన, పైస్కైబ్‌ చేయబడిన నమూనా యందు ఒక ధృవపత్రమును కొనుగోలు దారు నుండి 
దాఖలు చేయవలెను. | 

2. అమ్ముచున్నట్టు వంటి డీలరు కొనుగోలు చేయుచున్న డీలరు నుండి రిజిిస్టేషను ధృవపత్రము యొక్క | 
ఒక కాపీని పొందవలెను. 

3. ఇది 1-4-1995 నుండి అమలులోనికి వచ్చును. 

ధృవపత్రము 
ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము క్రింద ----------౮౮౮ ౮-౮ రా-ర౮- రా సంఖ్యతో 
| రిజిస్థరయినే ------------- ౨౮ ౮౮-౮-౮౮౮౮ ఆదరా? వద్ద పోక రి కలీ గన హా రా సలల 
| ---- (రిజిస్టర్డ్‌ కార్యాలయము) ------౫-------౫౫౫౮--౮--౮-౫ ౮౮౮ వద్ద ఉన్నటువంటి తయారీ దారు డీలర్లమయిన 
అందంట దందా (పేరు మరియు హోదా) అను నేను/మేము, ఇందు మూలముగా బిల్లు/ 
ఇన్యాయిస్‌ / నగదు రశీదు సంఖ్య -------------------౮------ , తేది ---ద---దదదదలజదదంద లంద దద డలం నందు 
' నిర్ధిష్ట పర చబడీన;, జకాంకతం రాపాక కంతా నుండి నా/మా చేత కొనుగోలు చేయబడిన యంత్రసామాగ్రి 
|రాష్ట్రమునందున్న నా యూనిట్‌ చేత ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అమ్మకపు పన్ను చట్టము క్రింద పన్నుకి బాధ్యమయ్యే 
! | సరుకుల తయారీ నందు వాడబడుటకు ఉద్దేశింపబడినవని ధృవీకరించున్నాను/ము. 
కొనుగోలు చేయుచున్న డీలరు సంతకం 
ధృవికరణ 
పైన డీలర చేత పేర్కొనబడిన వివరములు నాకు తెలిసినంతవరకు సరిఅయినవి మరియు యధార్థము 


అయినవి మరియు అతను/వారు నా రోల్సు పై రిజిస్టరయి ఉన్నారు. 
అసెసింగ్‌ అధారిటీ యొక్క 
సంతకము/హోదా. 


ప్రత్యేక అనుబంధము 


అభ్యర్థించు 


అనుగుణమైన నమోదుః 
అనుగుణ్యత 3 
అనుదానము చేయు 
అనుబంధము 3 
|| అనుబంధములు § 
అనుమతించు i 
| అనుమోదించుట : 
అనువర్తింపచేయు 
అనుసరించి క 


66 


|| అనుసూచి 
| అపరాధకార్యము 


అపరాదజప్త 


అపరాధియైన 


అపరాలు 
అపసామాన్యము 
అప్రధానము 


అంచి 


60 


లిం 


అప్పగించు J 


అప్పిలేటు 
అప్పీలు క 


అప్పీలుకుసంబంధించిన 


°6 


అప్పుడప్పుడు 
| అప్పుపత్రములు క 
అపేక్షించుట క 
అపేక్షితము 
అబద్ధం థి 
అభ్యర్థన క 
అభ్యర్థించు 3 


CONFIRMITY 
GRANT 
SUPPLEMENT 
SUPPLEMENTS 
ADMIT 

RATIFY 

ADOPT 

IN PURSUANCE 
OF 

ADAPT 
SCHEDULE 
COMMISSION OF 
OFFENCE 

FORE FEIT 
GUILTY 

PULSES 
ABNORMAL 
INCIDENTAL 


DELIVERY,ENTRUST 


APPELLATE 
APPEAL 


: APPELLATE 


OCCASSIONAL 
LOAN BONDS 
REQUIRE 


s REQUIREMENT 


LIE 
CLAIM 
DEMAND 


37/7 


అ(భకము 3 
అభినిశ్చయించు స్ట్‌ 
అభినిశ్చిత 
అభినిశ్చితమైన క 
అభివృద్ధి 


66 


oo 


అభియోగము నడుపుట ః 
అమరిక క 


అమలు పరచు 


అమ్మకందారు $ 
అమ్మకపు రాబడులు ః 
అమ్మకము కి 
అముఖ్య 
అర్హత 


అరికలు 


C2 


రి 


66 


అర్జీ 

అర్హుడగు 

అర్హుడు 
అలంకరణ సామాగ్రి 
అల్లము 
అవకలజము 
అవకాశము 

అవధి 

అవరోధము 3 
అవవినియోగము 
అవసరమైన మార్పులతో : 
సందర్భోచితంగా 
అశక్తుడైన 


c6 


00 


చలి 


చం 


అం 


6 


50 


66 


ప్రత్యేక అనుబంధము 


MICA 
ASCERTAIN 
ASCERTAINED 
ASCERTAINABLE 
IMPROVEMENT, 
DEVELOPMENT 
PROSECUTION 
FITTING OUT 


8 COMPLY WITH, 


ENFORCING, 
GIVE EFFECT TO 
EXECUTOR 
SALE PROCEEDS 
SALE 
INCIDENTAL 
ELIGIBILITY 
KODAN 
PETITION 
ELIGIBLE 
ENTITLE 


౩ COSMETICS 


GINGELLY, GINGER 
DERIVATIVES 
SCOPE, OPPORTUNITY 
LIMIT 

BARRIER 

MISUSE 

MUTATIS 
MUTANDIS 

IN CAPACITATED 


బుణపత్రము 379 కలుపు 


ఉత్తర్వు  : ORDER ఎ 


|| ఉత్తర్వు-ద్వ్యారా: 1, BXYORbEg ఎండ్రకాయలు : LOBSTERS 

| ఉత్తర్వు పూర్వకంగా 'ః BY ORDER ఎండిన $ DRIED 

|| ఉత్తరోత్తర : SUCCESSIVE ఎండిన పండ్లు = DRYFRUIS 
ఉత్తీర్ణుడైన : PASSED ఎంపికచేయు :; OPT 
ఉదజనీకృతమైన : HYDROGENATED pegs  : VERSUS 
ఉదహరించు : QUOTE, MENTION © సృద్రుదు పళ , COUNTERFOIL 
ఆదాల న ఎన్నుకొనే : ELECT 
అరం SCOR ఎముకల పొడి * BONEMEAL 

Say... HED ఎరుక : KNOWLEDGE 
వష నన SES ఎల్లగిన విత్తనములు: RAPE SEED 
ఉఊద్యోగమిచ్చు : APPOINT ర క్‌ ౯ 

| ఉద్యోగము : ENGAGE అ 

ఊద్యోగ సిబ్బంది : ESTABLISHMENT ౨కమొత్తము : LUMPS 
ఉపకరణము : INSTRUMENT ఏకోత్పత్తి ® COGNATE 
ఉపకరణాలు : EQUIPMENT, జ 

గట. ఒప్పందము లేక ౩ AGREEMENT 
INSTRUMENTS ఉపరద పత్రము 

ఉపక్రమించు. : PROCEED 

ఉపబంధన : PROVISION క 

|| ఉపబంధనలు : PROVISIONS కంపెనీ : CONCERN 

ఉపసంహరణ : REVOKE కడ అరగారణు $5 -BULUON 

|| ఉపేక్తించిన : DEFAULT కడీలు : RODS 

|| ఉల్లంఘనము :* BREACHoFDury గి : Yon CO 
డో కథనాత్మకముగా NARRATIVE 

కన్రైన్‌మెంట్‌ 2 CONSIGNMENT 
ఊక : HUSK కమ్మీలాంటి యంత్రభాగంః SHAFTS 
ముం కర్తవ్య ఉల్లంఘన : BREACH OF DUTY 

బుజువు చేసిన : PROVED కలధేతము 3 SPECIE 
బుణపత్రము ® PROMISORY NOTE కలుపు ౩ INCLUDES 


ప్రత్యేక అనుబంధము 


చట్టము చేయు 


ఖాద్యేతర తైలము. - : NON-EDIBLE OIL 
ఖాయపరచు poe 
గచ్చు PLASTERING 
గణక సంవత్సరము . 8 ACCOUNTING YEAR 
గణించు CALCULATED 
గమ్యము * DESTINATION 
గరిష్ట మొత్తము * GRAND TOTAL 

| గసగసాలు ౩ POPPYSEEDS 

|| గ్రహించు RECEIVE 
గాజాసామాను * GLASS WARE 

|| గాహకుడు ౩ CONSIGNEE 
గింజ KERNEL 

|| గిరాకీదారు ౩ CUSTOMER 

| గుంజు $ KERNEL. 
గుజ్జు KERNEL 
గుణము ః QUALITY 
గైర్హాజరగు $ DEFAULT 
గోప్యత ౩ CONCEALMENT 
గోచరమయే్యే ౩ CONSPICUOUS 
| గోడలకు వేయు ఒక DISTEMPER 
రకమైన మందు 
గోదాము ® 6౦09070. 
గోనెసంచులు * GUNNIES 

ఘు 
ఘనీభవించిన * CONDENSED 
చ. 


చట్టబద్ధ సంఘముగా : INCORPORATE 
ఏర్పడిన 


చట్టము చేయు :ENACT 


381 


పత్రములు 
చదరాలు ౩ SQUARES 
చర్యాయోగ్యమైన ౩ ACTIONABLE 
చలాయింపు $ EXERCISED 
చాలినంత s SUFFICIENT 
చింతపండు £ TAMARIND 
చిరుధాన్యములు ః MILLETS 
చిరుశనగ ౩ MASUR LENTIL 
చూపబడిన ౩ SET OUT 
చెప్పుట s STATE 
చెరిగిపోవడం +: DEFACE 
చెల్లించదగిన 3 PAYABLE 
చెల్లించవలసిన s PAYABLE 
చెల్లింపు 9 REMIT, PAYMENT 
చెల్లింపు బాధ్యత _*. DISCHARGE OFLIABILITY 
చేపట్టుట s UNDERTAKE 
చేర్పు ౩ ATTACH 
జ 
జతచేయు ౩ ACCOMPANAID BY 
జతపర్చు $ APPEND 
జప్తుచేయు ® ATTACH 
జమరశీదు * CREDIT NOTE 
జరిమానా * PENALTY 
జరుగుతుండగా ౩ PENDING 
జరుపబడు ఏ EFFECT 
జలరహితం చేయు : DE HYDRATE 
జవాబుదారీ + LIABILITY 
జాజికాయ * NUTMEG 
 జాతీయపొదుపు _: NATIONAL SAVINGS 
పత్రములు CERTIFICATE 


ప్రత్యేక అనుబంధము 


ద్వారా 
||తారు 
తావు 
|| తిండిపెట్టే 
|| తిరస్కరించు 
॥| తిరస్కారము 
| తీర్పు 
తీవ్ర 
తీసివేయు 
॥| తీసివేత 
॥| తీసుకొను 
' తీసుకొనిపోవు 
|| తుక్కు 
|| తుదకు 
తూలిక 
తృణ ధాన్యము 
తెలియజేసిన 
తెలియచేయు 
॥| తెలిసియున్నప్పటికి 










తృణధాన్యములు 
'' దంతము 


| దస్తావేజు పత్రము 
1 దళారి. 

దాఖలు చేయు 

| దారిచూపు 

దాల్చిన చెక్క 












| దత్తము చేయబడు ః 


ASPHALT 


SPOT 
CATERING 
REJECT 
REJECTION 
FINDING 
SEVERE 
DISPENSE 
DEDUCTION 
RECEIVE 
CARRYING 
SCRAP 
FINALLY 
BRUSH 
CEREALS 
SIGNIFY 
COMMUNICATE 
KNOWINGLY 


CEREALS 


IVORY 
CONFER 
BOND 
COMMISSION 


PRODUCE 


CONDUCT 
CINAMON 
WRIT, CASES 
BY WAY OF. 


383 


నామ నిర్దేశం చేయు 


దీపములు 





$ LAMPS 

దుర్వినియోగము 2 MISUSE 

దుడ్పేరణ $ ABETMENT 

దూలములు $ BEAMS 

దేశీయ  మకయుం౦ల5 

వ్రోషము ౩ GULTY 

దోషస్థాపక ¢ ON CONVICTION 

దోషిగా కనుగొన్న * FOUND GUILTY 

దోషిత్వ నిర్ణయం 2 ON CONVICTION 

దోషియైన * GULLTY 

ధ 

ధనియాలు : CORIANDER 

ధర : cosT 

ధర్మకర్త : TRUSTEE 

ధర్మాసనము $ BENCH 

ధాన్యము $ PADDY 

ధృడం చేయు : REINFORCE 

ధృవపరచు : AFFIRM 

ధృవీకరించు ౩ ATTEST 

ధ్వంసము చేయు : మ 
నకలు చేయు జ 

నగదు చీటి s CASHMEMORANDUM 

నడపు : CONDUCT 


"నమ్మదగిన కారణం : REASON TO BELIEVE 





నష్టపరిహార బాండు : INDEMNITY BOND 






నల్లమందు 
నవీకరణ చేయు 


: OPIUM 
క RENEW 


నామ నిర్దేశం చేయు = NOMINATE 


ప్రత్యేక అనుబంధము 


పంపు 385 ప్రతిసంహరణ 


పరికరములు ౩ INSTRUMENTS,EQUIP ప్రకటన 


+ NOTIFICATION 
MENT, ARTICLES ప్రకటించు : DECLARE, 
| పరిగణన '; TREATMENT DISCLOSE 
పరిచ్చేధము "౩ SECTION ప్రక్రియ + PROCEDURE 
పరిణామదశ  : TRQNSITION ప్రఖ్యానము : PUBLICITY 
|పరిమాణాత్మకమైన : QUANTITATIVE ప్రచారము ; PUBLICITY 
పరిధి ® EXTENT ప్రచురించు : DECLARE, PUBLISH 
పరిమళము : PERFUME ప్రజాహితము : PUBLIC INTEREST 
పరిమితి : RESTRICTION;LIMIT ప్రత్యక్ష + PATENT (DRUG), 

' LIMITATION APPARENT 
|పరిరక్షించు : PRESERVE ప్రతికల్పన 2201౧510, PROVISO 
| పరిశీలన : SCRUTINY, PERUSE, ప్రతికూలత : DIS ADVANTAGE 
FINDING, VERIFICATION — ప్రతికూలము చేయు: REVERSE 
పరిశీలించు : EXAMINE ప్రతిఘటన : OBSTRUCTION 

| పరిశద్ధి : RECTIFICATION © ఫతిజ్ఞ : AFFIRMATION 
పరిష్కరించు : CLEAR. . ప్రతిజ్ఞ లేక ప్రమాణ ఏ ONOATHAND 
పరిష్కారము : DISPOSAL పూర్వకముగా AFFIRMATION 
పరివర్తన : VARIATION ప్రతిజ్ఞాపనము - : AFFIRMATION 
పరిసమాప్తకుడు : LIQUIDATOR ప్రతిదినము : DALY 
పరిసమాప్తి : LIQUIDATION ప్రతిదినము జరుగునట్టి DALY 
పరిసమాప్తి చేయు : WIND UP ప్రతినిధి : AGENT 
|పరీక్షించు : EXAMINE ప్రతినిషేధించు .: DEBAR 
పరుపు : MATTRESS ప్రతిపాదన : OFFER 
పలక : PLANK ప్రతిపాదనము చేయుః OFFER 
పసుపు + TURMERIC ప్రతిపాదించిన : PROPOSED 
|| పళ్ళచక్రము : TURBINE ప్రతిఫలము : REMUNERATION, 
పంట ' : PRODUCE CONSIDERATION 
పంపు : TRANSMIT, DESPA- ప్రతిబంధకము : RESTRICTION, BAR 
TCH, SEND ప్రతిసంహరణ = REVOKE 


ప్రత్యేక అనుబంధము 


పాలం పంట 


పున: పరిశీలన : REVISION 


పున:పరిశీలించు : REVISE 
|| పునర్నవము : RENEW 
పునరావాస వ REHABILITATION 
| సహాయకాలు : AIDS 
|| పునరీక్షణ వ REVIEW 
పునరుత్పత్తి చేయు : RE PRODUCING 
'పురోగమించు ౩ PROCEED 
||పూర్వ ౩ PRECEEDING, 
PREVIOUS, FORMER 
పూర్వగత * PRECEEDING 
పెసలు * GREEN GRAM 
| పెంచుట : ENHANCE 
|| పెంపు * IMPROVEMENT 
"పెంపుదల * ENHANCEMENT 
పేరిట * IN FAVOUR OF 
రు ద్వారా : BY NAME 
పేరు నమోదు : ENROLLMENT 
రు 


' పేరు నమోదు చేయు : ENROLLING 


సేర్కొను' : MENTION, ENUMERATE 
| పేరణ : MOTIVE, CAUSE 
పైన చెప్పబడిన $+ FORE GOING, 
AFORESAID 
|| పాగాకు ': TOBACCO 
| పాట్టు : HUSK 
పొడి : POWDER 
పాడిచేయు : GRIND 


పారపాటుతో కూడిన : ERRONEOUSLY 
పాలం పంట : FARM PRODUCE 









బలవర్షక జెషధం 
పాందు | 


: RECEIVE 
పాందుపరచు : PROVIDED FOR 
ప్రొద్దు తిరుగుడు పువ్వు: SUNFLOWER 
ప్రాసీడింగు : PROCEEDING 
పోగొట్టుకొను వ LOST 
పోత ఇనుము ౩ CAST IRON 
పోషణ వి MAINTANANCE 
పోషించు క MAINTAIN 


పౌరన్యాయ ప్రక్రియాస్మృతిఃC.P.C 
జ్‌ 






















ర 
ఫలము  22౦క|ా 
 ఫలసాయము : PRODUCE 
ఫలితము ౩ RESULT 
ఫలితముగా IN CONSEQUENCE OF | 
ఫలితాంశము : ISSUE 
ఖు 
బట్వాడా : DELIVERY 
బట్వాడా నోటు : DELIVERY NOTE 
బఠాణీ గింజ : PEANUT 


బద్దలు కొట్ట $ BREAK OPEN 
బద్ధత కలిగి యుండు : BINDING ON 
బదిలీకర్త TRANSFERER 
బదిలీ స్వీకరించు వ్యక్తి : TRANSFEREE 
బయానా సొమ్ము 2 EARNEST MONEY 
బలం వల్ల శి ONESOFFICE 
బలవంత పెట్టు 2 COMPEL 
బలవంతము పెట్టు : COMPELLING 
బలవర్ధక జెషధం * TONIC 


ప్రత్యేక అనుబంధము = 


లేఖన దోషము 





_ రాజీనామా ఇచ్చు 


"|| రాబడి 


|| రిక్తపట్టిక 
॥| రిజిస్లరు 
|| రిజిస్టరు చేయు 


| రిటర్ను 
|| రతి 


| రూఢీ చేయు 


| 


|! రూపకల్పన చేయు 
| రూపాంతరీకరించు 
| రూపాందించు 


|| 3విన్యూ 


|| లవంగాలు 


|| లక్ష్య పెట్టకుండా 


| 


లాభించిన 


| లావాదేవీ 


|| లక పెట్టకుండా 


|| లెక్క చేయకుండా 


. | లెక్కలు 


| లేఖన దోషము -. 


* COMPOSITION 


RESIGNED 


RETURN 


s BLANK 


చిం 


REGISTER 
REGISTERING 
AUTHORITY 


® RETURN 


60 


MANNER, 
EXPRESSIONS 


$ ONES OFFICE 


CONFIRM 


$ FORMULATE 


ఛి 


చి 
లి 


అ 


6 


6 


09 భం 


ల! వటి 


CL 


: అశ 


s ADAPT 


FORMULATE 
REVENUE 


CLOVES 
IRRESPECTIVE OF 
(QUANTUM) 
BENEFIT, PROFIT 
ACCRUED 
TRANSACTION 
IRRESPECTIVE OF 
(QUANTUM): . 
IRRESPECTIVE OF 
QUANTUM 


_ ACCOUNTS ౧. 
 CLERICALMISTAKE 


389 





వర్గము 

వర్ణన 

వర్తకము 
వర్తకములో నున్న 


వర్తమానము పంపు : 


వర్గీకరణ 
వర్తులాలు 
వర్ణించుట 
వలసినంత మేరకు 
వస్తువు 


® DEFECTIVE 


వం న 





SED GC HE TO 


s INVOLVING 


® CLASS 


౦ 


DESCRIPTION 
TRADE 


Pe genital 


STOCK IN TRADE 


౩ COMPANY 


: TRADER 

INTIMATION || 
COMMUNICATE || 
: GRADING 


0 


: చిం 


వస్తువులను నిల్వ చేసే : 


ప్రదేశం. 


వహించబడిన 
వహించు ' 


వంట చెరకు . 
వండబడిన 
వంతు 
వరాం : 


దక్యేక అనుబంధము 


6 


వసూలు చేయడం ; 
వసూలు చేయు = 


చి 
సళ 


శభ 


ROUNDS 


DESCRIBE 
SO FAR AS MAY BE 


ARTICLE, COMMODITY || 


GODOwN 


REALISATION. || 


* RECEIVE “ 


INCURRED _- 


* INCUR 
నంకులు వంకులుగా ఉన్నః 


CORRUGATED 


FIREWOOD | 


COOKED 


SHARE, PORTION || 


COST 


వైఫల్యము 
|| విస్తరణ క 
| విశదీకరించు క 
| విశేషం ఎత్తిచూపు. : 
విశేషంగా చెప్పు : 
. విషయం క 
|| విషయమందు క 
|| విస్తరణ క 
వెండి బంగారాలు 
||వెదురు గడలు 
వెనుకకు మరలించు ; 
॥| వెనుకటి : 
వెరసి మొత్తము క 
|| వెల్లడి కి 
వెల్బడించు : 
| వెల్లడి చేయు 8 
(| వెంటనే క 
| వెంట్రుకలు రాలు నట్లుః 
చేయు పొడి 
| వేదనను పొందిన :ః 
వేపుడు క 
| వేయించిన శ 
వేరు చేయు : 
వేరు వేరుగా స 
| వేరుశనగ శి 
వేలం ‘ 
వేలందారు క 
వేలం వేయు వ 
వైఫల్యము. 


EXTENT 


SPECIFY 
REMARKS 
REMARKS 
CASES 

IN THE CASE OF 
EXTENT 

SPECIE 
BAMBOOS 
REVERSE 
PREVIOUS 
TOTAL AMOUNT 
DISCLOSURE 
DISCLOSE 
DISCLOSE 

AT ONCE 
DEPLIATORIES 


AGGRIEVED 
FRY 


FRIED 


SEPERATE 
SEVERALLY 
GROUND NUT 
AUCTION 
AUCTIONEER 
AUCTION 
FAILURE 


391 


శనగలు క 
శ్రవణ సహాయకములుః 
శాసనము చేయు :ః 
శాసన సమ్మత క 
శిఅలు క 
శిక్ష చెప్పడం క 
శీర్షిక క 
శుద్ధి చేయబడిన 
శుద్ధి చేసే క 
శుభ్రము చేసే క 
శూన్య Fr 
శ్రేష్టతమ న్యాయ :. 
నిర్ధారణ క 
ష 
_ షడ్భుజాలు కి 
స 
సకల విధమైనవి ః 
సక్రమముగా : 
సగ్గు బియ్యము : 
సజ్జలు క 
సజాతీయ - క 
సత్యం క 
సత్వరముగా : 
సదరు | 
సదుద్దేశ్యపూర్వకమైన ః 
సన్నాహము క 


ప్రత్యేక అనుబంధము 


సన్నాహము 


BENGAL GRAM, 
GULAB GRAM 
HEARING AIDS 
ENACT 

LAW FUL 
BOULDERS 
CONVICTION 
HEAD 

REFINED 
DETERGENT 
DETERGENT 
BLANK 

BEST OF JUDGE- 
MENT 


HEXAGONS 


MISCELLANEOUS 
INORDER 

SAGO 

BAJRA 

COGNATE 

TRUE 

PROMPTLY 
AFORE SAID 
BONAFIDE 


PREPARATION 


సంవత్సరమునకు 393 స్టిరపరచు 
























సంగ్రహం ౨9 SYNTHETIC 
సంఘటక భాగము : COMPONENT PART FOAMS 
సంఘటకములు : COMPONENTS సంసిద్ధముగా 2 READILY 
సంఘటితం చేయు 2: CONSTITUTE సంస్థ SOCIETY, 
సంఘటిత సంస్థ + BODY CORPORATE ASSOCIATION 
సంఘం : SOCIETY, ASSOCIA- సంక్షిప్తంగా SUMMARILY 
TION స్పష్ట PATENT (DRUGS) || 
ంజాయిషీ : SHOW CAUSE స్వయం థ్రేరిత : S౮OMoTu | 
(సందర్భము ౩ CONTEXT సాదా PLAIN 
'సందర్భానుసారముగాః AS THE CASE MAY సాధనము : INSTRUMENT 
ఏదైతే అది BE సామాగ్రి : EQUIPMENT, 
|| సందర్శకుడు : VISITOR APPARATUS 
||సంపాదించు : ACQUIRED సామాను : MATERIAL . 
\సంబంధముగా : IN RESPECT OF సారము SUBSTANCE, CREAMS 
||సంబంధము : CONCERN సారాంశము SUBSTANCE | 
| సంబంధములో గల : COGNATE సాహస కృత్యము ADVENTURE 
: IN CONNECTION సాహస వ్యాపారము ః ADVENTURE 
WITH సాక్ష్యము : EVIDENCE 
PRESUMED స్తనములు : INLIEUOF 





చచి 


తిం 


చచి 


ఉంటి 








ఆళి 





















చం 


ఛత 


: HANDLING స్తానీయుడు : RESIDENT 
పన $ SETUP 

ERECTION | 
FIX, FOUND, 00% | 
STITUTE ' 
GUARDIAN స్వాధీనపరచుకొను : ACQUMRED 

CUSTODY స్వామిత్వము : PROPRIETARY 


థి 

COMBINATION స్థా 
COMBINATION స్థాపన చేయుట 

స్తా 

థె 


తళ 


క్‌ 
0 
ల్‌ 


COURT OF WARDS 


IN THE COURSE OF (DRUGS) 
YEAR సివిల్‌ ప్రక్రియాస్మృతి ః 6.2.6. 
స్థిరపరచు : CONFIRM 


